





తెలుగు వ్యాఖ్యాన్షము 


९०८००८० జగన్మోహన రావు 





5 వరల్డ్‌ టీచర్‌ ట్రస్టు 


' హైదరాబాదు. 


ప్రథము ముద్రణ అక్టోబరు 1987 
ద్వితీయ ముద్రణ ఆగష్టు 1995 


వఎెలఅ:రూ 58/- 


ది వరల్డ్‌ టీచర్‌ ७ 
వేదభూమి 
12-2-417/2/8, జయనగర్‌, 
గుడిముల్మాపూరు, హైదరాబాదు - 500 028: 


ముఖచిత్రం : 


బుజ్జ 


ముద్రణ : 
సాయిబాబా గ్రాఫిక్స్‌ 
కెబి. కాంప్లెక్స్‌, విద్యానగర్‌, హైదరాబాదు. 


॥ 


aE (1 a 
0 
1. 
cer 





జననం: 20-2-1952 కెవల్యం : 6-6-1995 


ప్రియ సోదరుడు, పేమశిలియైన | | 
ॐ, కె.వి యన్‌. సోీమయాజాలు 
చిరునవ్వులు చిందిస్తూ సల్లాపాలతో అందరినీ మరపిం 
తాను ఆనందమయ లోకాలలోనికి అస్తమించిన ధన్య జీవికి 


| గ్రంథము సమర్పణం. | 


1 








( (= దుద్రణ) 


४८ ११ „= 6 Ar a 2८23, ` | ई ము क శ శ్తు 

ఓం కారము = సదుస్త సృష్టికి బీజము. కనుకనే ప్రణవము వేదమునకు 

బాలలపై (०4. అట్టు ప్రణవముగా తుచారింపబడీన ఈ సృష్ట మొట్టమొదట 
పరా పశ్యంతు. नु వెథర వాక్కులను నాలుగు ००० సృ్యృష్టికర్ణయ్రైన 


® हि १.५ +, oa 
म, చ ~ £ ८ (वि न Fan 
क द पत ` ५ (द ८७ Wud ५१ 
क 


చ దేదములనియు, (జ్రహ్మయుక్ళ్క २, 
नल కర్తింపజడనవి. ప్రణవమునందు సృష్టి మొత్తము బీజమైయుండి 


ఆది नद ल పురుషసూక్షమునందు - గానము చేయబడినది. వమురల 

ఈ అరమ  చురింక  విస్త్యతముగా, నారాయణుని జాతు, ఆయన 

८ = రీతులను గూరా వేదమునందు అనేక బుక్కుభఖలో 

९ &> , . ~~ స #: वि 

చుఖ్యవుగా  పంచోపనిషత్తుల యందలి నారాయుణను क 
2 


మబాౌనారాయణొపసిషత్తునందు విశేషముగా గావము చేయబడినది. ఇందలి 
బుకులయందు నారాయణుడు ५1८4०९०, ॐ ° వరుణుడు, అగ్నీ మున్నగు 
దేవ వ్యక్తమున విధానముతీ బాటు నారాయణుని ధ్యానము చేయవలసిన 
విధానము. ఊఈ సమస్త స్నుష్టియందు నారాయణుడు జీవులు దేవతలు మున్నగు 
రూపములతొ ఆయా _ లోకములయందు  వర్తించుచున్న విధానము, 286 
नवयन గానము. చేయబడినది. (ఇది మహానారాయణోపనిపత్తు ఆను పేర 
వెరుగా వాఖ్యాశముతో ప్రచురింపబడినది) చురల ఈ అంశమే వేదవ్యాసునిచ్లే 
విష్ణుపురాణచును పెర నారాయణుని ఆవతార కధలుగా, సృష్టి క్రమముగా అనే 
విషయములు చురింత వివరములతో వర్ణింపబడినవి ఈ వస్తువే తిరిగి 
మహాభాగవతమను పర ఆనేక ఉపాఖానములతో నారాయణుని అవతార కధలుగా 


బర్జింబబడనది, ఈ చుహాభాగవతము కేవలము చదువుట చేతనే జీవృని इन्ध 


స్థితియందుంచ <= సదధ్ధంధము. ఇదే వస్తువు అంతకుముందు విష్ణు సహధ్రాతు 
దోత్రముగా చుహాభారతమునందు  భీష్మునిచే ధర్మరాజునకు ఉపదేశింపబడినది. 


అట్లు ప్రణవమను బీజమునుండి మహా 1 వటి 
వృక్షముగా విస్తరించి, వ్యాపించిన ఒకే ఆంశమే నారాయణుడు. హుూదయము 
నేనను ప్రజ్ఞగా మేలుకొనిన నారాయణుడు, బుద్దిగా; మనస్సుగా, ఇంద్రియములు గా 
~ భౌతిక దేహముగా అందలి ఆవయవములు మరియు ధాశతువులుగా. చున 
విస్తరించెను. ఇదియే సూక్ష్మముగా వేదమున ప్రతిపాదింపబడ్‌, ప్రురాణములయందు 
కధలుగా విస్తృతి చెందినది. సకల జీవుల భౌతిక దేహములు. నారాయణుని 
విగ్రహములుగా సెవించి, అర్చించువాని జీవితమే వేదము లేక ప్రణవ నాదము. 
ఈ ఒక్క అంశము జీవులకు ఉపదేశించుటయే పెద్దల సంకల్పము. = వారే 
మహర్షులు, పరమ గురువులు. సృష్టియందలి బీజము, వృక్షము, చురల బీజము 
అను చక్రాకార గమనముగా వర్తించుచున్న పరమాత్మ యొక్క ఆస్తిత్వమే చక్రమని 
చెప్పడినది. ఇదియే విష్ణు చక్రము. అందు విష్ణువును గమనించి ధ్యానించువారికి 
ఇది అభయమునిచ్చి మోక్ష స్థితియందు నిలువును. అట్లు గమనింపలేనివానికి 
ఇదియే కాలమును పేర విష్ణుచక్రమై పరిస్థితులు, వ్యక్తులు, _రాగద్వేషములః 
రూపమున. శిక్షించును. 


ఇట్టి చక్రాకారమైన సుడిగుండమునబడి నశించు జీవులకు విష్ణువు 
నుపాసించుటయే తరుణోపాయము. అట్టి మార్గమే ఈ విష్ణు సహస్రనామ స్తో!త్రమున 
ప్రతిపాదింపబడినది. ఇందలి నామములన్నియు సృష్టియందు వనము గమనించు 
, వ్యక్తులకు, పరిస్థితులకు ప్రతిరూపములు. కనుక ఒక్కొక్క నామమును ధ్యానము 
చేయువానికి అట్టి పరిస్థితులలో విష్ణువు వాని హృదయమున మేలుకొని మాయనుండి 
రక్షించును. కనుక విష్ణుమాయను తరింపవలె నన్నచో విష్ణువు నుపాసించుటయే 
మరల మార్గమగు చున్నది. ఇట్లు విష్ణువును సమస్త సృష్టిగా అందలి 
వస్తువులుగా, వ్యక్తులుగా ధ్యానముచేయు విధానమున విష్ణువు యొక్క నామములు 
సూ త్రీకరింపబడి, విష్ణు సహస్రనామ స్తోత్రమనుపేర గ్రంథస్థము చేయబడినవి 
ఇందొక్కొక్క నామము తీసుకొని అఆందలి అంతరార్జమును, .శ్తునస్స్ఫు( చానిపై 
నిలిదినంత కాలము ధ్యానము చేయవలెను. ఇది కొన్ని నిముషములో :గఐటలో 
రోజులో కావచ్చును. .ఇట్లు అన్ని నామములు ధ్యానమ్ము $ ॐ09> ल జాట్లు 
ధ్యానము చేయుటకు దినమంతయు .. కదలకుండ (86; 











ఎదైన ఒక నామమునందు మనస్సు పూర్తిగా నిల్చినచో ఆ నామమునే నిరంతరము 
ధ్యానము చేయవలెను. మిగిలిన నామముఅను ోర్చి त 





lii 
విష్ణువు చునకొ నామమునే ధ్యానము చేయమని చెప్పెనని ఆర్థము. ఇట్లు ధ్యానము 
చేయుటకనువుగా ఇందు వివరణ ఇవ్వబడినది. 


ఈ గ్రంధమునకు ఆంగ్లమున గురువర్యులైన కులపతి ఎక్కిరాల. 


కృష్ణమాచార్య గారిచే వ్యాఖ్యానము వ్రాయబడినది. ఆయన వేద వేదాంగములను, ' ` 


పురాణములను ఆకళింపు చేసుకొని వానియందలి విషయము సామాన్య జనులకు 
అందింపవలెనని పరితపించి దీక్ష వహించెను. అనేక గ్రంధములు రచించి, వేద 
వాజ్మయమును పావుర జనులకు అందుబాటులోకి తెచ్చెను. (బ్రహ్మవిద్యను ఇట్లు." 
పామరులకు - సహితము _ కరతలాములకముగునట్లు _ చెప్పగలిగెనన్నచోో, ఆయన 
నారాయణుని అంశగా వచ్చెననుటకు వేరుగా బుజువేమి కావలయును. ఆయన 
ఆంగ్లమున మిక్కిలి సూక్షముగా చిత్రముగా, వినూత్న పద్ధతిలో దీనికి వ్యాఖ్యానము 
నిచ్చెను. ఆయన వ్యాఖ్యానమొక హిమవత్సర్యతమైనచో, అందుండి అందలి మంచు 
కరిగి నీటి ప్రవాహమై రాగా అట్టి ప్రవాహమునకు ఆనకట్టలు కట్టి కాలువలు 
తీయ ప్రయత్నము వంటిది, నేను తెలుగునందు చేసిన ఈ వ్యాఖ్యానము. 
ఆయన ఇచ్చిన విషయము ఏ సహస్రాంశమైనను నా యీ వ్యాఖ్యానమునందు 
_ప్రతిబింబించినచో నాయీ ప్రయత్నము | సఫలీకృతమైనల్లే. ఇందు విషయమనగా 
పదములు, అర్థము, భావము, పోోషాంశములు మున్నగునవిగాక ఆవి. 
చదువుచున్నప్పుడు మనయందు కలుగు తన్మయత్యము అనగా విష్ణు భక్తితో 
_ పరవశించుట. ఇది ప్రతిబింబింపని |గంథ మేదియైననూ ఎట్టి గొప్ప గ్రంథమైననూ 
నిరుపయోగము. | | 


ఇందలి వ్యాఖ్యానము. నేను తెలుగునందు పూర్తిగా స్వతంత్రముగా. 
చేసితిని. అనగా. ఇది అనువాదము సూటియైన కాదు. నేను భావమును మాత్రమే 
తీసుకొని భాషా వ్యక్తీకరణ, వివరణ మున్నగు వానియందు పూర్తి స్వతంత్రము 
వహించితిని. కాని ఇందు చెప్పబడిన అంశములన్నియు కులపతి యొద్ద విన్నవి, 
నేర్చుకొన్నవేకాని స్యతంత్రములు కావు, ఇంకొక అంశమేనగా ఈ వ్యాఖ్యానమునందు | 
'నేను చాలా వరకు వ్యావహారిక భాషనే ఉపయోగించితిని' చాలా . చోట్ల వ్యాకరణ 
దోషములను పట్టించుకొనకపోవుటకు క్షంతవ్యుడను. దీనికి కారణము ఈ గ్రంథము 
మిక్కిలి పామరులు సహితము చదువుకొనవలెనను .తాపత్రయమే కాని వేరు కాదు. 
ఈ | గ్రంధము నేను. వివరించుచుండగా . ట్రాసివెట్టినవారు_ అనేకులు 
కలరు. వారిలో ముఖ్యులు సోదరి శ్రీమతి డి. కమలమ్మగారు. రాత్రింబగళ్ళు 


iv 

శ్రమించి ఎప్పటికప్పుడు వ్రాసిపెట్టి సహకరించినది. అల్లే శుద్ధ ప్రతిని కూడ 
అంతే శ్రద్ధతో వ్రాసిపెట్టిన మరియొక సోదరి శ్రీమతి కె ఆనందమయిదేవి. 
ఈ గ్రంథము పుస్తక రూపములోనికి వచ్చుటకు సారధియై నిలిచినవారు శ్రీ 
జటావల్లభుల కృష్ణసోమయాజులుగారు. ఆన్ని బాధ్యతలు తానే స్వీకరించి నాతో 
“ ఇట్టి సధ్ధంధములు, విషయములు వ్రాయుట. వివరించుట మాశ్రమే మీరు 
చేయవలసిన పని. మిగిలినది మేము చూచుకొ౦ందు'ముని ఆయన నన్ను 
శాసించెను. గ్రంథము అచ్చగుటయందు ఒడుదుడుకులు ఏర్పడి ఆలస్యము 
కాగా అచ్చువేయుట తాను స్వయముగా పర్యవేక్షించి శరవేగమున పుస్తకము 
సిద్ధము చేయించిన మరియొక సోదరులు శ్రీ ఆరు ప్రింటర్స్‌ ప్రొటైటర్‌ శ్రీ 
డి.వి. పురుషోత్తమరావు గారు. ఇంకను సువర్ణ ६०९८२) వారును. రాత్రింబవళ్ళు 
శ్రమించిరి. ఈ గ్రంథము అచ్చగుటకు రాత్రింబగళ్ళు నిద్రాహారములు మాని 
“సఫైస్‌'లో పనివారితో కలసి మెలసి పనిచేసినవాడు చిరంజీవి డి. పాండురంగ 
విఠలు,. ఇందు మరియొక విచిత్రమేమనగా నా వివరణ మొట్టమొదట గ్రంధస్థము 
చేసిన శ్రీమతి డి. కమలమ్మగారు తల్లికాగా ఆమె కుమారుడైన డి.పి. విఠల్‌ 
దానికి పుస్తక రూపము కల్సించెను. నారాయణుడు కల్పించు వినోదములలో 
~ నిదియొకటి. ఇట్లు తల్లి కొడుకులు, తండ్రి కుమారులు కుటుంబములు 
కుటుంబములుగా ఒకే ధర్మమును ఆచరించుటయే సంప్రదాయమన బడును ఇట్టి 
సత్సాంప్రదాయములతో కూడిన కుటుంబములే భారతదేశ సర్వస్వము 


ఇది కాక ఈ గ్రంథ ప్రచురణకు అనేకులు ధనసహాయము చేసిరి 
మరికొందరు ప్రచురణ పూర్య మూల్యములను వసూలుచే సహకరించిరి 
ఇట్లు ఇంకను ప్రత్యక్షముగా, పరోక్షముగా సహకరించినవారు అనేకులు కలరు 
వీరందరు నాకు సహకరించిన విధానము చూడగా విష్ణువు ఇన్ని రూపములతో 
వర్తించుచున్నాడని నాకు జ్ఞానోదయమైనది. వీరందరి యందును గల విష్ణువు 
వీరి జీవితములను సుఖముయములు, ఆనందమయములుగా చేసి, ఇందరుగానున్న 
ఇన్ని వెలుగులను “తాను అను ఒకే 34०75 నిలుపుకొనును గాక. 


హైద్రాబాద్‌ _ ఇట్లు 
ప్రభవ :భాద్రపద శుక్షపాడ్యమి = _ విధేయుడు = 
25-8-1987 | పిడూరు జగన్మోహనరావు 


కులపతి ఎక్కేరాల. కృష్ణమూచా ५६ గారిచే 
రచింపబడిన అన్ని (గంథముల వనను సర్వ 
హక్కులు కలిగియున్న “కులపతి బుక్‌ ట్రస్టు” 
14-38-2, రాధామాధవమ్‌, ముప్పిడి కాలనీ, 
విశాఖపట్టణము - 530 002 నకేఈ గ్రంథము 
యొక్క హక్కులు కూడ చె ందయున్నవి. ఇందలి °) ` 
అంశమునై నను, ఏ విధవెన ముదణ 
వనీయోగమున్నకైనను ఈ ట్రస్టువారి లిభితమైన 
అనుమతిని పొరదవలెను. 


ఈ గ్రంథమును ప్రచురించు హక్కు © వరల్లు 
టీచర్‌ ట్రస్టు”, 12-2-417/ఎ/8, వేదభూమి, 
గుడిమల్కాపూర్‌, మెహిదీ పట్నం, హైదరాబాదు 
- 500 028. వారికే అనుముతింపబడినది. 


యుగముల తరబడి మానవునకు ప్రసాదింపబడ్డిన 
శాశ్వత జ్ఞానమును వెదజల్లు ట్లకె సాపించబడినదీ 
గ్రంథ ప్రచురణ సంస్థ. ఈ |గంథముల వలన 
కలుగు ఆదాయము ఇట్టి గ్రంధముల పునః 
ప్రచురణ చేసి సత్యమును వెదజల్లు ట్లకె మాత్రమే 
ఐనియోగింపబడును. | 


పొత్తూరి వేంకటిశ్యరరావు 
హైదరాబాదు. 


అభివందనం 


ఉన్న దనుకొని సాధన చేస్తేనే ఆత్మను తెలుసుకొవటం సాధ్యమవుతుంది. ఆలా 
సాధన చేసేవారు ఆస్తికులు. ““ ఆస్తిత్వేవోపలబ్దవ్యః' అన్న శృతి వాక్యాన్ని పెద్దలు ఈ 
సందర్భంలో జ్ఞాపకం చేస్తారు. సాధన మార్గాలలో ఒకటి, స్తోత్ర పఠనం గీతాపఠనమూ 
. సాధన మార్గమే 


సోత్రం ఆంటే అంతటివాడవని. ఇంతటి వాడవని పొగడడం కాదు. అది 


వాడుకలోకివచ్చిన అర్థం. అది అసలు ఆర్థం కోదు. స్తోత్రాలు భగవంతుడిని తేలుసుకొనడానికి | 
సాధనాలు. 250 గమ్యమైతే స్తోత్రం తన్మార్గం. | 


స్తోత్రాలను జపాభ్యాసం కోసం కొందరు స్వీకరిస్తే. జ్ఞాన ప్రధానమైనవిగా మరికొందరు 
సీకరిస్తారు. భగవద్గీతను, సుందర కాండను, విష్ణుసహస్ర నామాలను పారాయణం 
చేసేవారిలోనూ కొందరు ఐహిక ప్రయోజనాలను కోరితే, మరి కొందరు వారమార్ధికాన్ని 
ఆశిస్తారు. ఇది ఎప్పటినుంచో జరుగుతూ ఉన్నదే. 


పరంపరానుగతంగా మనకు ఈ పుణ్యభూమిలో లభించిన జ్ఞాన ఖనుల నుంచి 
` ఎవరి శక్తి కొలది వారు జ్ఞాన సముపార్టన చేయవచ్చు. ఎవరెంత తవ్వినా ఎప్పుడూ తరగని 
ఖనులవి. 


భగవర్గీతకు అసంఖ్యాకంగా వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎవరి దృక్కొణం వారిది. 
అద్వైత, ద్వైత, ్వశిష్టాద్వైతమతాల వారి వ్యాఖ్యానాలు అందులో ఉన్నాయి. సుందరకాండకు 
అన్ని వ్యాఖ్యానాలు రాలేదు కాని స్వల్ప సంఖ్యలో దానికీ వచ్చాయి. అంతకంటే తక్కువ 
సంఖ్యలో విష్ణుసహస్రనామాలకు వ్యాఖ్యానాలు వచ్చాయి. 


విషు సహసప్రనావాలకు శంకర భాష్యం (९०८ 5००८. అది 
€ ९९००००४३ ० ८2 అన్యమవుతావలంబకుల అభిప్రాయం, రామౌనుజొల 
ఆదేశానుసారం పరాశర భట్టాళులు ఒక వ్యాఖ్యరాశారు. భాషాగ్రంథాలలో దానికొక గౌరవ 


స్థానం లభించింది. శ్రి సత్యసంధతీర్టుల విష్ణుసహస్రనామ భాష్యం సైతం అలాగే 
పసిద్దమైనది. 


(3 


శ్రి కృష్ణుని సమక్షంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన శ్రీ విష్ణు సహస్రనామాలు 


ఐంత అర్థవంతమైనవో ఈ మూడు భాష్యాలు చదివితే తెలుస్తుంది. చదివితేనే గాని వాటి 
అధ్యాత్మిక రహన్యాలు అవగతంకావు. 


 చుహామనీషి ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్యగారు (మాస్టర్‌ ఇ.కె.). త్రిముతాలకు 
అతీతంగా శ్రీ విష్ణు సహస్రనామాలకు అర్థం చెప్పారు. వివరణలు ఇచ్చారు. అందులోని 
నిగూఢ సందేశాలను వెల్లడిచేశారు. అది “రహస్య ప్రకాశము”. “ఇకె' గారు 
ఇంగ్లీషులో చేసిన రచనను శ్రీ పిడూరు జగన్మోహనరావుగారు తెలుగులోకి అనువదించారు. 
జగన్మోహనరావు గారి అనువాదం చదివితే అది సహజ రచన అనిపిస్తుందేగాని ఒక 
భాషలో నుంచి మరొక భాషలోకి మార్చినదని అనిపించదు. “ఇ.కె.' ఇంతకు ముందే 
రాసిన భాగవత వ్యాఖ్యాన గ్రంథాలను చదివినవారు “విష్ణుసహస్రనామ స్త్రోత్రం” రహస్య 
ప్రకాశాన్ని తెలుగులో చదివితే “అదే భాష, అదే శెలి' అనిపిస్తుంది. 'శ్రీ జగన్మోహనరావు 
గారు ఎంతో సాధన చేసి వుంటేనే గాని ఇది సాధ్యం కాదు, 


८ 


` 2.उ. గారి వ్యాఖ్యానాన్ని , 1960 నేనం వ్యాఖ్యానించడ ౦ 
సాహసమనిపించుకొంటుంది. అది: దివ్యవాణి, “ ఇ.కె.' వాణిని తెలుగులో వినిపించిన 
శ్రీ జగన్మోహనరావు ధన్యులు. 


పాత్తూరి వెంకటేశ్వరరావు. 


ఇ! 


మల్లాది ४8८ ठ తిరుపతి 
५८९ हेः ఇరా ణిక షా ८९ "> ॥ | 1 9 ధా 9 “~ 8 7 


८८.८ 


పురాణోపన్యాస కేసరి'' 
మానవునికి మోక్షసాధనములలో శ్రీ విష్ణు సహస్ర నామస్రోత్రము చాలా 
శ్రేష్టమైనదిగా చెప్పబడినది. ఐబిహికాముష్మికములకు ప్రధాన సాధనముగా చెప్పారు. 
అందులో పోషించి కలియుగములో చాలా సులభ సాధనముగా చెప్పారు. 
“కం జపన్ముచ్యతే జంతుర్ణన్మ సంసార బంధనాత్‌” 
అని ధర్మరాజు భీష్ముని అడుగుటచే ఇది జపించ దగినదనియు ఉపాసనమునకు 
చాలా ముఖ్యమనియూ కన్పడుచున్నది. 
“కోధర్మ సృర్వధర్మాణాం భవతః పరమోమతఃి 
ఏ ధర్మము అన్ని ధర్మములకూ శ్రేష్ట ధర్మము? అని అడిగియుండుటచే 
ధర్మములలో పరమ ధర్మమనియూ గోచరించుచున్నది. భీష్ముడంటా 
“జగత్రభుం దేవదేవ మనంతం పురువోత్తమం 
స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి उ ` 
జగత్తులకు ప్రభువు దేవదేవుడు. ఆది మధ్యాంతరహితుడగు పురుషోత్తముని 
భక్తితో సోత్రము చేయదగినది అంటాడు. కాన ఇది ముఖ్యముగా పారాయణ 
గ్రంధము. ఉపాసించదగినదిగా గోచరించుచున్నది. ఇది కలిలో యదాధికారముగా 
భావించి, అనుష్టించి ఉపాసించి, జపించదగుననుట పెద్దలందరి కభిమతమైనది. 
మతాచార్యులందరూ దీనిని పరమోత్మృష్టమైనదిగా . భావించారు. | 
9 శంకర భగవత్సాదులు ఇది మోక్ష విద్యయనియూ ఈ నామములు 
పరబ్రహ్మను సూచించుచున్నట్లుగా వ్యాఖ్యానించారు. అయిననూ ఇది పారాయణమునకు 
చాలా ముఖ్యమైనదిగా చెప్పియున్నారు 
గేయం గీతానామసహసప్రం ధ్యేయం శ్రీపతిరూపమజగ్రం' భగవద్గీత 


ఈ విష్ణు సహసప్రనా మము నంతతము గానము 'చేయదగినట్లు స్పష్టము. 
చేసినోరు - పరబ్రహ్మ సూచనలలో తత్వరహస్య భావన చేయవచ్చును గానీ. 


ఉపాసించునది సాక్షాత్తు (బ్రహ్మ స్యరూపముగాదు. అన్ని ఆశ్రమములకు అన్ని 
వర్గములకూ ఆదరణీయమైన 1 శోభించుచున్నదీ విష్ణు 
సహస్రనామ స్తోత్రము. డీనిని భావించువారీ బుద్ధిబలమునుబట్టి అనేక విధములుగా 
రొణంచవచ్చును. అందులో చాలా పరిశ్రమించి ఈ రహస్య ప్రకాశము తయారుచేసినారు. 
మూల గంధమును రచించిన 3, కృష్ణమాచా రుల గారి బహుముఖ ప్రజ్ఞ అమూల్యము, 
€ ०७ ००. ఇందు ५० ६००९० గాని, ०८ 0७१ तु ५००७५०८ 
प्य ८०९९०००0 గ్రహించక, సం౦దర్భమును బట్ట్‌ వౌరి ప్రజ్ఞాపొటవములు 
స్పష్టము చేసినారు. ఇందు స్థాలీపులాకములు గా కొన్ని చూపించుచున్నాను, = 


“స్వయ ౦భూశ్శంభురాదిత్యః పుష్పురాక్షో మహాస్యన క” 


ఈ నామములలో స్పష్టముగా వ్యక్తమగుచున్న స్వయంభూ పదమునకు 
బ్రహ్మ శంభు పదమునకు శివపారమ్యమును వదలి వారు నిర్దేశించదలచిన తత్వము 
రహాస్యమునే స్పష్టము చేసి నారాయణ ప్రధానముగా నిరూపించారు. ఇది पष्य | 
గొప్ప ప్రతిభ, 

“సద్గతి खरे సత్తా సద్భ్ఫూతి సృత్సృరాయణం'” 
అన్నప్పుడు గూడా సత్తా అను దానికి సన్మార్గమున. జీవించుట అని వ్రాశారు. 
ఇలా చాలా పోషములను మునకు చూపించారు. 2 కృష్ణమాచార్యులవారి 
భావనాపాటవమును బాగా జీర్ణించుకొననిచో ఈ (గ్రంథమును అనువదించు పని 
సామాన్యముగా దుర్తభము. - అసలు భాషాంతరీకరణమే చాలా కష్టమైనపని, ఇట్ట 
మహోత్సృష్ట గ్రంథమందు రహస్యములను ప్రకాశింపచేయుట చాలా శ్లీష్టమైనపని, 

ఈ పనిని చాలా శ్రమచేసి గ్రంథకర్త భావమును మధించి తమ రచనా 
విధానమున దానిని పరిపుష్టము చేసిన శ్రీ పిడూరు జగన్మోహనరావు గారు బహుధా 
ప్రశంసనీయులు. నేను గ్రంథమును సాకల్యముగా చూడలేక పోయిననూ అందలి 
గాంభీర్యస్పోరక రచనా విధానము బాగా ఆకట్టుకొనినది. ` | 

విద్వద్వొధేయుడు. 
మల్లాది చశ్చశేఖర శాస్ర్తి 


ఇ! 





4 aye pr 24 2 ^ €" | ८ 
^ నమో నాధాయకళకాష 


జం నమోభగవప =; ८ 


2 విష్టవేనమంః 


శుక్లాంబరధరం విస్తుం శశివర్ణం చలుర్చుజము 
ప్రపన్న్మ వదనం ధ్యాయేత్‌ సర్మవిఘ్నాపశాంతయే 11 
యస్య దారకదవక్రాద్యాః పారిషడ్యాః పరశ్శతను 
విఘ్నం నిఘ్నంతి సతతం విస్తుక్నేనం తమాశ్రయు + 
వ్యాసం వశిష్ణరస్తారం శకః సౌ क 
పరాశరాత్మజం నందే శుకతాతం భపోనిధిమ్‌ 1! 
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే 

` నమూనై (బ్రహ్మనిధయే వాసిస్థ్ణాయ నమో నవు? ॥ 
అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరదూత్మనే 
నదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్టనే ॥ 
యస్య స్మరణనూశ్రేణ జన్మ సంసార బంధనాత్‌ 
విముచ్యతే నమస్తసై విష్ణవే ప్రభవిష్టవే 11 

"ఓం నమో విష్ణవే ప్రభనిష్ణదే 


11.1.11 1.11 








కీ వెశంసపాయన ఉనాచ ; 
९ ధర్మా సోషీణ సావనాసి చ సర్వశః 


యుధిష్టిరః १०७५० పృునరేవాభ్యభాషపత ॥  . 4 
యుధిష్టిర ఉవాభ : 

85०८9 దైవతం లోకే కీంనాజప్యేకం పరాయణమొ _ 

స్తువంతః కం కళుర్చంతః ప్రాపు యుర్మానవా శుభము ॥ 2 


కో ధర్మః సర్వధర్మాణాం భనతః ఫరమో నుతః 


i శ్రీవిష్ణు సహ స్రనామస్తో త్రమ్‌ 


కిం జపన్ముచ్యతే 'జన్తుర్ణన్మ సంసార బంధనాత్‌ || 
శ్రీ 


చి భీష్మ ఉఊవాచ 4; 


జగత్రుభుం దేవదేవమునంతం పురుషోత్తమమ్‌ 
స్తువన్నామసహగసేణ పురుషః సతతొట్టితః || 


తమేవ బార్చయన్నిత్యం ऽय పురుషమవ్యయమ్‌ 
ధ్యాయంస్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవచ |! 


ఆనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వ్యరమ్‌ 
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్‌ || 


బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం 80552 
లోకనాధం మహద్య్భూతం 2 दछक5त) 5 ॥ 


ఎషమే సర్వధర్మాణాం ధర్మో 2_ధికతమో మతః 
యదృక్త్యా' పుండరీకాక్షం. స్తవెరర్చేన్న రస్సదా ॥ 


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః 
పరమం యో మహంద్రహ్మ పరమంయః పరాయణమ్‌ | 


పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగభమ్‌ 
దైవతం చేవతానాంచ భూతానాం యో 2.న్యయః పితా || 


యతస్సర్యా ణి భూతాని భవంత్యాది యుగాగమే 
యస్మింశ్వ ప్రళయం యాంతి పునరేవ యు గక్షయే || 


తస్యలోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే 
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్‌ ॥ 


యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః 
బుషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే || 


శ 
బుషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః 


11 


12 


4 3 


శ్రీవిష్ణు సహస్రనామస్తో కమ్‌ iil 
ఛందో 2నుష్పుప్తథా దేవో భగవాన్‌ దేవకీసుతః ॥ 44 


అమృతాంశూదృవో బీజం శక్తిరేవకీనందనః 
తసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే || 15 


విష్ణుం జిష్ణుం మహోవిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్‌ 
అనేకరూపదైత్యాంతం నమామి పురుషోత్తమమ్‌ || 16 


అస్య శ్రీ విష్ణోర్లివ్యాసహ।స్రనామ స్తో త్రమహామంశ్రస్య శ్రీ వేదవ్యాసో భగవానృషిః 
అనుష్టుప్పందః | శ్రీ మహావిష్ణు: పరమాత్మా శ్రీ మేన్నానారాయభోదేవతా | అమృతాంశూద్భవో 
భానురితిబీజమ్‌ | దేవకీ నందనః ప్రష్టితిశక్తిః ! ఉద్భవః క్రోభణోదేవ ఇతి పరమో మంత్రః 
! శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్‌ | శార్‌జ్ఞధన్యా గదాధర ఇత్యస్త్రమ్‌ | రథాంగ 
పాణిరక్షోభ్యః ఇతి నేతమ్‌ | త్రిసామాసామ 1 1 ఆనందం పర (బహ్మేతియోనిః 
। బుతుస్సుదర్శనః కాల ఇతి దిగృంధః । శ్రీ విశ్వరూప ఇలెధ్యానమ్‌ | శ్రీ మహావిష్ణు 
ధ్రీత్యర్థే సహస్రనామజపే వినియోగః ॥ 


©< : 


క్షీరోదన్యత్రదేశే శుచిమణివిలసక్రైకతే మాక్తికానాం 
మాలాక్షప్తాసనస్థః =>) ड = ठ इ ५1०6504: | 
పటైరబైరద ఖైరుపరివిరచ్చికా ర్ముక్తపీయూషవర్డె 
రానందీ | నేః పునీయాదరినళిన గదాశంఖపాణిర్ముకుంద;: ॥ 


భూఃపాదొ యస్యనా భిర్వియదసురనిలశ్చం ద్రసూరచ నేత్రే 
కర్ణావాశాశ్ళిరో ద్యౌర్ముఖమపి దహనోయస్యవాస్తే యముబ్ధి: | 
అంతస్థ్రం యస్య విశ్వం సురనరఖగగో భోగిగంధర్వదైతై; 
చిత్రం 6०८०२९० తైభువనవవుషం విష్ణుమీశం నమామి | 
శౌంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం 
విశ్వాకారం గగనసద్భశం మేఘవర్ణం శుభంగమ్‌ || 
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్భ్యానగమ్యం 

“వందే ఏష్ణుం భవభయహరం సర్యల్లోకెకనాధమ్‌ ॥ 
మేఘశ్యామం పీతకౌశేయవాసం वि 


IV 


శ్రీవిష్ణు సహగస్రనామస్తో క్రమ్‌ 


శ్రీవత్సాంకం కౌస్తు భోద్భాసితా౦గమ్‌ । 
పుణభ్యోపేతం పుండరీకాయతాక్ష౦ 
విష్ణుం 'వందే సర్యలోకెకనాథమ్‌ ॥ 


|| హరిః ఓమ ॥ 


de de te he te We te he 


విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్రభుః 


భూతకృద్భ్ఫూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 


పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః 
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞ 286 ఎవ చ | 
యోగోయోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః 
నారసింహవపుః శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః ॥ 
సర్యః శర్యః శివః స్థాణుర్భూతొదిర్నిధిరవ్యయః 


సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 


స్య్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్యనః 
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః Il 
అప్రమేయో హృషీకేశః పద్మనాభో 2 మర ప్రభుః 


విశ్వకర్మా మనుస్తష్టా गः స్థవిరో ధ్రువః ॥ 
_ అగ్రాహ్యాః శాశ్యతః కృష్ణా లోహితాక్షః ప్రతర్దనః 


ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్‌ ॥ 
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్టః శగ్రేష్టః ప్రజాపతిః 


హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ 


ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః 
అనుత్తమో దురాధర్గః కృతజ్ఞః కృతిరాత్మవాన్‌ ॥ 


| సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 


అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్యదర్శనః ॥ 
అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః = 


- వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సతః ॥ = 
- వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః 


10 


11 


శ్రీవిష్ణు సహ ప్రనామస్తో త్రవ్‌ 

అమోఘః పుండరీకాక్షొ వృషకర్మా వృషాకృతిః ॥ 
రుద్రో బహుశిరా బభ్రుర్విశ్యయోనిః శుచిశ్రవాః 
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః || 
| సరగః సర్యవిద్భానుర్విష్యశ్సేనో జనార్దనః | 
వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః || 
లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షఃకృతాకృతః 
చతురాత్మా చతురూకహశ్చతుర్ణ ంష్ట్రశ్చతుర్భు జః || 
బ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్టుర్ణగదాదిజః 
అనఘో విజయో జేతా విశ్వయోనిః ०५९६९०३ ॥ 
ఉపేంద్రో వామునః ప్రాంశురమోఘః శుచిరూర్ణిత 
అతీంద్రః సంగ్రహః సర్గొ ధృతాత్మా నియమో యమః ॥| 
వేద్యోవెద్యః సదా యోగీ వీరహా మాధవో మధుః 
అతీంద్రియో మహామాయో మహోత్సాహోమహాబలః | 
మహా బుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః | 
అనిర్దేశ్యవపుః శ్రీ మానమేయాత్మా మహా ద్రెధృత్‌ || 
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః 
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః ॥ 
_మురీచిర్భమనో హంసః సుపర్జో భుజగోత్తమః 
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః | 
అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్‌ స్థిరః 
"అజో దుర్మర్గణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 
గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః 
నిమిషో 2నిమిషః (30९ వాచస్పతిరుదారధీః || 
అగ్రణీర్రామణీ శ్రీమాన్‌ న్యాయో నేతా సమీరణః 

_సహస్రమూర్థా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్‌ 1|| 
ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమరనః = | 
[~ ధరణీధరః 1 - 

- సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడిశ్వభుగ్విభుః ` 


12 


14 


14 


15 


16 


17 


18 


19 


20 


21 


22. 


23. 
24 


` 25 


Vi 


శ్రీవిష్ణు సహ సప్రనామస్తో త్రమ్‌ 
సత్మర్రాసత్క్సృతః సాధుర్ణహ్నుర్నారాయణో నరః ॥ 
అసంఖ్యేయో 2పమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః 
సిద్దార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః || 
వృషాహీ వృషభో 03306 వృషోదరః 
వర్థనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ 


య 
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః 
నైకరూపో బృహ।ద్రూపః శిపివిష్టః ప్రకాశనః |! 

ఓ జస్తె జోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః 

२००८? స్పష్టాక్షరో మంశ్రశ్ళ్చం ద్రాంశుర్భాస్కరద్యుతిః || 
అమృత్తాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వర; 
2.90 జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః ॥ = 


భూతభవ్య భవన్నాథః పవనః పావనో బినలః 


.కామహా కామకృత్సాంతః కామః కామపదః ప్రభుః | 


యుగాదికృద్యుగావర్తో నెకమాయో మహాశనః 
అద్భృకశ్యో డవ్యక్త రూపశ్చ సహగప్రజిదనంతజిత్‌ || 
ఇష్టా విశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః 


క్రొధహా క్రోధకృత్‌ కర్తా విశ్వబొహుర్మ హీధరః ॥ 


అచ్యుతః ప్రధితః ప్రాణః ప్రాణదో వాసవానుజః 
అపాం నిధిరధిస్థానమ ప్రమత్తః ప్రతిష్టితః ॥ 

స్కందః ०५८6 &.ధుర్యో వరదో వాయువాహనః 
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః ॥ 
అశోకస్తారణస్తారః శూరః శౌరిర్దనేశ్వరః 


అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ 


పద్మనాభో 2రవిందాక్షః పద్మగర్శః శరీరభృత్‌ 


మహర్థి ५ వృద్దాత్మామహాక్తో గరుడధ్యజః || 


అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్లరిః 


ప సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్‌ సమితింజయః 1. 


విక్తరో రోహితో మార్గో హేతుర్ణామోదరః సహః 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


34 


35 
36 


a7 


38 


39 


మహిధరో మహాభాగో వేగవానమితాశనః || 
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః 
కరణం కారణం కర్తా వికరాగహనో గుహః || 
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః कुतं ధృవః 
పరర్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః ॥ 
రామోవిరామోవిరజోమార్గోనేయో నయో 2.నయః 
వీరః శక్తిమతాం శ్రేష్టోధర్మోధర్మ విదుత్తమః ॥ 
వైకుంఠఃపురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృధథుః 
హిరణ్యగర్శ్భః శత్రుఘ్నా వ్యాప్తోవాయురధోక్షజః ॥ 
బుతుః సుదర్శనః కాలః పరిమేష్టీ పరిగ్రహః 
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్తిణః ॥ 
విస్తారః స్థావరస్థ్రాణుః ప్రమాణం బీజమవ్యయవ్‌ొ 
दू 2నర్భ్‌ మహాకోశో మహాభోగో మహాధనః 
అనిర్యిజ్ఞః స్థవిష్ఞో 2,భూర్ణర్మయూపో మహామఖః 
నక్షత్రనేమిర్నక్షత్రీ క్రమః కామః సమీహనః || 
యజ్ఞ ఇజ్యోమహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః 
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌ ॥ 


సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్‌ 


మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ 
స్యాపనః స్యవశోవ్యాషీనైకాత్మా నైకకర్మకృత్‌ ' 
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ - 
ధర్మగుబ్ధర్మ కృద్ధర్మీ సదసక్షరమక్షరమ్‌ 
ఆవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 
గభస్తినేమిః. సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః . 
అదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ | 
ఉత్తరో గోపతిర్గోప్రా జ్ఞానగమ్యః పురాతనః | 
శరీరభూతభృద్భోక్తా 'కపీంద్రో భూరిదక్షిణః ॥ ` 


సోమపో 2 మృతపః సోమః పురుజిత్సురుసత్తమః ` 


40 


41 


42 
43 

44 
45 


46 


4८ 


4 8 


49 


` 50. 


5 1 


Vil 


52 


Vili 


శ్రీవిష్ణు సహ |స్రనామస్తో छ 


వనయో జయః సత్యసంధో దాశార్లః సాత్త్యతాం పతిః | 


జీవో వినయితా సాక్షీ ముకుందో ఒమితవిక్రమః 
అంభోనిధిరనం౦తాత్మా మహోదధిశయో రంతకః || 
అజో మహార్లః స్యాభావ్యో జితామిత్రః ప్రమోదనః 
ఆనందో నందనో నందః సత్యధర్మా |త్రివిక్రమః ॥ 
మహార్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః 
త్రిపదస్త్రి దశాధ్యక్షో మహాశ్ళంగః కృతాంతకృత్‌ || 
మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ 
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః 


వేధా స్వాంగో 2.జితః కృష్ణో దృఢః సంకర్షణో 2.చ్యుతః 


వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః || 


భగవాన్‌ భగహాజినందీ వనమాలీ హలాయుధ 
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ 


సుధనా ९ ఖండపరశుర్ణారుణో |ద్రవిణప్రదః 


దివిస్పృక్ళర్వద్భగాట్టసో వాచస్పతిరయోనిజః || 
త్రిసామా సామగః సామ నిర్యాణం భేషజం భిషక్‌ 
సన్న్యాసకృచ్చమః శాంతో నిష్టాశాంతిః పరాయణం || 
శుభాంగః శాంతిదః इनु కుముదః కువలేశయః 
గోహితో గోపతి ర్లోపా వృషభాక్షో వృషపియః ॥ 
అనివర్తనివృత్తాత్మా సంక్షేషా క్లేమకృచ్చివః | 
శ్రీవత్సృవక్షాః శ్రీవాసః & 2385 94250 వరః || 


శ్రీదః శ్రీశః శ్రినివాసః శ్రీనిధిః శ్రీవిభావనః [ 
24५४ శ్రీకరః శ్రేయః శ్రీమాన్‌ లోక త్రయా శ్రయః ॥ 


స్వక్షః. స్వంగః శతానందో నందిర్జ్యితిర్గణేశ్వరః 


విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశిన్న సంశయః ॥ 


ఉదీర్ణ సరతశ్చక్త్షురనీశ శాశ్యత్రః స్థిర 


భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః || 


అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధన;ః 


54 
85 
56 
57 


58 


59 


6.0 


61 


62 


63 


64 


65 


66. 


67 


అనిరుద్ద 2ప్రతిరథేః ప్రద్యుమ్నో 2మితవిక్రమః 
కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః 

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 
కామదేవః కాముపాలః కామీ కాంతః కృతాగమః 
అనిర్దేశ్యవపుర్మిష్ణుర్వీరో జనంతో ధనంజయః ॥ 

| బ్రహ్మణ్యో |బ్రహ్మకృదృహ్మా బ్రహ్మ |బ్రహ్మః వివర్థనః 
బ్రహ్మవిద్రాహ్మణో (బ్రహ్మీ |బహ్మజ్ఞొ బ్రాహ్మణ ప్రియః ॥ 
మహాక్రమో మహాకర్మా మహాతేజో మహోరగః 
నముహాక్రత్రుర్మహాయజ్యా మహాయజ్ఞో మహాహవిః ॥ 
స్తవ్యః స్తవపియః సోత్రం స్తుతిః सख రణప్రియాః 
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః ॥ 
మనోజవ స్రీర్థకరో వసురేతా వసు ప్రదః 
వసుప్రదో వాసుదేవో వసుర్యసుమునా హవిః ॥ 


భూతావాసో వాసుదేవః సర్యాసునిలయో జఊనలః == 
దర్పహా దర్పదో దృప్తోదుర్ధరో శి థాపరాజితః ||. 
విశ్వమూ ర్తిర్మహా మూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్‌ 
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ||. 
ఏకోనెకః సవః కః కిం యత్తత్సదమనుత్తమమ్‌ 
లోకబంధుర్లోకనాధో మాధవో భక్తవత్సలః ॥ 
సువర్ణవర్జో హేమాంగో వరాంగశ్చందనాంగదీ प 
వీరహా విషమః कण्डु ఘృతాశీరచలశ్చలః | = 
అమానీ మానదో మాన్యో లోకస్యామీ త్రిలోకధృత్‌ 
సుమేధామేధజో ధన్యః సత్యమే ధా ధరాధరః ॥. 
తేజో వృషోద్యుతిధరః సర్వశస్త్రభృతాం = 


ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశ్ళంగో గదాగ్రజః ||... 


చతుర్నూర్తిశ్చతు ర్భాహుశ్చతు ర్యూహశ్చతుర్గతిః 


68 
69 
70 
71 
72 
73 
74 
75 
7 6 


77 


78 


79 


80 


81 


శ్రీవిష్ణు సహ స్రనామస్తో త్రమ్‌ 
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్‌ ॥ 
సమావర్తో 2.నివృత్తాత్మా దుర్భయో దురతిక్రమః 
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 
శుభాంగో లోకసారంగః సుతంతు స్తంతువర్ధనః 
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ = 
డద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః 
అర్కో వాజసనః శృంగీ జయంతః సర్యవిజ్ఞయీ | 
సువర్ణబిందు రక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః 
మహాహ్రదో మహాగరో మహాభూతో మహానిధిః || 
కుముదః కుందరః కుందః పర్దన్యః పావనో శనిలః 
అమ్చతా౦శో 2.) 522; సర్వజ్ఞః సర్వతోముఖః 
సులభః సుధవ్రతః సిద్దః శత్రుజిత్‌శత్రుతాపన 


న్యగ్రొధోదుంబరో 2శ్వత్ఞశ్చాణూరాంధ్రని పూదనః ॥ ` 


'సహస్రార్బిః సప్తజిహ్వః సప్తెధాః సప్తవాహనః 

ఆమూర్తి రనఘో జచింత్యో భయకృద్భయనాశనః ॥ 
అణుర్భృహత్మశః స్టూలో గుణభ్యృన్నిర్గుణో మహాన్‌ 
అధృతః స్వధృతః స్వాస్థ్యః  @ ९0 వంశవర్ధనః ॥ 
భారభృత్మ్కధితో యోగీ యోగీశః సర్వ్యకామదః 

© => శ్రమణః కామః సుపరో వాయువాహనః | 
6०65 ధనుర్వేదో దండోదమయితా దమః 


అపరాజితః సర్వస్సహో నియంతా నియమో యమః | . 


సత్త్యవాన్‌ సాత్వికః సత్యః సత్య ధర్మపరాయణః ` ` 
అభిప్రాయః तहु 2ర్లః ప్రియకృ(త్రీతి 545६ ॥ 
విహాయసగతి డ్ట్యోతిః సురుచిర్దుతభుగ్విభు | 
_రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః || 


అనంతః హుత భుగ్భోక్తా సుఖదోనైకదో "జగ్రజః = ` 


-అనిర్విజ్ఞః సదామర్జీ లోకాధిషాన మద్భుతః ॥ | 
సనాతృనాతనతమః కపిలః కపిరవ్యయః SI 


82 


83 


84 


85 


86 


87 


88 


89 


90 


91 


92 


93 


94 


95 


స్వూస్తిదః స్యస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్యస్తి దక్షిణః || 
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్డిత శాసనః 
శబ్బాతిగః శబ్దసహః శిశిరః శర్యరీకరః ॥ 

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్రమిణాం వరః 
విద్వత్తమో వీతభయః పుణ్య శ్రవణ కీర్తనః || 
ఉత్తారణో దుష్బృతిహా పుణ్యో దుస్ఫ్వష్ననాశనః 
వీరహా రక్షణః సంతో జీవనం పర్యవస్థితః ॥ 
అనంత రూపో 2నంత శ్రీర్ణితమున్యుర్భ యాపహః 
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 
అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 
జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః ॥ 
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 
ఊర్థ్యగః సత్సధాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 
ప్రమూణం ప్రాణనిలయః ప్రాణభృత్ర్రాణజీవనః 
९९०९ విదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః ॥| 
భూర్ఫువస్స్వస్తరుస్తారః సవితా ప్రబతామహః 
యజ్ఞో యజ్ఞపతిర్యజ్యా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ యజ్జభుగ్యజ్ఞసా ధనః 
యజ్ఞాంతకృద్యజ్ఞగుహ్యమన్న మన్నాద వఎవచ || 
ఆత్మయోనిః స్వయంజాతో వైఖానస్సామగాయనః 
దేవకీనందనః ప్రషా && ६६ పాపనాశనః || 
శంఖభృ్బన్నందకీ చక్రీ శార్జ ధన్యా గదాధరః 
రథాంగపాణిరక్షోభ్యః నర్వ ప్రహరణాయుధ 

శ్రీసర్ణ ప్రహరణాయుధ ఓన్నమ ఇతి ॥ 
వనమాలీ గదీ శారీ శంభీ చక్రీచ నందకీ 
శ్రీమాన్నా రాయణో వి ష్లుర్వాసుదేవో 2८ ॥ 


నీ వాసుదేవో 26०४०55 ఇతి || 


96 


9८ 


38 


99 


XI 


101 


102 


103 


104 


105 


106 


107 


Xil 


శ్రీవిష్ణు సహ స్రనామస్తో छदः 


+ 
ఉత్తరపీరిక 
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః 
నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితమ్‌ ॥ 
య ఇదం శృణుయాన్నిత్యం యశ్చ్సాపి పరికీర్తయేత్‌ 
నా జశుభం लेषो, యాత్కించిత్సో జిముక్రేహ చ మానవః | 


వేదా౦ంతగో బ్రాహ్మణః స్యాత్‌ క్షత్రియో విజయీభవేత్‌ 


వెశ్యోధనసచుద్ధః స్యాచ్బూద్రః సుఖమవాప్నుయాత్‌ ॥ 


ధర్మార్థీ ప్రాప్ను యాద్ధర్మమర్థార్థీ చార్గమాప్పుయా 
కామానవాప్ను యాత్క్మామీ ప్రజార్టీ చాప్ను యాత్రజాః 
భక్తిమాన్‌ యః సదోత్తాయ శుచిస్తదతమానన 
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్రకీర్తయేత్‌ ॥ 
యశః ప్రావ్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ 
ఆచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమవ్‌ || 
న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి 
భవత్యరోగో ద్యుతిమాన్‌ బలరూపగుణాన్నితః || 
రోగార్తోముచ్యుతే రోగాదృద్ధో ముచ్యేత బంధనాత్‌ 
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః || 
దుర్జాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్‌ ' 
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్నితః' || 


| వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః 
సర్వ పాపవిశుద్ధాత్మా యాతి |బ్రహ్మ సనాతనమ్‌ ॥ 
న వాసుదేవభక్తానామశుభం విద్యతే క్వచిత్‌ 


జన్మ మృత్యుజరావ్యాధిభయం నె వోపజాయతే ॥ 
ఇమం స్తవమధీయానః శ్రద్దా భక్తిసమన్సిత _ 
పలాత్మా సుఖక్షాన్తి శ్రీధృతిస్క్రతిరిర్తిభిః ॥ ^ | 
క్రోధో నచ మాత్సర్యం నలోభో నా శుభా మతిః ` 


_ భవన్తి కృతపుణ్యానాం భకానాం పురుషోత్తమే || 


10 
11 
12 


13. 


శ్రీవిష్ణు సహ స్రనామస్తో త్రమ్‌ xili 


ద్యౌః సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః ॥ 


వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః | 14 
ససురాసురగంధర్యం సయక్షోరగరాక్షసమ్‌ 

జగదటే వర్తతేతదం కృష్ణస్య సచరాచరమ్‌ ॥ 15 
ఇంద్రియాణి మనో బుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః 
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఎవ చ ॥ 16 
సర్యాగమానామాచారః ప్రథమం పరికల్సితః 

ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః 17 
బుషయః పితరో దేవా మహాభూతాని ధాతవః | 
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌ | 18 
యోగోజ్ఞానం తథా సాంఖ్యం విద్యాః శిల్పాదికర్మ చ 

వేదాః శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్యం జనార్డనాత్‌ ॥ = 19 
ఎకో విష్ణుర్మహద్భ్ఫూతం పృథగ్ఫూతాన్యనేకశః 

(85 లోకాన్‌ వ్యాపష్యభూతాత్మా భుం క్రేవిశ్య్వభుగవ్యయః ॥ 20 
ఇమంస్తవం భగవతో విష్లోరాజ్టసేన కీర్తితమ్‌ 

పఠేద్య ఇచ్చేత్సురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ 21 
వికేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్‌ ' 

భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవమ్‌ | 22 


నతే యాంతి పరాభవమోన్న మ ఇతి ॥ 


అర్జున ఉవాచ : 
పద్మపత్రవిశాలాక్ష పద్మనాభ సురోత్తమ | | 
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ | 23 
శ్రీ భగవానువాచ [र 
యో మాం నాముసహ(సేణ స్రోతుమిచ్చతి పాండవ | 
సో 2హమే కేన శోకేన స్తుత ఎవ న సంశయః ॥ | 24. 
| స్తుతఏవనసంశయః ఓన్నమ ७8 ॥ = 
వ్యాస ఉవాచ  _ ` 
వాసనాద్యాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌ = _ 
సర్వభూతనివాసో 223 వాసుదేవ నమో सेवं ॥ = 25 


xiv శ్రీవిష్ణు సహ స్రనామస్తో త్రమ్‌ 
| శ్రీ వాసుదేవ నమో స్తుత ఓన్నమ ఇతి ॥ 
పార్ణత్యూవాచ :- 

కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహగ్రకమ్‌ 

పర్యతే పండితెర్నిత్వం శ్రోతు మి చ్చామ్యహ ౦ ప్రభో ॥ 
€०& ९0 ఉవాచ :- | 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే 

సహగ్రనాముతత్తుల్యం రామనామ వరాననే ॥ 
శ్రీరామ నామ వరానన ఓన్నమ ఇతి || 
(బ్రహ్మోవాచ वि 

నమో 2 3650059 సహస్రమూర్తయే 

50586८0 द | 
ప్రనామ్నే పురుషాయ वर 
సహస్రకోటీయు గధారిణే నముః || 

| శ్రీ సహస్రకోటీ యుగధారిణే ఓన్నమ ఇతి ॥ 
సంజయ ఉవాచ :- | 

యత్ర యోగేశ్యరః కృష్ణో యత్ర పార్గో ధనుర్ధరః 

తత్ర శ్రీర్విజయో భూతిర్రువా నీతిర్మతిర్మమ ॥ 
శీభగవాను ఉవాచ 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే 

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ || 


పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్పృుతావ్‌ 
ధర్మ సంసాపనారాయ సంభవామి యుగే యుగే ॥ 


छ; విషణ్ఞాః శిధిలాశ్చభీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః | 
౦కీర్తానారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖాః సుభినోభవంతి ॥ 


| ఇతి శ్రీమహాభారతే శతసాః బా[బకాయాం సంహితాయాం వెయాపి 50 
అనుశాసనిక పర్వణి భీష్మయుధిష్టిర సంవాదే हैर 
నామస్తోత్రం నామ ఎకో నపంచాశ తధికద్విశతతమో 2.ధ్యాయః ॥ 


శ్రీ కృష్ణార్పణమస్తు 


26 


28 


29 


30 
31. 


32. 


ప్రవే శిక 


హస్రనామ సోత్రములు సంస్సుతమున వేలు కలవు. వాని 
(९ 
[5 


అది `: 


3) లలితా సహస్రనామము 

ఇందులో మొదటి రెండును వేద వ్యాసునిచే మహాభారతమున ` నిబద్దము 
చేయబడినవి. మూడవది లలితా సహస్ర నామము బ్రహ్మాండ పురాణమునందు 
88८ యున్నది. ఈ మూడింటి ఉవాసనల వలన పరమాత్మ యొక్క 
దర్శనము మూడు స్ఞతులుగా కలుగును 
1) విష్ణు సహసస్రనావువమలు : సృష్టియందు తానుగా విష్ణుత్వము 
చెందునట్టి లేక వ్యాపకమ్ము చెందునట్టి ఒక స్థితి 
2) 854 సహసస్రనావువలు : పరమాత్మ యొక్క లయాత్మక మయిన 
ప్రజ్ఞను గూర్సి తెలియజేయును. అనగా సర్వమును తనయందు లీనము 
చేసుకొని వాటి అస్తిత్వము నశించి. తానొక్కడే వెలుగునట్టి స్టితి. ఇదియే భౌతిక 
 లోకములలోను, శక్తిమయ లోకములయందు, ప్రజ్ఞామయ లోకములందును 
ప్రళయముగా వర్ణింపబడినది. అందుచేతనే శివుడు ““త్రిపురారి” అని 
పిలువబడుచున్నాడు. ఇట్లు ప్రజ్ఞామయ లోకములయందు తాను అను ఒకే 
వెలుగుగా: దర్శనమగు స్థితినే శివము అందురు 
3) లలితా సహసస్రనావువలు : పరమాత్మ వేరువేరు రూపములుగా 
 అస్తిత్యము చెందుటను = 5००5०. ఇది సాంసారిక జీవులకు మాయ. 
అనియు యోగులకు (అనగా దీనిని సున్నితముగా, లలితముగా, = నిత్య 
జీవితము" నందు ఆచరణలో నుంచుకొనువారికి) “లలిత” అను ఆచరణ 
రూపిణి, వాత్సల్య రూపిణి యగు తల్లిగా దర్శనమగును 
ఇందు విష్ణు సహస్ర నామము జీవితమునందు ప్రశాంతత కోరువారిచే 
అనుదినము పఠింపబడుట వలన జన్మ సంసార భంధముల నుండి విముక్తులను 
“చేయుచున్నది. శివ సహస్ర నామము అన్ని లోకములయందు అఖండముగా 


2 ५ పూ 
ఐష్టు సహస్ర నామము 


వెలుగుచున్న లేజోమూర్తియందు జీవుని లీనమగునట్లు చేయును అలిత్రా 
౧వాధ్రు నామము జీవులు ప్రకృతిని శక్తిగా ఉపాసించి సకల జీవుల సంక్లేమమునక్షు 
ఆ శక్తిని ఉపయోగించుకొనునట్లు చేయును. కాని మనసు పరిపక్వము చెందని 
వారిక్‌ లలితా సహస్ర నామమును సద్వినియోగము చేయు. సామర్హ్యముండదు 
అట్టివారు తమకు కలిగిన ఈ శక్తిని తమ స్వార్థమున్లై దుర్వినియోగమొనర్చి 
కష్టముల వపాలగుచున్నారు. అందుచే ఈ మూడింటియందును విషు సహస్ర 
నామమే సకల జనులచే అన్ని కాలములయందును అభిలషణీయమె 
అనుష్టంపదగియున్నది 
కధా సందర్భము : మహాభారత యుద్దము పూర్తి అయిన పిదప 
అంప శయ్యపై ఉన్న భీష్ముని చూచుటకు శ్రీ కృష్ణునిచే ప్రేరితుడె ధర్మరాజు 
తన సోదరులతోను, మహరులతోను, కల్ప చ్చెను. సకల ధర్మముల 
రహస్యములు విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగెను. మానవులందరు 
ఎ దేవతను छद) చేయుట చేత ఒకే ప్రజ్ఞయందు లీనమగుచున్నారు? 
ఎవరిని జపించుట చేత జన్మ సంసార బంధముల తొలగిపోవుచున్నవి? 
థధర్మములన్నిటియందును పని చేయుచున్న పరమ ధర్మము ఎవరు ? ఎవరిని 
పూజించుట చేత మానవులందరు శుభము కలిగి జీవించగలరు? అని అడిగెను 
| భీష్ముడు ఇట్లు చెప్పెను “సకల లోకములకు ప్రభువెన వానిని ధ్యానము 
చేయుము. ఆయన దేవతలకు దేవుడు పురుషులలో కెల్ల ఉతముడు. వేయి 
నామములతో తెలియబడువాడు. ఆయనను మాత్రమే నిరంతరము భక్తితో 
` ప్రూజింపవలెను. ఆయనను నిరంతరము న్లోత్రము చేసి నమస్కరించి ధ్యానము 
చేయుచుండవలెను. ఆయన మొదలు లేనివాడు. అటు ఆయన గూర్చి 
వినుటచే పాపము, భయము, నశించును. అనగా పాపము ८०९००९०, భయము 
 పాందుట అనునవి లోకమునందు పరమాత్మను కాక యితరములను చూచువానికి 
మాత్రమే జరుగును. అట్టుకాక సకలము వష్ణువు యొక్క అస్తిత్యముగా 
ధ్యానము చేయువానికి పాపము, భయము, పాందుట ఉండవు. మహాత్ములు, . 
 బుషలు, దేనిని ధ్యానము చేసి, గానము చేపిరో అట్లి నామమును 


ए | చెప్పుచున్నాను. ఓ రాజా! 255९९56 (అనగా ఈ నామములను ధ్యానము 
చేయువాడు యితరులను రక్షించి, పోషించు కోరికగల వాడెనచో రాజాూగాగాని" 


మిక్కిలి ఉన్నతాధికారిగా గాని నిస్సంశయముగా .నగును అని అర్థము. అంతే 


రహస్య ప్రకాశము 3 


గాక రాజనగా ప్రకాశించువాడని కూడా అర్దము కలదు. విష్ణువు అను 
వెలుగును ధ్యానము చేయుటచేత ప్రకాశించువాడని అర్థము.) 

ఆ వఏష్టువును సకలము జయించువానిగా, స్ఫృష్ద 5०0०८3०९ టను 
నిండియుండుటయేగాక భౌతిక సృష్టికి అక్షర రూపమయిన మహత్తుగానున్న 
వానికిని జీవుల ఆస్తిత్వము తానే అయినవానికిి సృష్టిని అధిష్టించి నడుపు 
వానికి పురుషులందరి యందును (పురుషుడనగా పురమునందున్న వాడు 
లేక దేహమునందున్నవాడు) “తాను గా నిలిచియున్నవానికి నమస్కరించి చెప్పుట 
ప్రారంభించుచున్నా' నని భీష్ముడు ధర్మరాజుకు చెప్పుచున్నాడు. 
విష్ణు సహసస్రనావుములు - కొన్ని విశేషములు : 

1. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము మిగిలిన స్తోత్రముల కన్న సులభము 
మరియు ధారాళమగు శైలిలో వ్రాయబడినది. తన సిద్దాంతములను ఆచరణీయ 
మార్గమున బోధించు ఉద్దేశ్యము రచయిత కున్నట్లు కనిపించుచున్నది. ఎందుచేత 
ననగా ఇందలి నామములు క్షిష్టమగు శైలిల్‌ గాక మిక్కిలి సులభముగా 
(గహించునట్లు వ్రాయబడినవి. అంతేగాక ఈ శెలి ఆలోచించి వ్రాసినట్లుగా 
దర్శించి ట్రాసినట్లున్నది. కనుక చదువు వారికి కూడా అట్టి దర్శనము 
కలిగించుననుటలో సందేహము లేదు | 

2 . ఈ స్తోత్రము “విశ్వం, విష్ణు అను రెండు నామములతో. 
మొదలయినది. విశ్వము అనగా ప్రపంచము మరియు విష్ణుః: అనగా అల్టి 
విశ్వము యొక్క స్థితికి కారకుడై అందుండువాడు. యిట్టి ధ్యానముతో 
ప్రారంభమయిన ఈ స్తోత్రము భక్తితో చదువుకొనువారిని సూటిగా భగవద్గీతలో 
పదకొండవ అధ్యాయమున చెప్పబడిన విశ్వరూప సందర్శనము అను ॐ 
యందుంచును | 

ఈ స్తోత్రము నందలి చిట్ల చివరి నామము వాసుదేవుడు. అనగా 
“వాసనా ద్యాసు దేవస్యవాసితంతే జగత్రయం సర్య భూతనివాసోసి వాసుదేవ 
నమోస్తుతే” అను శ్లోకముననుసరించి అందరు జీవులలోను వసియించు వానిగా = 
చెప్పబడినది. ఇది వేదవ్యాసుడు “శ్రీ మద్భాగవతము” నందు సకల జీవుల ` 
తరుణోపాయమున్తకై చెప్పిన మూడు సోపానములలో నొకటి. అందు మోక్షము 
పొందుట్టకె జీవులు పరమాత్మను మూడు విధములుగా ధ్యానము చేయవలసినదిగా... | 

1) విష్ణాపాసన : అనగా నామము, రూపము కరగి సృష్టి. 


^ ` విష్ణు సహస్ర నామము 


యందలి వస్తువులుగా జీవులుగా పంచభూతములుగా వ్యాపంచియున్న. 
భగవత్తత్యము నుపాసించుట । 
2) వాసుదేదోపాసన : అనగా జీవులుగా, వారి ప్రవర్తనలుగా 
చష్టలుగా తెలియబడుచున్న సర్వ్యాంతర్యామియైన పరమాత్మ నుపాసించుట 
3) నారాయంణోపాసన : జీవునికి జీవత్వము తొలిగి పరమాత్మ 
యందు లీనమగు పితి 
ఇందు మొదటి దాని చలన జీవుని మనస్సు, చిత్తము, ఇంద్రియములు. 
నిర్మలమై పరమాత్మ నాన్నిధ్యమును పొందును. రెండవ దాని వలన కామము 
క్రోధము భయము మున్నగు ఉద్రేక. భావములు స్వస్థత చెంది ప్రశాంతస్టితి. 
లభించును. అనగా మొదటి € పరిసితులు తన కనుకూలముగా నున్నపుడు 
మాత్రమే నిలచును. దేవాలయమున దేవుని విగ్రామును చూచి భక్తి పారవశ్యము 
२०८०९, సధ్గంధ పఠనము, సంకీర్తనము చేయునపుడు _తన్మయత్యము 
కలుగుట, మున్నగునవి విష్లూపాసనము | --ः 
నాస్తికులను చూచి కోపగించుట్క వారితో ఘర్షణ పడుట, తనను 
నిందించువానిపై కోపము కలుగుట మున్నగునవి వాసుదేవోపాసన వలన 
నశించును. అఆనగా వారియందు గల వాసుదేవుడే తన ०५०९ ८2) 
పరీక్షించుచున్నాడని తెలియును. నారాయణోపాసనయందు పె రెండు సాధనల 
వలన నిర్మబమయిన జీవాత్మ పరిపూర్ణత చెంది పరమాత్మ యందు లఅలయమగును 
ఈ సోత్రమునందలి మొదటి రెండు నామములెన బశయు, విష్ణువు అను 
రెండును చివరి మూడు నామములైన “నారాయణ, విష్ణు వాసుదేవు” 
మూడు ఉపాసనణతో కలిపిన ఈ నామములనే మంత్రములుగా ధ్యానము 
చేయుట వలన ఈ ఉపాసనలు సిద్దించునని తెలియుచున్నది. 
ఇంకొక చిత్రమేమనగా ఈ స్తోత్రము నందలి చిట చివరి పదమెన 
“అభిరక్షతు, అనగా నిరంతరము ఏమరుపాటు లేక కాపాడువాడు అవని 
అర్థము వలన ఈ మొత్తము స్తోత్రము ఒకే వాక్యమగుచున్నది. “విష్ణువు 
విశ్వము ..... . శ్రీమన్నారాయణుడు, విష్ణువు, వాసుదేవుడు, నిరంతరము 
మమ్ములను కాపాడుచుండును' అని ఈ వేయి నామములు గల పరమాత్మను 
` రక్షకునిగా. సంకల్పించి ప్రార్థన చేయుటచే. అది వరమగును. ఇంకొక 
_వోశోషమేమనగా ఒక్కొక్క నామమునకు “అభిరక్షతు'' అను పదము చేర్చినచో 
అది ఒక్క్‌క్క మంత్రమగును. యిట్లు వేయి నామములను. వేయి. మంత్రములు గా 


ఉపాసన చేయవలెను. 


సంధ్యావందనమునందు ఆచమనము చేయునపుడు చెప్పుకొను కేశవ, 


నారాయణ, మాధవ మున్నగు నామములు ఈ వేయి నామములందు కలవు. 
కనంక ఈ స్తోత్రము చేయుువారిచే అప్రథుత్నముగా గాయత్రి 


ఉపాసింపబడుచున్నది. ఈ గాయత్రియే పురుష పరముగా చెప్పబడినపుడు 


సూర్యాంతరవర్తియైన సవితృనిగా చెప్పబడినది. కనుక అట్టి సవితృడు కూడ 
ఉపాసింపబడుచున్నాడు 


tb 


కొన్ని ప్రాచిన గ్రంథములలో పరమాత్మ యొక్క ఇరువది నాలుగు 


నౌమములును ఒక ఉపాసనగా చెప్పబడినవి. ఆవి కూడా యిందులో భాగములే 
నారాయణ కవచము” అను పేర కొన్ని మంత్రములను వేదవ్యాసుడు 
ఒకచోట కూర్చి మహాభాగవతమునందు నిబంధించెను. దీనిని ధ్యానము చేయుట 
వలన ठठ, పూరితమయిన ఒక కవచము సృష్టిలో ఎర్పడును. అట్టి 
నారాయణ కవచమునందలి మంత్రములు ఈ వేయి నామములందు 
యిమడ్చబడినవి. 
వాల్మీకి రామాయణమునందు “ఆదిత్య హృదయము” అను పేర 
మరియొక మంత్రకవచమున్నది. దీనిని ధ్యానము చేసి వారికి సూర్యుని ప్రజ్ఞతో 


సంబంధ మేర్పడుటయేగాక తమ హృదయము నందలి సర్వాంతర్యామి యందు 
మేలుకొలుపు కలుగును. అట్టి మహామంత్రము గూడ ఈ స్తోత్రము నందు 


నిబడద్దము చేయబడినది 
మంత్ర ప్రావబుఖ్యత  : | ह ! 
భగవద్గీత భగవానునిచే స్వయముగా ఉచ్చరింపబడి అర్యునునకు 


బోధింపబడినది. కాని విష్ణు సహస్ర నాదుము అట్లు కాదు. ఇది భగవద్భక్తునికి | 

భగవంతుని సాన్నిధ్యమున ఉచ్చరించి బోధింపబడినది. ఈ విష్ణు సహస్రనామ. 

స్రోత్రము భీష్ముడు ధర్మరాజుకు బోధించునపుడు, భగవానుడు శ్రీ కృష్ణుడు : 
స్వయముగా అచ్చటనే యుండెను. అనగా దీనికి శ్రీ కృష్ణుని ఆమోదముద్ర. 
కలదని వేరుగా చెప్పనక్కర లేదు. స్వయముగా తాను చేయవలసిన పనులు. . 
తన భక్తులచే చేయించుట భగవంతుని లీలా పోషములలో నొకటి. అతడు = 
తాను స్వయముగా అవతారమెత్తి చేయుటకంటే తన భక్తులచే చేయించుటకు ` 
ముచ్చట పడుచుండును. జరాసంధాదులకు ఓడిపోయినట్లు నటించి శ్రీకృష్ణుడు. 


వారిని భీముడు మున్నగువారిచే సంహరింప చేయుట ఆయన లీలలో నొకటి 


6 ८ 


నవీన యుగములలో కూడా యిట్టి ఉదాహరణలు అనేకములు. ॐ 0 మకృష్ణ 
పరమహంస తన శిష్యుడయిన శ్రీ వివేకానందునిచే ఖండాంతర పర్యటన 
చేయించి పా శ్చాత్యులకు భారత ధర్మమును గూర్చి బోధ చేయించుట యొక 
ఉదాహరణము. శ్రి రామకృష్ణ పరమహంసకు స్వయముగా అట్లు చేయగల 
సామర్థ్యము లేదని చెప్పలేము కదా ! ఇల్టిదే యామునా చార్యుల వృత్తాంతము 
కూడా |: | 

భీష్ముడు, ధర్మరాజుకు బోధించునపుడు సకల వేదశా పురాణవేత్త 
యగు వ్యాసుడు అచ్చటనే యుండెను. అనగా దీనిని వ్యాసుడు అంగీకరించెనని 
వేరుగా చెప్పనక్కర లేదు. వ్యాసుడు దానిని యధాతధముగా మహాభారతము 
లనిక్‌ నిబద్ధము చేయుట దీనికి తార్కాణము. అందుచేత ఇది ప్రపంచము 
నందలి సకల పురాణములు, స్తోత్రములు, యోగ శాస్త్ర గంధములయందు 
మిక్కిలి ప్రముఖ స్థానము వహించి యున్నదనుటలో సందేహము లేదు ఇట్లు 
నిర్ణయించుట కేవలము గుడ్డి నమ్మకముతో కాదు. ఈ స్తోత్రము నందలి 
మంత్రములు ధ్యానము చేసి దాని వలన కలుగు వివేచన, విచకణ సత్యత్వము 
మున్నగు స్థితులను పొందిన సత్సురుషులు పెద్దలు దీనికిట్టి స్థానమిచ్చిరి 

ఈ విష్ణు సహస్రనామ స్తోత్రమునకు సంస్ఫృతమున అనేక కోణములలో 
పరిశిలనము, దర్శనము తాదాత్య్యము కలిగింప గలిగిన వ్యాఖ్యానములు ` 
అనేకములు కలవు. జగదురు శ్రీ శంకరాచార్యులవారు చక్కని వివరణ ఇచ్చిరి 
భగవదామానుజాచార్యులు. తమ విశిష్ష శిమ్యుడగు పరాశర భట్లును మిక్కిలి .. 
వివరణతో వ్యాఖ్యానింపుమని ఆజ ఇచ్చిరి. ఇట్లు పెక్కు విద్వాంసులు, పండితులు . 
తమ ప్రతిభా వోపము ననుసరించి వ్యాఖ్యానములు ఇచ్చిరి. ఇట్టి వ్యాఖ్యానకర్ణలెన 
పెద్దలకు సవినయముగా నమస్కరించి విన్నవించవలసినది ఒక్కటి యున్నది 
వీటన్నిటియందు విష్ణు నామములకు పరిపూర్ణమయిన సూక్షమయిన వివరణ 
యున్నది. కాని వానియందలి ఏకత్వము స్మరింపబడలేదు. ప్రస్తుత వివరణలో '- 
ఈ ప్రయత్నము చేయబడినది. నావుముల యందలి విశిషతను 
రహస్యార్థములను వ్యాఖ్యానము చేయుచు ఈ నామముల వరుసయందు గల = 
పరమార్థము లేక ఏక సూత్రత ప్రధానముగా స్మరింపబడినది 

ఇట్టి ఈ ప్రయత్నము సవినయముగా భక్తులకు సమర్పణముగా 

చేయబడుచున్నది గా అన్నింటికన్నా యిదియే మిన్న అను అహంకారము 
చేతకా a 


సోత్ర రచనాకాలము 
ఈ స్తోత్రపాఠము మహాభారతమునందలి 13వ పరమయిన 

“ఆనుశాసనిక' పర్యమునందలిది. మహాభారత యుద్దము పూర్తి అయిన 
వెంటనే భీష్ముడు దీనిని ఉపదేశించెను. ఈ మహాభారత గ్రంథము యుద్ధము 
జరిగిన కాలముననే వ్రాయబడినట్లు తెలియుచున్నది. దినిని రచించిన 
వేదవ్యాసుడు యుద్ధకాలమునాటికి జీవించియుండెనని తెలియుచున్నది. 
జ్యోతిషశాస్త్ర గణితమును బట్టి భారత యుద్ధకాలమునందలి సంఘటనలను 
ఆధారముగా గుణించినచో ఈ యుద్ధము కలియుగ ప్రారంభమున 
మొట్టమొదటిలో జరిగెనని తెలియును. కనుక సంప్రదాయము నెరిగిన 
పండితులందరిచే ఐకగ్రీవముగా దీని రచన క్రీ.శ. 1978 నాటికి సరిగా. 
5117 సం. వెనుక జరిగెనని తెలియును 

మహాభారత యుద్దమును గురించి చరిత్రకారులు యిచ్చిన కాలములు 
పరస్పర విరుద్ధములై లెక్కలకు సరిపోవుట లేదు గనుక అవి తప్పని తేలుచున్నది 

నిర్ణుష్టముగా జ్యోతిష శాస్త్ర గణితము ననుసరించి తేలిన 2 
కాలనిర్ణయము 34882 వాడుకలోనున్న యుధిష్టిర శకము. అదికాక 
పంచాంగముల యందలి లెక్కలతో సరిగా సరిపోవుచున్నపుడు అవి 
తప్పులెక్కలెట్లగును? కనుక ఈ కాల నిర్ణయము ననుసరించి మరికొన్ని 
సంఘటనలు  ధృవికరించబడినవి 
1. శ్రీకృష్ణుడు శ్రీముఖనామ సంవత్సరము శ్రావణ మాసము కృష్ణ పక్షము 

అష్టమి తిధినాటి అర్షరాత్రి 12 గంటలకు జన్మించెను. ఇది క్రీస్తు 

వెనుక 3228 జూలె 19వ తేది రాత్రి 12 గంటలకు (తెల్లవారితే 
` 205 తేది) న జన్మించెను 
2. ఆయన చాంద్రమాన ప్రమాదధినావం సంవత్సరం ఉగాదినాడం 

సూర్యోదయము కాగానే శరీరము విడిచెను. అది ఫిబ్రవరి నెల క్రీస్తు 

వెనుక 3102. అప్పటికి ఆయనకు 126వ. సంవత్సరము 
`  . జరుగుచుండెను | 
3. మహాభారత యుద్దము శ్రీకృష్ణుని 89వ సంవత్సరమునందు జరిగను 
అది క్రీస్తు వెనుక 3139కి సరిపోవును. 


రహస్య (235 599 
ఈ స్తోత్రమును ధ్యానము చేయగా ఇట్లు దర్శనమగును :- 


०६९०००0०, దాని ఉనికిగను, వ్యాపించి నిండియుండువాడు పరమాత్మ 
అతడు భూత, భవిష్యద్యర్తమానము లను మూడింటి యందును ఒక్కటిగా 
నుండువాడు, అతడు జీవులు లేక భూతములకు జన్మకారకుడు. రక్షించువాడు 
సత్‌గా నిలిచియుండు వాడు, తానే ఆత్మయైనవాడు. పరిశుద్దమయిన ఆత్మగా 
నలిచియుండువాడు. జీవులందరకూ లక్ష్యము మరియు వెలుగుగా తానొక్కడే 
ఆయి యుండువాడు. జీవులలో సాక్షిగా, తెలుసుకొనువానిగా, యోగిగా 

యోగులను యోగమార్గమున నడుపు నాయకునిగా బ్ఞరతఃము, మంచితనము 
ఆను గుణముల తత్త్వము తానే అయినవానిగా, రూపముల పుట్టుకకు 
ఆంతమునకు ఆధారముయినవాడుగ, శాశ్య్వతుడుగ తన నుండి తానే 
పుట్టుచున్నప్పటికినీ తనకు మాత్రము చావు పుట్టుకలు లేనివాడుగ, (పద్మము 
విశ్వమునందలి మహత్తునకు, దాని నుండి లోకముల పుట్లుకను సూచించును.) 
మరియు పద్మమును ధరించియున్నాడు 


_ గ్రహించుటకు అతీతమైనవాడు. తేజస్సును, ప్రాణమును, రూపమును, 
పృధివి యందలి వెభవములుగ తన గర్భమున ధరించి యుండు వాడు 
అంతర్యామియెైె జీవులకు అంతరాత్మగా తానే ఆయియున్నాడు. ఆయన 


కోరికలకు అతీతమైన అందలి విశ్వాసము లేక శ్రద్దగ, జీవులయందు పని 
చేయుచున్నాడు 


ఆయననుండి దేవతలు పుట్లుచుండగా ఆయన సృష్టికి బీజము 
మరియు శరణ్యము అయియున్నాడు. ఆయన అనంతుడు సంవత్సరము, 
దినములు మున్నగువానికి ఆధారమయిన కాలమును సర్పముతానే. ఆయన 
_అర్థగా మరియు అర్ధమునకు లేక ప్రయోజనమునకు, మూలముగా నున్నాడు 
_సూర్యునిగ మేఘములను సృష్టించి వర్గములు కల్పించి జీవులకు, జీవమును 
. కలిగించుచున్నాడు. ఆయన సత్యము, విభూతి అనువానిగ ఉన్నాడు. పరమాత్మ 


రహస్య ప్రకాశము | 9 
అనేక రూపములుగా మేల్మొనుటయే సృష్టి కనుక, ఈ సృష్టియందు ఉపెక్షింప 
దగినది లేదు. ఆయన ప్రతివానియందలి ఐఎకా(గ్రత, ధ్యానము, తపస్సుగా, 
వ్యాపించి యున్నాడు. ఆయన అన్ని లోకములయందును, దేవతల యందును, 
సృష్టి ధర్మములయందును కర్మములయందును అధ్యక్షుడై యున్నాడు. ఆయన 
చతుర్చుజూడై ఆనందమయ స్థితియందు సృష్టిగా ప్రకాశించుచున్నాడు. 


ఆయన ఎ విధానము కాకున్నను, తాను అన్నిటికి, విధాత. ఆయన 
తనకు తానే సహాయకుడిగా దేవతల రూపమున దిగివచ్చెను. వామనుడై లేక 
అణువై తన చుట్టు తాను (పొరలు అనేకములు లోకములుగా) చుట్టుకొన్ననూ, 
తన సృష్టి కతీతముగా ప్రకాశించుచున్నాడు. అన్ని సమస్యలకు ఆయనయే 
పరిష్కారము. పరాక్రమము, సంతోషము, సంకల్పము, కార్యశూరత మరియు 
శక్తి అనునవి తాను అను సముద్రమునందలి అలలు. ఆయన సమస్తమునకు 
యజమాని మరియు ధనికుడు. ఆయన అన్నిటికి రక్షకుడు, పాలకుడు కనుక 
ఆయనయే నిజమయిన రాజు. ఆయనయే పరమహంస మరియు సుపర్షుడు. 
ఆయన మహాసర్సమై కాలము మరియు పరిణామముగా తెలియబడుచున్నాడు. 
ఆయనయే శ్యాసగానున్న గరుత్మంతుడు. (గరుత్మంతునకు సర్పములు ఆహారము) 
ఆయన మృతి చెందు వారిలో మృత్యువుగా నున్నాడు. ఆ మృత్యువే జీవులందరిని 
సామ్యస్థితిలో నుంచును. ఆయనే విధి మరియు విధాయకుడు. సృష్టికి 
ప్రారంభము మరియు అంతము తానే. ఇంకను ఆనిమిషుడు. సహస్రాంకుడు 
లేక వేయి అను సంఖ్యకు అధిపతి. ఆయన నిరంతరమును సుడియై దాని 
నుండి వాయువుగా పిల్లతెమ్మెరగా పుట్టుచున్నాడు. సంఖ్య ఆయననుండి 
పుట్టినది గనుక ఆయన విభూతి సంఖ్య కందునదిగాదు. ఆయన అన్నింటిని 
'గర్భస్టులుగా చేసి పెంచి శబ్దతరంగములవలె వ్యాప్తి చెందించువాడు. సృష్టి 
యందలి ఘనమైన రూపములను ఉచ్చరించువాడు. ఆయన జీవుల 
హృదయములందు “ఓం” కారము నుచ్చరించువాడు. మరియు దాని వలననే 
ప్రతివాని చేతనూ తెలిసికొనబడుచున్నాడు. ఆయన సూర్యునిగా, చంద్రునిగా 
తారలుగా వచ్చుచున్నాడు. ఆయన. కోరికగా పుట్టుచూ, ఆ కోరికను. 
'తీర్చుటయేగాక, తన విచక్షణా జ్ఞానముచే తొలగించుచున్నాడు. ఆయన 
'సత్యముగానూ, మరియు అన్నింటినీ తనలోనికి స్వీకరించు “అసతో' గాను 


10 ఘు సహ 
విష్ణు సహస్ర నామము 


తెలీయుబడుచున్నాడు. ఆయన మనద్యారా చూచును గనుక, ఆయనను 
చూచుటకు .సాధ్యముగాదు. ఆయన జీవులలో కోపముగా వ్యక్తమె, మరల 
తొలగించుచున్నాడు. ఆయన ఎల్లపుడు మేలుకొని యుండుటయే గాక, తాను 
శాకసకు వాయువువలె వాహనముగా నున్నాడు. ఆయన  సుముఖుడై 
యుండుటవలన, విచారము లేని వాడు. ఆయన తనకు తాను అభివృద్ది 
పాందువానిగా, అసమానునిగానున్నాడు. అన్ని కారణములకు పుట్టుకగా 
మరియు, మనస్సుకు మించిన వేగముగా నున్నాడు. ఆయన కారణముగా, 
సాధ్యముగా, కర్మ చేయు వానిగా; మరియు చేయని వానిగా నున్నాడు. ఇది 
యంతయుూ తన సంకల్పమే. ఆయం పరిపూర్ణమగు సంకల్పముగా, 
హిరణ్య గర్భునిగా లేక బంగారు రంగు గోళముగా నున్నాడు ఇదియే सनद 
ఆయన సుదర్శన చక్రముగా, మరియు కాలము, చోటు అను కిరణములుగా 
నున్నాడు. తారకల మండలములను క్రిపువానిగా ఈ విశ్య్వమను రధమును 
నడుపువానిగా నున్నాడు. ఆయన యుగములుగా జీవులందరికి . తండ్రిగా 
నున్నాడు., ఆయనయందు జీవులు మేలుకొనుచూ, ని|ద్రించుచున్నారు. ఆయన 
వేయి  కిరణములనం సృస్థించుచూ, తారకలకూూ (గ్రహవుులకూ 
కారణమగుచున్నాడు. సృష్ట అంకురమునకు, నిర్మాణమునకు కారణమయిన 
వృషభముగా నున్నాడు. ఆయన ఉత్తముడు, వినయవంతుడు. సత్యముగా 
నున్నాడు. మరియు వాటి రుచి, అనుభవము తెలిసినవాడు. ఆయన “సతో” 
అను పాల సముద్రముపై సృష్టియను పాము చుట్టలపై విశ్రమించియున్నాడు 
ఆయన సత్యము మరియు ధర్మము అను వాని యందున్న ఆనందముగా 
నున్నాడు. ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్యమయము అను మూడు 
"లోకములను మూడడుగులతో వామనుడై అక్రమించెను. ఆయన ద్రష్ట 
మరియూ సంఖ్యలుగా జీవులను పుట్టించు కపిల మహర్షి. ఆయన సృష్టియందలి 
అన్ని లోకములూ తనయందు భాగములుగా కలిగియున్నాడు. చోటుయందలి 
 అంతర్లీనముగా యున్న వెలుగు తానై యున్నడు. వాక్కు యొక్క మూడు 
స్థితులూ తానే. జీవులను తప్పులనుండి నివారింపగల వాక్కు లేక వాణి తానే 
ఆయనయే శాంతి మరియు శాంతిని నెలకొల్ఫువాడు. ఆయనయే గమనము 
గమనించుటకు సాధ్యముగాని వాడు. ఆయన. కాంతుల, రంగుల,. వెభవము 


రహస్య ప్రకాశము 11 
ఆయన సృష్టయొక్క సంపదగా, భూమిపై పవళించి యున్నాడు. స యము 
ఆయనకు సమిధయగుచున్నది. ఆయన వాాపుంచువాడు, మరియు స్పృజ్ఞ 
విజ్ఞానము తెలిసినవానిగానున్నాడు. 


ఆయన జయించువానిగాా జయముగా తానే యున్నాడు. ఈ त्यद्‌ 
యను యజ్ఞమునకు సృష్టియే సమిధ యగుచున్నది. ధ్యానింపబడు వానిగా 
మరియు ధ్యానముగా ఆయనయే యున్నాడు. ఆయన తన జీవితమును 
వెలుగునకు ఆధారమై, రూపమై తానేయందు నివసించి యున్నాడు. ఆయన 
అనేక రూపములు తన యందు కలిగిననూూ వాటి సమాహార రూపము 
తానుగా నున్నాడు. ఆయన తనలోనే తానుండి, మరల వెలుపల యున్నాడు. 
ఇందరిలో తానొకడుగానే యున్నాడు. మరియూ మనయందలి. ప్రశ్నగా 
సమాధానముగా తానే యున్నాడు. తానెవరు? తానేమి చేయుచున్నాడు? అను 
వానికి సమాధానము తానే. సృష్టియందలి ప్రళయముగా తానేయున్నాడు. 
గౌరవ మనగా తానే గనుక తన కాత్మగౌరవము లేదు. కానీ ఇతరులను వారి 
యందలి ఆత్మలను గౌరవించువానిగా నడుపును. సరియైన వివేకము 
సత్యజ్ఞానము ఆయనయే. మరియు అందలి సారాంశము తానే. ఆయనయే 
ప్రకాశము, ప్రకాశించువాడు. అన్ని కొలతలు ఆయన ఆయుధములే. అన్ని 
ఆయుధములను, కిరణముల రూపమున ధరించుచున్నాడు. ఆయన ప్రతిదానిని 
పరిపాలించును. మరియు ఆయనకు నాలుగు రూపములు. నాలుగు భుజములు, 
నాలుగు వాహికలు, నాలుగు మార్గముల నుండి దిగివచ్చును. 

ఆయన జీవుని యందలి, చతుర్ముఖ బ్రహ్మ అను రూపము, 
నాలుగు పాదములు గల వేదము ఒక పాదముగా భౌతిక రూపమున 
వ్యక్తమగుచున్నది. అట్లు వేదము తెలిసినవాడు నారాయణుడు. నేను అను 
సూత్రము వలన, సృష్టియందు వ్యక్తమైయున్న సమస్త లోకములనూూ తన 
దేహభాగములుగా ఉచ్చరించువాడు. అతడు రాజులలో కర్తవ్యము 
నిర్వహించువానిగా మరియు వాని కర్తవ్యముగా, కర్మను సంస్థాపన చేయువానిగా 
యున్నాడు. ఆయన. తానే బాధ్యతగా, -కాంతులన్నిటిని మించిన కాంతితో 
రత్నముగా, ప్రకాశించుచున్నాడు. ఆయన తానే జ్ఞానము గనుక, సమస్తమునూ 


12 విష్ణు సహస్ర నామము 


తెలిసియున్నాడు. మరియు విజయము తానే. హిరణ్య రెతస్సు అను 
మొట్టమొదటి బంగారు రంగులో నున్న వెలుగు రవ్వగా మేల్కొను చున్నాడు. 
మరియు వాక్కునకు అధిపతులగు దేవతలకందరికి తానే అధిపతిగా నున్నాడు. 
అట్టి సుడిలోనికి సకలము వచ్చుచు పోవుచునున్నవి. ఆయన మర్తము అనగా. | 
॥ మృతొపేర తన అమృతత్యమును వ్యక్తము చేయుచున్నాడు. ఆయన సమస్తమును 
వ్యాపించియున్నాడు గనుక ధ్యానమునందు సులభముగా గోచరించుచున్నాడు. 
శత్రంవులయుందలి శత్రంతవలు తానే గనుక, శత్రుంవులందరిని 
నశింపజేయుచున్నాడు. వట, పిప్పల, ఉసిరిక వృక్షములు, ఆయన యొక్క 
స్తిరత్వమును, అంకుర శక్తిని తెలియజేయును. ఆయన అగ్ని కనుక వేల 
వాహికలు మరియు జిహ్యలు కలవాడు. ఆయన రూపములు నిర్మించుచున్ననూ 
రూపములు లేనివాడు. భయపడువారిలో భయము కూడా తానే. ఆయన 
అందరియందునూ తానుగా నున్నాడు. అణువుగనూ, విశ్వముగనూ౮ూ, 
సూక్ష్మముగనూ స్టూలముగనూ యున్నాడు. ఆయన గుణాతీతుడు అయినను 
గుణములను పుట్టించుచున్నాడు. ఆయన సమస్తమును భరించుచున్ననూ, 
ఒక్కడుగా నున్నాడు. ఆయన అన్ని కులములకు మొదటివాడు. కులములు | 
ఆయన వ్యాప్తి వలన వృద్ధిపాందుచున్నవి. 


సమస్తమునకు యోగమను భారమును వహించుచున్ననూ ఆయన యోగ 
విద్య కధిపతియైెయున్నాడు. వాయువున కధిపతియై జీవుల శ్వాసయను పేర, 
జీవశక్తిని పుట్టించుచున్నాడు. గరుత్మంతునిపై కూర్చుండి, “శ్యాస' యను 
పేర, జీవులలోనికి వచ్చుచూ పోవుచున్నాడు. ఆయన ధనుర్విద్య కధిపతి 
గనుక, పెన బోర్లించినట్లున్న ఆకాశమను ధనుస్సును ధరించియున్నాడు. శిక్ష 
 శిక్షింపబడువాడు, శిక్షించువాడు అను మూడును తానే 


ఆయన సమత్యమందలి సామ్యుస్థితి సత్యత్వమందలి సత్యము తానే 
 అందరయందలి పేమయను సత్యముగా నున్నాడు. చోటునందు విష్ణువుగా. 
వ్యాపించి యున్నాడు. వాయువునందు వహ్నివలె, ప్రయాణము చేయుచున్నాడు. 
। తేజస్సుగా తనను తాను వెదజల్లుకొనుచున్నాడు. సూర్యుడను కన్ను ద్యారా. 
"వ్యక్తమగుచున్నాడు,. ఆయన సమస్తమును భక్షించు అగ్ని యైననూ, 


రహస్య ప్రకాశము 13 
అందరియందలి 30०७2०० వెచ్చదనముగా నున్నాడు. ఆయనకు 
గందరగోళము, నిర్విణ్ణుడగుట, మున్నగునవి లేవు. ఆయన ఆన్ని లోకముల 
యందునూ ధర్మమను పెర నిలిచియున్నాడు. ఆయన ఆశ్చర్యముగా నున్నాడు 
గనుక ఆశ్చర్యపడుట లేదు. శాశ్వతము నందలి శాశ్శ్వతత్యము తానే. మరియూ . 
కపిలుడను పేర ఆయన సాంఖ్యమై సమస్తమునూ సంఖ్యలుగా, మరియు 


జీవులయందలి సాంఖ్యమను జ్ఞానముగా నున్నాడు. సుదర్శనమను చక్రమును 
ధరించి విక్రముడై యున్నాడు. ఆయనకు భయపడుట అనునది లేదు 
మాటల కతీతుడైననూ, పదములచే స్తోత్రము చేయబడుచున్నాడు. రాత్రిని 
సృష్టించి అందు చల్లదనముగా తానే యున్నాడు. ఆయన అక్రూరుడు. 
మృదువు మరియు సన్నితమైనవాడు. ఆయన సామర్థ్యము, అభిమానము 
కలవాడు. ఆయన సోత్రము కోరదగినదియై యితరులకు సుఖచు కలిగించును. 
ఆయన ధ్యానము అయిష్టమును తొలగించి జీవులయందలి లోపములను 
తొలగింపజేయును. ఆయనను ధ్యానించుటవలన దుస్సాష్నములు నశించును. 
ఆయన వెభవమును, అనంతమైన మూర్తిని ధ్యానము చేయుటచే భయయు 
నశించును. అన్ని దిక్కులయందునూ, మూలల యందునూ, కోణముల 
యందునూ ఆయనయే యున్నాడు. ఆయనకు ప్రారంభము లేదు. ద్రవ్యముగను, 
శక్తిగను, ప్రజ్ఞగను యున్నాడు. ఆయన పుట్టుక వురియూ పుట్టుకకు 
కారణముగానున్నాడు. ఆయన వైకుంఠమునకు అధిపతి. అనగా సమస్తమునకు 
తానే ఆధారము. ఆయన మందస్మితము సృష్టికి తొలి ఉషస్సు. ఆయన 
ఓంకార రూపమగు ప్రణవముగనుక, స్టూలమునుండ సూక్షమునకు ప్రయాణము 
చేథుుచున్నాడం. ఆయన సవుస్తవునకు ధావంవు వూనవు, 
పరిణామముగానున్నాడు. ఆయన ఒక్కడే, పుట్టుక, ముసలితనము, మృత్యువు 
అనువానిని దాటించుచున్నాడు. ఆయన తండ్రులకు తండ్రి గనుక, అందరకూ 
 పితామహుడైయున్నాడు. | 


ఆయన సృజషభంందలి ००८ ज्त తననంతానం 
సమర్పించుకొనుచున్నాడు. ఆయన యజ్ఞము చేయువాడు కూడా. ఆయన 
యజ్ఞశేషము, యజ్ఞమునకు వాహిక మరియు అగ్నిగానున్నాడు. ఆయన కర్త, 
యజమాని, అనుభవించువాడు మరియు నిర్వహించువాడు. తన యజ్ఞమునకు 


14 విష్ణు సహస్ర నామము 


అంతము కూడా తానే. నిజమునకు ఆయన ఆహారమునూ అన్నము తినువాడు 
రెండునూ తానే గనుక, యజ్ఞ రహస్యము కూడా తానే. ఆయన తనకి తాను 
పుట్టువాడు. తన పుట్టుక తానే యైనవాడు. సామముగా తనని తాను వ్యక్తము 
చేసుకొనుచున్నాడు. ఆయన సృష్టి కర్త, మరియూ దేవకీ కుమారుడె జీవులను 
వృద్ది చేయుచున్నాడు. శంఖము, చక్రము, ధనుస్సు, గద, ఖడ్గము ధరించి 
నిలిచి యున్నాడు. ఆయన చక్రముతో సమస్తమునూ నిస్సందేహముగా 
నశింపజేయుచున్నాడు. ఆయన వైజయంతిమాలను ధరించి, సమస్తమునందునూ 
అంతర్యామిగానున్న నారాయణుడుగా, అంతటనూ వ్యాప్తి చెందిన విష్ణువుగా, 
అందరియుందునూ, తన ప్రవర్తనగా వసించియున్న వాసుదేవునిగా, 
నిలచియున్నాడు. ఆయన అన్నిదిక్కుల నండి మనను కాపాడుగాక. 


a 
(१ स ह शि క 
॥ 1 १ gn Pee ia arty Ang 
1 0. 4 2 re 0.) add + 
६... ५, WHE ध 0 व 





రహస్య (ప్రకాశము 


1. 2 విశ్వం విష్ణు ర్వషట్యారో భూత భవ్యభవత్రుభుః 
భూత కృ स) భృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 


ప్రతిపదార్థ్గము :- 1. విశ్వం = ప్రపంచము, 2. విష్ణుః = వ్యాపంచుట 
అను గుణము కలవాడు, -3. వషట్కారః= ప్రపంచమే తానుగా వసించువాడు, 
4. భూత=జరిగిపోయినది, భవ్య = జరుగనున్నది, భవత్‌= జరుగుచున్నది, 
5.(పభం=వాలకుడుం, 6. భూతకృత్‌= 28०) ७०५० సృష్బంచుంవాడు, 
7.భూతభ్ళృత్‌= జీవులను భరించువాడు, లేక పోషించువాడు, 8. భావః = 
అస్తిత్య్వమునకు కారణమయిన వాడు, 9. భూతాత్మా= భూతములకు (జీవులకు) 
ఆత్మయైనవాడు, 10. భూతభావనః = జీవులను కల్పన చేయువాడు. 
తాత్పర్యము :- ఈ సృష్టియంతయు విష్ణువుచే వ్యాప్తిచెందియున్నది. అతడు 
విశ్వమంతయు నిండి అందు నివసించి యున్నవాడు. అతడే జరిగినది, 
జరుగబోవునది మరియు జరుగుచున్నది అను కాలము. అతడు ఈ సృష్టికి 
పాలకుడు కనుక జీవులకు సృష్టికర్త. అతడు భూతములకు ఆత్మయైనవాడు. 
కనుక వానిని భరించి పోషించుచున్నాడు. తన ఉదరమందే జీవులను 
కల్పించుచున్నాడు 

వివరణము :- 1. విశ్వం :- విశ్వమును భగవంతుని యొక్క రూపముగ 
ధ్యానము చేయవలెను. యోగసాధనమునందు ఇది మొదటి మెట్టు. .ఏ 
సంప్రదాయమునకు చెందిన సాధనయైననూ, ఈ సాధన లేనిచో వ్యర్ణమగును. 
లేక వామాచారాది తాంత్రిక విద్యలలోనికి దిగజారు ప్రమాదమున్నది.. ఎవర్షికెననూ 
యోగ సాధన ప్రారంభముకాకపూర్యము తాను ఈ సృష్టియందలి సజీవములు 
2652०85 విషయములన్నియు కలిపి సత్యమనిపించును. అది వానిలోనున్న 
అజ్ఞానముచే కలుగుచున్నది. అట్టి అజ్ఞానము తొలగవలెనన్నచో సాధన 
మొట్టమొదట ప్రారంభించినపుడు పరమాత్మను విశ్వరూపునిగా ధ్యానము 
చేయవలెను er “ 


విష్ణు సహస్ర నామము 

2. విష్ణుః :- అట్లు పరమాత్మను గూర్చి ధ్యానము ప్రారంభించి, పిదప 
ఆయనను అన్నింటిలోనికిని వ్యాపించియుండువానిగా మరల ధ్యానము 
చేయవలెను. మొదటి. మెట్టునందు ప్రతి వస్తువును పరమాత్మగా ధ్యానము 
చేయుట జరుగును. రెండవ మెట్టున పరమాత్మనే ఒక్కొక్ళ వస్తువుగా ధ్యానము. 
చేయవలసి యుండును. అనగా మొదటి పద్ధతియందు ఒక్కొక్క వస్తువునే 
లేక రూపమునే జ్ఞప్తికి తెచ్చుకొని ఆయా వస్తువులయందు పరమాత్మ ఉన్నాడని 
ధ్యానము చేయవలెను. అటు పిమ్మట పరమాత్మనే ధ్యానముచేయుచు అతడే. 
ఒక్కొక్క వస్తువుగా, జీవిగా రూపము కట్టుకొని మన యెదుట నున్నాడని 
ధారణ చేయవలెను. ఇట్లు చేయుట వలన, ఆయా వస్తువుల యొక్క నామ 
రూపాదులు మనకు నశించి ఆ వస్తువుల యొక్క ప్రయోజనము మాత్రమే 
వాటి ఆస్తిత్వమునకు సంకేతముగా నుండును. దీని వలన జీవులకు విశ్వరూపుడైన 
పరమాత్మయందు స్థానము కలుగును. 

3. అవ్యక్తము నుండి సృష్టి వ్యక్త స్థితిలోనికి ఉచ్చరింపబడును. అట్లు 
ఉచ్చరింపబడిన సృష్టిని “వషట్‌” లేక వసతి అందురు. అనగా 
వసియించుచున్నదని అర్థము. క్రత్రువులలోను, హోమములయందు, హోతచే 
ఈ వషట్క్మారము ఉచ్చరింపబడును. అట్లుచ్చరించుట వలన అతడు 
తాత్కాలికముగా సృష్టికర్త యుగుచున్నాడు. దీనిని ధ్యానము చేయుచు 
ఉచ్చరించువాడు పరమాత్మయందు మేలుకొనుచున్నాడు. 

4. భూతము, భవిష్యత్తు, వర్తమానము అను మూడును కాల పురుషుని 
అంగములు. ఇవి భౌతిక జగత్తు లేక వ్యవహారిక జగత్తునందు ప్రవర్తించుచున్న 
మనస్సునకు మాత్రమే కలవు. అట్టి మనసునకు ఆధారమయిన తాను అను 
ప్రజ్ఞకు ఈ మూడు లేవు. ఆ మూడును వర్తమానమే యగును. ఇది 
టెంట్లనగా భూమిపైనున్న జీవులకు సూర్యోదయము, వుధ్యాహ్నముు, - 
సూర్యాస్తమయము అను మూడు స్థితులున్నని. అల్లే పగలు, రాత్రి సంధ్య 
_ అను మూడు సమయములున్నవి. ఇవి భూమియందున్న మనకు సత్యములే 
' కాని సూర్యునికి అసత్యములే కదా! సూర్యుడు నిరంతరము ప్రకాశించుట 
అను వర్తమానమున ఉన్నవాడు. ఆయనకు నిన్న ठं, ఎండాకాలము 
వర్షాకాలము, చలికాలము మొదలగునవి లేవు. అతడు ఎప్పుడును ప్రకాశించుట 


రహస్య ప్రకాశము ` ॐ 
అన్న ०८००००5 యుండును. అట్లే తాను అను వెలుగం 
ప్రకాశించుచుండగా, మనస్సు ఇంద్రియములందు ఊహాలుగా, కోరికలుగా 
వక్రీభవనము చెంది నిన నేడు రేపు అను రంగులు సృష్టింపబడుచున్నవి. 
ఈ రంగులు పోయి, వక్రీభవనము లేని తానను వెలుగు కిరణములు సూటిగా 
పడుటకు, ధ్యానము చేయవలెను. అది యెట్లనగా నిన నేడు, రేపు అను 
మూడు శిరస్సులు ధరించిన కాలపురుషునిగా ధ్యానించవలెను. ఆయననే 
త్రిమూర్తి అందురు. ఈ ముగ్గురినే బ్రహ్మ नन्दः మహేెశ్వరులని కూడా 
అందురు. కావున అట్టి మూడు శిరష్సులు ధరించిన ఒకే కాలపురుషుని 
రూపమును ధ్యానము చేయుము. 

5. ఈ సృష్టియంతయు నొక మహాశక్త్‌పై నాధారపడి నిలిచి యున్నది. 
అట్టి మహోశక్షియే జీవులుగా, దేవతలుగా తారలుగా, గ్రహముల ప్రజ్ఞలుగా, 
జీవ ప్రజ్ఞలుగా దిగివచ్చినది. అట్లు దిగివచ్చిన వెలుగులు, ఆయా వ్యక్తులు, 
దేవతలు, గ్రహములు మున్నగునవిగా చరించుచున్నవి. వాట్‌ ఆస్తిత్వము, 
వాటి వెనుక ఉన్న మహాతేజస్సుపై ఆధారపడి ప్రకాశించుచున్నది. రాత్రులందు 
చంద్రుని వెన్నెల, పగటి పూట ఇండ్లలో గల వెలుతురు, సూర్యుడను 
వెలుగునుండి లభించినవే కదా! ప్రత్యక్షముగా సంబంధము లేనట్లు కనిపించినను, 
పరోక్షముగా అంతయు ఒకటే వెలుగు. అట్టి ఒకే వెలుగును మనయందు 
వెలుగుచున్న పభువుగా ధ్యానింపవలెను. 

6. సృష్టి అవ్యక్తము నుండి వ్యక్తముగా దిగివచ్చుటకు సృష్టికర్తకావలెను. 
అనగా అవ్యుక్తముగానున్న పరమాత్మ సృష్టికర్త, సృష్టింపబడునది, అను రెండుగా 
వ్యక్తమగుచున్నాడు. అట్టి సృష్టికర్తను “బ్రహ్మ' అందురు. ఆయననుండి 
వాక్కుగా సృష్టి దిగివచ్చెను. కనుక అట్టి వాక్కునే సరస్వతి యందురు. సుపర్హ 
సూక్తమునందు ఈ రెండును సుపర్గుని రెండు రెక్కలుగా చెప్పబడినవి.. అశ్వినీ 
సూక్రమునందు వీనినే అశ్వినీ దేవతలుగా గానము చేసిరి. సృష్టికి పూర్వమున్న 
స్థితిలో ఆయననే నారాయణుడు అని అందుము. అట్టి నారాయణుడు తానే 
సృష్టికర్తగా, సృష్టిగా, _ దిగివచ్చును. 2 48 ०००८9 వుంచు ముక్కలు. 
| తేలుచున్నపుడు, మంచుముక్కలు తాత్కాలికముగా నీటినుండి వేరగుచున్నవి 
కదా! అదే నిధముగా నేను అను పరమాత్మ. యొక్క వెలుగునందు, సృష్టికర్త, 


4 నామము 


2, 
२4 


బష్టు సహ 
సృష్టియను ప్రజ్ఞలు తేలుచున్నవి. ఇట్లు సృష్టికర్త లేక ప్రభువు నారాయణుడే 
అగుచున్నాడు. | 
7. అట్లు సృష్టిగా దిగివచ్చిన పరమాత్మ జీవులను తానే భరించువాడు 
లేక పోషించువాడు కూడా అగుచున్నాడు. అతడే ఆహారముగా కూడా 
దిగివచ్చెను. భూమి యందలి ఖనిజముల, లవణముల రూపమున నుండి 
వృక్షములకు ఆహారమును సమకూర్చుచున్నాడు. అట్టి వృక్షములను, ఫలాదులను 
హారముగా ०60८), జంతువులు, మానవులు వృద్ది పొందుచున్నారు. ఇట్లు 
పరమాత్మ తానే ఆహారముగా హారము తీసుకొను వారుగను, దిగి వచ్చెను 
ఆహారము తీసుకొనువారిలో, అట్ట ఆహారమును జీర్ణము చేసుకొని దహన 
క్రియ ద్వారా పుట్టించు శక్తిగా (MetabంlI5m) పని చేయుచున్నాడు. దీనినే 
వెశ్వ్యానరాగ్ని యందురు. దీనిలో పరమాత్మ దేహమును పోషించువాడు కూడా 
అగుచున్నాడు | । 
8. ७०९९० (Existence) అనునది ఒక అద్భుతమైన. విషయము 
జీవులు కాని గ్రహగోళాదులు కాని, అట్లు నిలిచియుండుటకు కారణమును 
ఇంతవరకు శాస్త్రవేత్తలెవరునం కనుగొనలేకపోయిరి. అట్లు సృష్టి 
నిలిచియుండుటకు “నేను అను ప్రజ్ఞయే కారణము... మన శరీరము కూడా 
మనకు అల్లే నిలిచియున్నది. శరీరమునందు జీవప్రజ్ఞ శరీరమును విడిచిన 
తక్షణమే అందలి ధాతువులు కణములుగను, అణువులుగను విడిపోయి 
పంచభూతములందు . అలయమగుచున్నని. అల్లే సూర్యుడు మున్నగు తారలు 


కూడా నిలిచియున్నవి. ఈ మొత్తము నేను అను మహాప్రజ్ఞయందు 
 నిలిచియున్నది 


9. సృష్టయందలి జీవులలోనెవరి వ్యక్తిత్వము వారికున్నదీ. ప్రతి జీవికిని 
తానితరులకన్న వేరుగా నున్నానని తెలియుచున్నది: ఇట్లు వేరుగానుండుట 
వలననే. జీవుల నామరూపాదులు స్వభావములు వేరువేరుగా నున్నవి. 'జీవిచుట్లును 
మనస్సు, ఇంద్రియములు, భౌతిక దేహము మున్నగునవి పొరలు పొరలుగా 
_ చుట్టుకొని యున్నవి. ఈ పారల వెనుక గల తానను ప్రజ్ఞయందు, జీవికి 
మెలకువ యుండదు. తాను ఫలానా వారికి తండ్రి ననియు, उस्रं స్త్రీకి 
భర్తననియు,. ఫలనా ఇంటికి పొలమునకు, ధనమునకు , యజమానినవనియు 





© హూ ४३ (53 €> 5 


గుర్తుంచుకొనును. కాని తానొక జీవినని మాత్రము జ్ఞాపకముండదు. తాననగా 
శరీరములో నున్న జీవుడని తెలియుటకు చాలాకాలము పట్టును. అటు పిమ్మట 
క్రమేణా తన శరీరములో నున్న జీవప్రజ్ఞు తానను అసలు వెలుగునుండి 
పుట్టినదేనని తెలియును. ఈ అసలు వెలుగునే ^ ఆత్మ అందుము. అట్లు 
పరమాత్మ సర్వభూతముల యందు ఆత్మగా వెలుగుచున్నాడు. 


_ 10. పరమాత్మ జీవులను కల్పించుచున్నప్పటికిని కల్పించుట లేదనవలెను. 
ఇది యెట్లనగా ఒక కవి సముద్రతీరమునకేగి అచ్చటి ప్రకృతి సౌందర్యమును 
చూచి తన్మయత్యము చెందుచున్నపుడు, అప్రయత్నముగా కొన్ని భావములు 
కలుగును. ఆ భావములు ఒక రూపము (लप). ఆ రూపమే ఒక 
కావ్యముగనో, నొక గ్రంథముగనో ఆ కవినుండి వచ్చును. ఇచ్చట ఆ కవికి 
కల్గిన భావములు వాటంతట అవియే కలిగినవిగాని కవి'ముందుగా తన కట్టి 
భావములు కలుగవలెనని కోరుకున్నవి కాదు. అట్లే పరమాత్మ నుండి జీవులు, 
లోకములు, కల్పింపబడుచున్నారు కాని పరమాత్మ కల్పించుటలేదు. 


2. 2 పూతాత్మా పరమాత్మాచ ముక్తానాం పరమాగతిః 
అవ్యయః పురుష సాక్షీ క్షేత్రజ్ఞో2. క్రర ఎవచ ॥ 


ప్రతిపదార్థము :- 1. పూతాత్మా = నిర్మలమయిన ఆత్మ కలవాడు, 
2.పరమాత్మా= ఆత్మకు ఆధారమయిన వాడు లేక వెలుగునకు వెల్నుగనవాడు, 
చ = మరియు, 3. ముక్తానామ్‌ = మోక్షము పొందినవారికి, పరమా= 
ఉత్కష్టమయిన (ప్రధానమైన) గతిః=మార్గము లేక లక్ష్యము, 4. అవ్యయః 
= వైభవము తరగనివాడు, 5. పురుషః = దేహము నందుండు ప్రజ్ఞ, 
6.సాక్షీ= చూచువాడు లేక గమనించువాడు, 7. క్షేత్రజ్ఞః = క్షేత్రమునందుండి 
తన భావములను, ఆలోచనలను ఉపాధిని తెలిసినవాడు, 8. అక్షరః = 
నాశనములేనివాడు, ఎవచ = ఆ విధముగానున్నాడు కదా! 


తాత్పర్యము :- పరిశుద్ధమైన ఆత్మ కలవాడు. గొప్ప ఆత్మయైనవాడు 
మోక్షము పొందిన జీవులకు ప్రధాన లక్ష్యముగా నున్నవాడు. తరుగుట యనునది. 

లేనివాడు. దేహమునందున్న. ప్రజ్ఞలన్నింటిని గమనించువాడు, ఉపాధియందుండి = 
తెలిసికొనువాడు, నాశము లేనివాడు కదా 


९ విష్ణు సహస్ర నామము 


(2 < 


వివరణ :- పరమాత్మను నిర్మలమయిన ప్రజ్ఞగా ధ్యానము చేయవలెను. 
నిజమునకు ఆత్మ నిర్మలమే, కాని సృష్టియందలి పంచభూతములు, మనస్సు 
ఇం|దయయములు, భావములు, ఊహలు, నిశ్యాసములు మున్నగునవన్నియు 
పరిశుద్ధము కావలసి యుండును. ఇవి పరమాత్మయను వెలుగులోని భాగములే 
గనుక స్వయముగ నిర్మలములే. కాని భౌతిక లేక ద్రవ్య జగత్తులోనికి 
వచ్చినవి కనుక తాత్కాలికముగా " మలినములనబడును. వానియందలి ఈ 
మాలిన్యము ద్రవ్యజగత్తు అను సతికి సంబంధించినది కాని, వానిది కాదు. 
మంచు గడ్డకున్న గట్టిదనము, ఆకారము మున్నగునవి నీటికి లేవు కదా! 
అట్టి భౌతిక జగత్తుయందలి సంసర్గమువలన కలిగిన మాలిన్యము తొలగుటకు, 
యమము, నియమము మున్నగు సంస్కారములు నిరంతరము అభ్యాసము 
చేయవలయును. అట్టి అభ్యాసము వలన, సంస్కారముల వలన ` క్రింది 
కోశములు నిర్మలములై ఆత్మయను వెలుగునందు ప్రవేశించును. కాని ఇది 
యంతయు పరమాత్మ అనుగ్రహముచేతనే సిద్దించునని మరచిపోరాదు. 
అందుచేతనే ఆయనను పూతాత్మా అని పిలుచుచున్నాము. 


2. పరమాత్మ అనగా ఆత్మకు అతీతమయినవాడు లేక అన్ని ఆత్మలు 
తానే అయినవాడు పరమాత్మయను పెద్ద వెలుగునుండి దిగివచ్చిన కిరణములే 
జీవాత్మలను చిన్ననిన్న వెలుగులు. | 


3. మోక్షము పొందిన జీవుల మోక్ష సితియు, వారి మారమును 
తానే అయి యున్నవాడు. ముక్త స్టితి అనగా మనస్సు, ఆలోచనలు, ` ఇంద్రియ 
వృత్తులు, మున్నగు కెరటములను (అలలను) శాంతింపజేయుట. ఇది పరమాత్మ 
సాన్నిధ్యవుును 656 ०००४००८० - గుంర్తించుటతో మొట్టవెందటగా 
ప్రారంభమగును. అట్లు ప్రారంభమగుట ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా 
నుండును. స్టూలముగా అవి నాలుగు రకములని చెప్పబడినవి. “ఆర్తో 
జిజ్ఞాసు రర్భార్థీ జ్ఞానీచ భరతర్షభ” - అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పెను 
ఇంకను శ్రీకృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయములో యిట్లు చె 


_ “నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః 
ఉభయోర దృష < స్తన యోస్తత్య దర్శిభిః' 9 


రహస్య ప్రకాశము ॥ 
అ) జీవితమున దాటరాని మహాపదలు సంభవించినపుడు ఎంతటి 
వాడునూ. నిస్సహాయుడగును. నమ్మిననూ, నమ్మకున్ననూ అట్టి. స్థితిలో 
భగవంతుడుతప్ప ఇక ఎవ్వరూ తనను రక్షించలేడనిపించును. ఒకవేళ అట్టి. 
భగవంతుడు నిజముగనున్నచో తనను రక్షించినచో బాగుండుననిపించును. ఎట్టి 
వౌడైననూ, ఆపదలో స్మరించినచో, వురం 
రక్షి౦ంపబడుచున్నాడు. ఇట్లు కొందరు < 
తెలిసికొనుచున్నాడు. 


[(‰ 10 


భగవంతంని గూ ర్చి 


ఆ) మరికొందరు కుతూహలము చేత, విచికిత్స చేత, సృష్టియందలి 
రహస్యములను తరచి చిట్టచివరకు అన్నింటికి ఆధారమైయున్న పరమాత్మయను 
చేరగలుగుచున్నారు. 


ఆ) ఎదియో ఒక ఉపయోగము లేనిచో ఎవరికిని ఏ పనిచేసి పెట్ల 
వారు కొందరున్నారు. అనగా తమ స్యార్థమునకో, ప్రయోజనమునకో మాత్రమే 
యితరులను ఆశ్రయించుట్క గౌరవించుట - చేయుదురు. ఆగశ్రయించినవారు 
తవు చుట్టు తిప్పుకుని చివరకు మొండిచేయి చూపించుటయు, 
ఆశ్రయింపనివారు అకారణముగా సహకరించి సహాయముచేయుటయు, 
ఒక్కొక్కసారి తాను శత్రువులనుకున్నవారు సహాయపడి పనులు చేసి పెట్టుటయు 
జరుగును. దానితో పనులు జరుగుట తమ ప్రయత్నమును బట్టి గాదనియు, 
సిద్ధించుట, సిద్ధించకపోవుట అనునది తమచేతులలో లేని విషయమనియు 
తెలియును. అట్లు క్రమేణా వారు పరమాత్మయందు మేలుకొనుచున్నారు. 


ఈ) వీటన్నిటికన్నా సూటి అయిన మార్గము జ్ఞానము. తనలో తెలిసికొను 
ప్రజ్ఞగా ఉన్నాడనియు, అతడే' చరాచర జగత్తుగా తెలియబడుచున్నాడనియు 
తెలిసికొని దానిని నిత్య జీవితములో అనుక్షణము ఎమరుపాటు లేక 
ఆచరించువాడు బంధ విముక్తుడగును. సంసార “తాపత్రయమున మునిగి 
తేలుచున్న జీవులకు, పరమాత్మ ఇచ్చిన తరుణోపాయమే జ్ఞానము. ఇది సకల. 
 జీవులకునూ వారి హృదయములయందే గ్రంథస్థమై యున్నది. .ఇది 
చదువుకొనదలచిన వారికి ఎపుడునూ తెరువబడియే యుండును. దీనికి లభించు 
వరమే మోక్షము 


విష్ణు సహస్ర నామము 
పై నాలుగు స్ట్థితులును వేరువేరు జీవులకు సంబంధించినవే అయిననూ, 
నిజమునకు సాధనలో గల నాలుగు దశలు. కనుక నారాయణుడు జీవుల 


ముక్తి మార్గమును, దాని లక్ష్యమును తానే ఐ ఉన్నాడు. 


4. పరమాత్మ తరుగనివాడు. అది యెట్లనగా మన చుట్టూ చోటుగలదు. 
ఆ చటునుండి జీవులు, గ్రహముల, తారలు పుట్టుచుండును. మరల ఇవన్నియు 
ఆ చోటులోనే కలిసి పోవుచున్నవి. కనుక ఈ జీవులు మున్నగు వానికన్నా 
చోటు శాశ్వతమయి యున్నది. అనగా ఇంతమంది జీవులు పుట్టుచున్ననూ, 
గ్రహములు పుట్టుచున్ననూ చోటు తరగిపోవుట లేదు. అట్లే భగవంతుని నుండి 
లోకములు పుట్టుచున్ననూ అతడు తరగని వాడై అల్లే యున్నాడు. 


5. పురుషుడనగా పురమునందుండు వాడు. లేక దేహమునందుండు 
వాడు. ఇతడే భగవద్గీతలో క్లేత్రజ్ఞాడని చెప్పబడినది. పురుష సూక్తమునందు 
“సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష స్సహస్ర పాత్‌ స భూమిం విశ్వతో వృత్యా'” 
అని వర్ణింపబడినది. జీవులకు గల వేలకొలది కన్నులు, పాదములు, ఈయనవే 
అని చెప్పుటచేత ఈయన జీవులందరిలోను ఉన్నవాడని చెప్పబడినది. అంతేకాక 
అతడు .భౌతిక జగత్తు అంతనూ చుట్టియున్నాడని కూడా చెప్పబడినది. 
ఆయననే ఈశ్వరుడు అందురు. అట్టి ఈశ్వరుని నుండియే మన మనస్సు, 
పంచేంద్రియములు, బుద్ధి, భౌతిక దేహము మున్నగునవి కలుగుచున్నవి. అట్టి 
విశ్వము నందలి అణువు మొదలు సూర్యగోళము వరకు ఈ పురుషుడు 
०२२०30८) (2929८. | 


`. 6. र्द्ध అట్లు వ్యాపించుటయే గాక లోనుండి చూచువాడుగా 
కూడా ఉన్నాడు. అతడు వునలోనున్ననూ వున వున స్సుతోనూ 
_ ఇంద్రియములతోనూ జోక్యము పెట్టుకొనడు. జీవుడేది చేయుచున్ననూ అతడు 
గమనించుచునే యుండును. ఇది ఎట్లనగా పని చేయుచున్న వాని మనస్సు 
పంచేంద్రియముల ద్యారా పరమాత్మయే దానిని చూచుచుండును. కనుక 
ఎట్టివారైెననూ తాను చేయుచున్నది మంచిదెననూ,  చెడ్డదెననూ, వాని ఫలితముల 
నుండి తాను తప్పించుకొన చూచుచుండును. పనులు చేయుచున్నవాడే చాటుగా 
చేయుటవలన అది చేయకూడనిదని తానే నిర్ణయించువాడగుచున్నాడు. అందుచే 


రహస్య ప్రకాశము 9 
దానివలన కలుగవలసినఫలితములను తానే అప్రయత్నముగ నిర్ణయించుచున్నాడు. 
సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఇట్టి విషయములును గమనించునే గాని 
వాని వలన కలుగు సత్సలితములు, దుష్ఫలితములను తన యందు 
కల్పించుకొనడు. వానిని. జీవునకే వదలి, తాను మాత్రము జీవుడు తనను 
స్మరించు వరకు సాక్షియై వేచియుండును. 


7. కై త్రమనగా ఉపాధి, మానవుడు తన శరీరమే కే త్రముగా పని 
చేయుచున్నాడు. అందుగల మనస్సు, భావములు, ప్రాణశక్తి మున్నగునవన్నియూ 
కలసి క్షేత్రముగా ఎర్పడుచున్నది 


ఇదం శరీరం కౌంతేయ, క్షేత్ర మిత్యభిధీయతే 
ఎ తద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్యిదః 


అని భగవర్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఈ క్షేత్రమును గూర్చి 
ఎవరయితే తెలుసుకొనుచున్నాడో అతడే ई छूः డగుచున్నాడు. తన పొలమును 
గురించి సరియయిన రైతునకు ఎట్లు తెలియునో అట్లే తన. శరీరము మనస్సు 
మున్నగు ఉపకరణములను గురించి తెలిసికొనిన వాడు చక్కని రైతువలె 
సత్కర్మలను వ్యవసాయము వలన, సతృలితములు లేక మోక్షమను పంటను 
సాధించుకొనుచున్నాడు 


ర. అట్లు సాధించుకొనుట వలన నాశములేని పరమాత్మయందు 
ప్రవేశించుచున్నాడు. నశించుట, కరిగిపోవుట అనునవి భౌతిక దేహమునకు 
వస్తువులకు, మతములకు, రాజకీయములకు, మనస్సునకు, ఊహలకు, వానితో 
బాటు జీవకణములకు, అణువులకు తుదకు ప్రపంచమునకు సంబంధించిన 
విషయములు. ఇవి' అన్నియును కరగిపోవును కాని పరమాత్మ కరుగడు 
ఎందుకనగా . ఇవి పరమాత్మయందు కరుగును. మంచుగడ్డ కరుగును గాని 
నీరు కరుగదు. అట్లు ఎవనియందు ఇవి అన్నియూ కరగుచున్నవో అతడు 
అక్ర్షరుడు 


3. @। యోగో యోగ విదాం నేతా ప్రధాన పురుషేశ్వ్యరః 
| నారసింహవపుః శ్రీమాన్‌ కేశవః పురుషోత్తమః I 


10 విష్ణు సహస్ర నామము 


పతిపదా ९००० :- 1. (= > తానే అయినవాడు, 2. యోగవిదార్‌ 
యోగులలో, నేతా=నాయకుడు, 3. ప్రధానః = మూల "ప్రకృతి (మాయ), 


॥ 


4. ६8९68 = పురుషులకు అధిపతి అయినవాడు, 5. నారసింహవప్పః 
= నరసింహరూపుడైనవాడు, 6. శ్రీమాన్‌ = లక్ష్మీదేవి భర్త, 7. కేశవః = 
కేశములు కలవాడు, 8. పురుషోత్తమః = ఉత్తమ పురుషుడెన వా 


తాత్పర్యవుు :- ఆయనే యోగము, యోగులకు నాయకుడైయున్నవాడు. 
మూల ప్రకృతి లేక మాయగా వచ్చినవాడు. పురుషులకు ఈశ్యరుడెన వాడు. 
నృసింహ రూపముతో వచ్చిన వాడు, లక్ష్మీదేవికి భర్త. లోకములే ఆయన 
కేశములు. ఉత్తమ పురుషుడను ప్రవృత్తిచే తెలియబడువాడు. 


వివరణవేరు :- 1. యోగమనగా అన్ని లోకములలోను ప్రజ్ఞ మేల్ళొని 
యుండుట. అన్ననుయము (భౌతికము). ప్రాణమయము,. మనోమయము, 
విజ్ఞాననముయము ఆనందమయమను కోశముల యందన్నిటియందు జీవులు 
సమానముగా మేల్కొనియుండు స్థితి దీనిని సాధించుకొనుటకే యోగాభ్యాసము 
ఆవశ్యకము. ఆట్టి యోగాభ్యాసము ప్రారంభింపవలెనన్న కోరిక పరమాత్మనుండియే 
మనయందు పుట్టుచున్నది. కనుక పరమాత్మయే యోగమను పేర కూడ 


2. ఆందుచేత యోగసాధన చేయువారికి ప్రారంభించువారికి నాయకుడు 
లేక మూర దర్శకుడు నారాయణుజ అగుచున్నాడు. యోగాభ్యాసము మొదట 
ఒక సద్భ్గురువునొద్ద ఉపదేశము పొందవలెను. అట్లు ఉపదేశించు గురువు 
ద్యారా యోగము నారాయణుడే ఉపదేశించుచున్నాడు. అనగా గురువు నుండి 
శిష్యులలోనికి నారాయణుడే ప్రవేశించుచున్నాడు. ఇదియే తె త్రిరియోపనిషత్తు 
నందు `` ఆచార్యః పూర్య రూపమ్‌, అంతేవాస్యుత్తర రూపమ్‌, విద్యాసనిః” 
అని చెప్పబడినది. కనుక పరమాత్మయే యోగమునకు నాయకుడు అధికా 
కూడ ,అగుచున్నాడు | | 


3. ప్రధానమనగా మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతియే త్రిగుణములుగా 
వేచ్చుచున్నవి. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ మూడు గుణముల 
_ యొక్క సామ్యమువలన త్రికోణమేర్చడుచున్నది. దీనినే ఊర్థ్వ త్రికోణమని కూడ 


రహస్య ప్రకాశము 11, 


॥ 


ఆందురు, ఈ త్రికొణమునందే సృష్టి నిలబడియున్నది. ఈ త్రికోణము చెదరినచో 


భౌతిక సృష్ట నశించి పరమాత్మయందు' అయమగును. మొటమొదట మూల 


ప్రకృతి లేక మూయ పరమాత్స నుండి వేరెనపుడు వారిదరు ఆది 
` దంపతులనబడుదురు. దేవీ భాగవతమునందు వీరిరువురు శ్రీ కృష్ణుడు, రాధగా 
వేర్ణింపబడరి. వఐదములయందు కశ్వపుడు, అదితిగా వీరే చెపాబడిరి. అటు 
పరమాత్మనుండ మూల ప్రకృతి వేరై వారెద్దరినుండి విశ్వములనేకములు దిగి 
వచ్చుచు మరల వారియందే లయమగుచున్నవి. 


4. స్వభావము జీవునికి ఆత్మగతమయినది. పరమాత్మ నుండి సంకల్పము 
బయలుదేరినపుడు అది సృష్టిసంకల్పము లేదా జగత్కర్శ్మ యగును. అట్టి 
జగత్కర్మ ఒక వ్యక్తి ద్యారా పని చేయుచున్నపుడు, దానిని ఆ వ్యక్తి స్వభావము 
అందురు. సృష్టిలోనున్న సకల జీవులు క్షేమముగా ఆనందముగా ఉఊండవలెనను 
సరమాత్మ సంకల్పమే జగత్కర్మయై గ్రహ్రగోభాదులను పుట్టించుచు, వానికి 
గమనములను పరిధులను ఎర్పరుచుచున్నది. అదియే వ్యక్తి గతమయినపుడు, 
తాను తన వారు సుఖముగా నుండవలెనని కోరును. ఇట్లు పురుషుని 
యందు స్వభావముగా ఎర్పడునది, వాని యందు గల జీవాత్మ మరియు 
తదంతర్లినమయి యున్న పరమాత్మ అంశ ఆను రెండింటి సంయోగము చేత 
ఇది ఎర్పడుచున్నది. అచ్చట నుండి జగత్కర్మ జీవుని మనస్సుయందు 
ప్రతిబింబించి వా స్యభావముగా వ్యుక్తమగుచున్నది కనుక € & పురు శరుని 
లేక పురుషుని యందలి ఈశురుడె యునా పరమాత్మను ధ్యానము చేయవలెను 


5. నరఇంహునిగా పరమాత్మ దిగివచ్చెను. ఆయన హిరణ్యకశిపుని 
సంహరించి ప్రహోదుని రక్షించెను. అనగా భగవంతుడు ఎప్పుడు ०) రూపమున 
యొననం రావచ్చుననియలు, మానవ దేహములవలెనే ప్రతేకకముగా 
రానక్కరలేదనియు తెలియును. మానవుని వెన్నెముకయే స్తంభము. దానిని 
చీల్చుకుని పరమాత్మ వచ్చెననగా జీవుని వెన్నెముక యందలి ప్రజ్ఞా కేంద్రములు 
అన్నిటీయందు తానను ఒకటే వెలుగు సమానముగా వెలిగినదని అరము 
ఇబంహము ధైర్యమునకుు శౌర్యమునకు, ఆశ్రిత రక్షణమునకు గుర్తు. అల్లి 
దీక్రయే శిరస్సుగా కలిగినది నరసింహావతారము. ఇట్టి లక్షణములను ధ్యానము 


చస అభ్యాసము చేయువానియందు. నరసింహరూపుడై పరమాత్మ మేల్కొనును. 


12 విష్ణు సహస్ర నామము 


6. శ్రీ అన్న శబ్దము వైభవమునకు, సంపదకు చిహ్నము. ఇది సృష్టి 
యందలి పరమాత్మ విభూతియే. శ్రీదేవి అనగా పరమాత్మ యొక్క సగుణరూపమే. 
ప్రకృతి, అందలి సంపదలు, సూర్యకిరణముల యందలి బంగారు వర్ణముగా 
ఆమె శ్రి సూక్తమున. వర్ణింపబడినది. “హిరణ్య వర్ణాం” అను మంత్రముతో 
శ్రీ సూక్తము ప్రారంభమగును. అనగా సమస్త సృష్టి సంపదలో ప్రకృతి 
మున్నగు వానికి కారణములైన సూర్యకిరణములే ఈ లక్ష్మీదేవి యొక్క స్థానములు. 
ఈమె నివసించునది విష్ణుమూర్తి హృదయమందు. అనగా జీవుడు హృదయమున 
€ ख, ప్రేమ కలిగి యుండవలెనను భావము. అట్లు కలిగిన వానికి సమస్త 
సంపదలు వైభవములు కరతలామలకములగుచున్నవి. అందుకై నారాయణ 
ధ్యానము చేయవలెను. అనగా ప్రకృతిని తన హృదయస్థానమున ధరించిన 
పరమాత్మగా ధ్యానము చేయవలెను. 


7. ` సమస్త సృష్టియంతయు అనేక పొరలుగా ఉన్నది. ఉల్లిపాయ 
యందలి పాఠలవలె ఈ పొరలు విచ్చుకొనుచున్నవి. ఇవియే లోకములు. అట్టి 
లోకములే తన కేశములుగా కలిగినవాడు కేశవుడు అగుచున్నాడు. 


8. మానవునిలో ప్రధానముగా లేక స్టూలముగా మూడు పారలున్నవి 
పరమాత్మ ఈ మూడు పాఠల యందును - క్షర పురుషుడు, అక్షర పురుషుడు, 
_పురుమోత్తముడుగ తెలియబడుచున్నాడు. అందు క్షరపురుషుడు సృబ్లయందలి 
నశించు లేక మార్పులకు లోనగు. స్య్వభావముగల ప్రకృతి; అనగా భౌతిక 
దేహము, భూమి, వృక్షములు మున్నగునవి. అక్షర పురుషుడనగా 5९०००८७ 
వెలుగుచున్న తాను అను ప్రజ్ఞ; అతడే జీవుడు. ఇవన్నియు ఎవనియందు 


జరుగుచున్నవో అతడే సృష్టికతీతమయిన పరమాత్మ వానినే పురుషోత్తముడు 
అందురు 


4. श्चा సర్వ శృర్వ कर స్థాణు ర్ఫూతాదిర్నిధిరవ్యయః 
ण्ठ భావనోభర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ ` 
ప్రతిపదార్థము :- 1. సర్వః = సమస్తము, 2. శర్వ్యః = శివుడు, 3. 
శివ శుభము _కల్గించువాడుు 4. స్తాణుః = స్థిరమైన వాడు, 5, 
_భూతాదికా భూతములకు కారణమయినవాడు, 6. నిధి దాచబడిన సంపడ 


రహస్య ప్రకాశము 13 
అయినవాడు లేక అందరిచే సమర్పణమయిన వాడు. 7. అవ్యయః = 
వ్యయమగుట లేని వాడు, లేక నశించుట లేనివాడు. 8. సంభనః = పుట్టుక 
లేక కలిగించుట అనుదానికి అధిపతి అయినవాడు 9. భావనః = భావమును 
. నడిపించువాడు లేక భావనకు గమ్యమైనవాడు, 10. భర్తా = పోషించువాడు, 
11. ప్రభవః = మేల్కొల్పుటకు లేకవ్యక్త మగుటకు అధిపతి అయినవాడు, 
12. ప్రభుః = సమర్దుడు లేక అధిపత్తి 13.ఈశ్వరః = సృష్టి వైభవమునకు 
అధిపతి అయినవాడు. 


తాత్పర్యము :- సమస్తము తాను అయినవాడు, హింసను నశింపచేయువాడు 
కుభము కలిగించువాడు, భూతములకు స్థిరమైన కారణమైనవాడు, వ్యయము 
కాని నిధి అయినవాడు, భావమై పుట్టుకయెనవాడు, భరించువాడు, 
మేల్కొలుపుటకు సమర్ధుడైనవాడు, అట్లు సృష్టివెభవమునకు కారణమైనవానికి 
నమస్కారము. 


వివరణవుు :- 1. సమస్తమనగా సృష్టయందలి మరియు దానికి అతీతముగా 
ఉన్న మొత్తము పరమాత్మ యొక్క (=> 


2. శర్వః అనగా హింసించు వాడు లేక నశింపజేయువాడు. ఈ 
సృబష్దనంతటిని నశింపచేయుట అనగా సమస్తము దేని నుండి పుటినదో దా 
యందు లయమగుట. .భౌతిక ద్రవ్యములు ఆణువులనుండి వచ్చును. అట్టి 
అణువులు (01069) శక్తులయెొక్క సమూహారముచే (Equillibrium) 
ఎర్పడుచున్నవొ. ఆ శక్తులు చోటులో పుట్టుచున్నవి. కనుక భౌతిక ద్రవ్యము 
నశించుట అనగా ద్రవ్యము శక్తుల యందును, శక్తి ప్రజ్ఞయందును లీనమగుట. 
=) 20०2०८6 ఇట్టి నశింపజేయు ధర్మమును శర్వ్యుడు అందురు 


3.. శివుడనగా శుభము లేక మంగళము కలిగించువాడు జీవులకు 
తాత్కాలిక శుభములను సుఖములను కల్లించుటతో ప్రారంభించి శాశ్యత్ర 
సుఖమును, ఆనందమును కల్లించువాడు. అందుచేతనే నాస్తికుడు అయినవాడు 
మొట్టమొదటగా భగవంతునికి తన కష్టములు తొలగింపుమని మొక్కినచో 
వెంటనే జరుగును. వానికి ఆ కష్టము తొలగిపోయి సుఖము కలుగును అదే 
ఒక యోగి అయినవాడు తనకు ఐశ్యరము కల్గింపుమని, సంపదలు కల్గింపుమని 


14 


కోరినచో కలుగక పోవచ్చును. అంతేకాక అతడు దానికై చేయు 
ప్రయత్నములన్నియు వ్యర్థములై చివరకు కొంత ధనము కోల్పోవలసి వచ్చును, 
అట్టు తాత్కాలిక సుఖమును కోరు మనస్సును క్రమేణ శాశ్వత సుఖముల్రకె 
భగవంతుడు మళ్ళించును. = 


4. స్థాణుః =  రాయివలె & ५५००००७ వాడు. అనగా భౌతిక 
సంపదయందు, రాళ్ళు కొండలు, పర్వతములు ఎట్టు మిగిలిన వానికన్నా 
స్థరమయియుండునో, అట్లే పరమాత్మ సృష్టికి వెలుపల, లోపల కూడా తనే 
స్థరమయియుండును. ఆయన యందు విశ్వము గ్రుడ్లువలె తేలుచున్నది. 
మరల ఆయన యందే కరగిపోవుచున్నది. కనుక ఆయన సిరమయినవాడు 
=) ७6०0००56. वः ६४०४ అను శబమునకు అణువెయున్నవాడు అని 
కూడ అర్థము. పరమాత్మ అణువుయందలి శక్తిగా, ఆశక్తియందు ప్రజ్ఞగా తనే 
ఉన్నాడని అర్థము. 


5. భూతాదిః :- భూతములకు కారణమైనవాడుగ తానై - ఉన్నాడు 
అనగా అన్ని భూతములకు, ప్రాణులకు, జీవులకు తాను పుట్టుక అయి 
వున్నాడు. జీవునిలో. నేను అను ప్రజ్ఞ మేల్కొని పని చేయుచున్నది... ఆ ప్రజ్ఞ 
జంతువులయందు, వృక్షములయందు, ఖనిజములయందు కూడా ఉన్నది 


కాని మేల్కొని యుండదు. ఇట్లు అన్ని జీవులలోగల “తాను అను ప్రజ్ఞగా 
కూడా తానే అయి ఉన్నాడు 


6,7. తరుగని సంపద అనగా, ఈ ప్రకృతి యందలి సంపదలు 
ఐచ్చటినండి దిగివచ్చుచున్నవో అదియే, అనగా సృష్ట సంకల్సము. అది 
పరమాత్మ నుండీ వచ్చినది కనుక, అతడు తరుగని సంపదలు కలినవాడు 
ఆయన నుండి దేవతలు సృష్టియజ్ఞమునకె సమస్తమును తీసుకొ నుచున్నారు 
` “తేన. దేవాఅయజంతి' అని పురుష సూక్షము చెప్పుచున్నది. ఈ 
సంపదలన్నియు ఆయనలో “నుండి వచ్చుచు, మరల ఆయనయంందే 


_ సమంర్చ్పింపబడుచున్నది ఎన్ని సంపదలు దేవతలు ఆయన నుండి 
పరి|గహించిననూ ఆయన తరగకున్నాడు కదా 


a 


రహస్య ప్రకాశము 15 

8. సంభవః: :- 226९०९59, సంఘటనలను కలిగించువాడు सट 
००० ప్రజ్ఞగా ఆనందమయ స్య్వరూపుడిగా ఆయన యందు द्ध 
సంకల్పమనునది ప్రారంభమగుటయే ఒక సంఘటన. అట్లు సంభవమయిన 
సృష్టి యందు వివిధ లోకములు ఒకదాని తర్వాత ఒకటి సంభవమగుచున్నవి, 
లేక పుట్టుచున్నవి. భగవంతుని యందు జీవుని పుట్టుక గూడా ఒక సంఘటనయే. 


| 


9. భావన: :- మనయందు భావములు ఎచట పుట్టుచున్నవి? అట్లే 
వానికి గమ్యమేమి? అనగా ఎవరిని గురించి భావించినను లేక దేని గురించి 
భావించినను వాటియందు పరమాత్మ యున్నాడు. ఆ పరమాత్మన వస్తువులుగా, 
జీవులుగా భ్రాంతి చెందిన మనస్సు అనేకముగా భావన చేయుచున్నది. అట్లే 
మానవుని భావన యంతయు తాను లేక తనవారి సుఖమును గూర్చియే. 


10. 2८ ` :- ప్రతి వానికిని ఆహారము ఇచ్చి పోషించువాడు 
ఇంకొకడుం౦డును. సాధారణముగా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, 
యజమానులు, మున్నగు వారందరు పోషించు వారగుచున్నారు. కాని వీరఠందరును 
ఈ ప్రపంచమను ' నాటకరంగమున వర్తించు పాత్రలనునది ఎక్కువ సత్యము 
అట్టి నాటకమునకు సూత్రధారి, నిద్దేశకుడు, పరమాత్మయగుచున్నాడు. కనుక 
పరమాత్మయను తెరపై వర్తించు బొమ్మలే వీరందరు అనునది సత్వము. కావున 
జీవులందరిని పోషించువాడు పరమాత్మయే యగుచున్నాడు. 


11. అట్లు ప్రతి జీవియు నిందించి లేచుసరికి పై నాటకమున 
పొత్రలుగా తవును తాము గుర్తించుకొనుచునా ५०. పరమాత్మయను 
ఆంతర్యామిత్వమునుండి తాము ఫలానా పేరు గల వ్యక్తులమని గుర్తించుకొనుటతో 
వేరుగా పుట్టుట, మేల్కొనుట జరుగుచున్నది. అనగా పరమాత్మ, తనయందు 
తాను నిద్రించి సృష్టిగా మేల్కొనుచున్నాడు 

12. అట్లు మేల్కొన్న జీవులను పరమాత్మ శాసించుచునే యున్నాడు 
అట్లు శాసంచుట బాహ్యముగాకాక అంతర్లీనమైయున్నది. ఈయన ప్రభుత్వము 
అంతరంగికమయినది కనుక శాశ్వతము 


13. విభూతులగనగా ప్రకృతి యందలి సా ధ్యములుగానున్న శక్తులను 
భౌతికముగా వ్యక్తీకరింపజేయునది. ఈ శక్తులనే దేవతలు అందురు. ఆణిమ | 


1 © ^~ ५ హూ జో నౌ <> 
బష్టు సహస్ర నామము 


గరిమమున్నగు సిద్దులన్నియు ఇట్టివే. అణువునకు సూక్ష్మముగా నుండు శకి 
కలదు. దానిని ఉపాసించిన వానికి సూక్ష్మత్య్వము, చిన్న వస్తువుగా మారుట 
మున్నగు శక్తులు కల్లును. అట్టే భూమికి పెద్దదిగా; బరువుగా నుండు శశి 
కలదు. వాయువునకు ప్రయాణము చేయుశక్తి కలదు.” ఈ శక్తులను 
ఉపాసించినవానికి ఆ శక్తులు అట్టి వానియందు మేల్మొనును. అల్లే శరీరమునందు 
ధాతు నిర్మాణముచేయు శక్తులు పంచేంద్రియముల శక్తులును పని 
చేయుచున్నవి, ఇదియే సూటిగా ప్రకృతియందు ఉపాసించి లేక ధ్యానము 
చేసినచో దివ్య శ్రవణము, దివ్యదృష్టి, కావలసినపుడు శరీరము సృష్టించుకొనుట 
అక్కరలేనపుడు శరీరము పంచభూతములలోనికి మాయమగుట, సా ధ్యమగును 
ఇట్టి విభూతులన్నియు పరమాత్మ యొక్క వెభవములే 


5. | స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్యనః 
అనాది నిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 


ప్రతిపదార్థము :- 1. స్వయంభూః = స్వయముగా అవతరించువాడు, 
2. శంభుక=శాంతి స్వరూపుడు, 3. ఆదిత్యః = అదితికి కుమారుడు, 4. 
పుష్కరాక్షః = కల్వ పువ్వు వంటి కన్నులు కలవాడు, 5. మహాస్వనః = 
గొప్ప ధ్వని గలవాడు, 6. అనాది నిధనః = మొదలు చివరలు లేనివాడు 
7. ధాతా= సృష్బకర్త, 8. వధాతా౭కల్సించువాడు, 9. ధాతుః ఉత్తమః = 
బ్రహ్మకన్న ఉత్తముడైనవాడు. 


_ తాత్పర్యము :- పరమాత్మ తనంతట తానే పుట్టుచున్నాడు. శాంతియే తానై 
వ్యక్తమగుచున్నాడు. అదితి కుమారుడు, కలువ పువ్వుల వంటి కన్నులు 
కలవాడు. శబ్ద స్వరూపమైనవాడు, మొదలు, తుది లేనివాడు. సృష్టి క్రమమును 
ఏర్పరచువాడు లేక కల్పించువాడు. తానే సృష్టి కర్తయు, అట్టి సృష్టి కర్తకు 
పాలకుడు, అయి ఉన్నాడు | 
వివరణ :- 1. సత్యమునుండి ద్రవ్యము, శక్తి మనస్సు అనునవి పుట్టి 
సత్యముచే నావరింపబడియున్నవి. ఈ సత్యము “తాను అను వెలుగునుండి 
_ మొట్టి మొదటి చైతన్యము, లేక స్పందనముగా మేల్కొనుచున్నది. ఈ స్పందనము 
లేక చైతన్యము వలననే అన్ని లోకములు ప్రజ్ఞలు మేల్కొని వర్తించుచున్నవి 
కాని ఈ చైతన్యము తనంతటతానే పుట్టుచున్నది. సముద్రము నుండి కెరటాలుపెకి 


రహస్య ప్రకాశము 17 
లేచునట్లు ఈ చెతన్యము అంతర్వ్యామియందు పుట్టుచున్నది. కనుక అట్టి 
చైతన్యముద్వారా అంతర్యామియే వ్యక్తమగుచున్నాడు. గనుక ఆయన 
“స్వయంభూ?” మరియు మన దేహకోశములందు కూడ “నేను అను జీవ 
సంకల్పముచుట్టు మనస్సు, ష్రాణము, భౌతిక దేహము మున్నగునవి 
అల్లుకొనుచున్నవి. 

2. “శం అనగా శాంతియని అర్థము. దీనినే సామ్యుస్టితి యందురు 
“శం అను శబమును ఉచ్చరించుచు ధ్యానము చేసినచో వమునసుూ 
అప్రయత్నముగా ధ్యానమగ్నమగును. అనగా ప్రశాంతవముగును. ఎందుకనగా 
ఆ ప్రయత్నమునందే ప్రశాంతత పుట్టుచున్నది. ఈ ప్రశాంతత “యొక్క అనుభవమే 
సుఖము, ఆనందము; కనుక ఇట్టి ప్రశాంత స్థితియే తన రూపముగా కలిగిన 
పరమాత్మను “శంభుడు అందురు. 

3. ఆయన అదితియొక్క కుమారుడు. అదితి సకల . దేవతలకు, 
సాక్షాత్తు విష్ణువునకును తల్లి, కాని పరమాత్మకు తల్లిదండ్రులు లేరు. ఆయనయే 
సకల జగత్తునకు తల్లి, తండ్రి ఆయనలో నున్న ఒక కళయే తల్లిగా 
మొట్టమొదట వ్యక్తమైనది. ఈమెనే పరా ప్రకృతి యనియు, పరదేవత యనియు 
అందురు. పామరులచే ఈమెయే “మాయి అనియు పిలవబడుచున్నది. 
ఈమె గర్భమున మరల పరమాత్మ పుట్టెను. ఆయనను విరాట్‌ పురుషుడనియు, 
హిరణ్య గర్ఫ్భుడనియు అందురు. ““తస్మాద్విరాడజాయత' అని పురుష సూక్షము 
చెప్పుచున్నది. ఈ పరాప్రకృతియే. సర్వ లోకములలోనికి తల్లిగా దిగివచ్చినది. 
భూలోకము నందు కూడ సంతానము కలిగిన స్త్రీయందు తల్లిగా ఈమెయే 
పని చేయుచున్నది. ఈమె అన్ని లోకములలోను తాను తల్లిగా నుండి పరమాత్మను 
తన బిడ్డగా పొందుచున్నది కనుక ఆమె అదితి. అట్లు తల్లికి బిడ్డ 
యగుచున్నాడు కనుక ఆయన ఆదిత్యుడు | 


4. పుష్కర మనగా పద్మమనియు, కలువ పువ్వనియు రెండర్థములున్నవి 
సూర్యుని. కీరణమునకు పద్మము వికసించును. అట్టి పద్మమువంటి కన్నులు 
కలవాడు. అనగా పరమాత్మయొక్క ప్రభావముచే లోకములు విచ్చుకొ 
వ్యుక్తమగుచున్నవి. అట్లు విచ్చుకొను లోకములే తన కన్నులుగా కల వాడని 
అర్థము, 


18 ఐబష్లు సహన నామము 


పుష్మ్కరాక్షుడనగా కలువ పువ్వులవంటి కన్నులు కలవాడని కూడా అర్థము. | 
కలువలు రాత్రి విచ్చుకొనును. చీకటి యందు అవి విచ్చుకొనుచున్నవి కనుక 
అవ్యక్తమునందు లేక ప్రళయ స్థితియందు కూడ మేల్కొనియండువాడు అని 
అర్థము. అనగా సృష్టియందును, సృష్టికతీతముగను, ప్రళయ స్థితియందును' 
' రెప్ప పాటు లేక చూచువాడు లేక రక్షించువాడు అని అర్థము. ఆయన 
కన్నులు భౌతికములు కావు. అవి దివ్యములు కనుక వానికి రెప్పపాటు లేదని 
చెప్పబడినది. (జగన్మాతయొక్క యిట్టి ఈ లక్షణమే మీనాక్షి యని 
ప్రస్తుతింపబడినది. మీనమనగా చేప, చేపకు రెప్పపాటు ఉండదు కనుక 
రెప్పపాటు లేక జీవులను నిరంతరము రక్షించుచుండునదని దీనికి అర్థము.) 
పుష్కర శబ్దమునకు పుష్టిని కలిగించుట అని అర్థము ఉన్నది అనగా తన 
చూపులతోనే విశ్వమునకు పుష్టిని కలిగించి ఆహారము, ప్రాణము, ' మనస్సు 
అను వానిచే సత్త్వవంతములను చేయుచున్నాడు, కనుక ఆయన పుష్కరాక్షుడు 


ర. మహాస్వనము అనగా గొప్ప శబ్దములేక నాదము. సమస్త సృష్టి 
యంతయు బ్రహ్మచ క్కుగా ఉచ్చరింపబడనది. అదియే మహానాదము. ఈ 
హానాదమే విష్ణువు యొక శంఖారావము. ఆయన నుండి పూరింపబడిన 
ఈ నాదమే “ఓం” కార మనబడుచున్నది. ఈ ఓంకారమే ఒక్కొక్క లోకములో 
లేక స్థితిలో ఒక్కొక్క చెతన్యముగా తెలియబడుచున్నది. ఈ చెతన్యము యొక్క 
తరంగములే మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, ధా తువులు 
మున్నగునవిగా ఎర్పడుచున్నవి. వీట్‌ వెనుకగల మహాచెతన్యమే ^ ఓం” 
కారము. ఈ “ఓం” కారమే జీవుల హృదయములలో పరమాత్తచే నాదముగా 
ఖ్రూరింపబడుచున్నది ఇట్లు జీవుల హృదయములలో వినిపించు నాదమునే 
పాంచ జన్యము అందురు. అనగా పంచేంద్రియములనుండి పుట్లునది అని 
అర్థము. శ్రీకృష్ణుని శంఖము పేరు పాంచ జన్యము. ఈ “ ఓం” కారము 
శ్యాసను నడుపుచున్నది కనుక తమ హృదయ సనానముల యందు శ్యాసయొక్క 
చెతన్య తరంగములు పుట్టుఛోటును ధ్యానము చేయుటవలన వాని మనస్సు 
_శ్యాసయందు లయమగుచున్నది. అనగా “ ఓం” కారము నందుండు ఇట్టి 
 శబ్బ్దముయొక్క మహా చైతన్య స్వరూపము తానే అయినవాడు మహాస్యనుడు 


రహస్య ప్రకాశము 19 

6. ఈ సృష్బకి మొదలు, చినర కలవు. అనగా పుట్టుట్క నశించుట 

కలవు. కాని పరమాత్మకు అవి లేవు. కుండకు మొదలు చివర కలవు. ఆనగా 

కుండను తయారు చేయుట, పగిలి ముక్కలై మట్టిలో కలసిపోవుట కలవు. 

“కాని కుండ.యందలి మట్టికి ఆవి లేవు కదా! సృష్టి కుండ అయినచో కుండ 

యందలి మట్టియే పరమాత్మ. పరమాత్మ సృష్టిగా వచ్చినను, సృష్టికి మొదలు 
చివర ఉన్నవికాని, అందలి పరమాత్మకు లేవు. 


7. బ్రహ్మ సృష్టకర్త. ఆయన చతుర్ముఖుడు. వాక్కు యందలి నాలుగు 
స్థితులే ఆయన నాలుగు ముఖములు. అవి 1. పరావాక్కు 2. పశ్యంతీ 
వాక్కు 3. మధ్యమా వాక్కు 4. వైఖరీ వాక్కు. ఆయన తన నాలుగు 
 ముఖములనుండి సృష్టిని నాలుగు స్థితులలో ఉచ్చరించుచున్నాడు. ఈ 
చతుర్ముఖుడుగా వచ్చిన బ్రహ్మనే “హిరణ్యగర్భుడు” అందురు. పరమాత్మయే 
బారణ్యగర్శుడెన బ్రహ్మగా వచ్చెను' గనుక ఆయన సృష్టి కర్తయైన (బ్రహ్మగా 
కీర్తింపబడినా | 


8. సృష్టి యందు కాలము, చోటు అనునవి "మొట్టమొదట పుట్టినవి. 
శబ్ద చెతన్యము యొక్క తరంగములే కాలము, దేశము అను రెండుగా 
వ్యక్తమగుచున్నవి. అవి తరవాత ప్రజ్ఞలుగా, శక్తులుగా, ద్రవ్యముగా మూరి, 
ఈ మూడింటితో నేర్పడిన వివిధ లోకములను పొరలుగా ఏర్పడినవి. ఇవి 
అన్నియు విశ్వమునందు వ్యూక్తమగుటకు ముందు, అవి గుణములుగా పరమాత్మ 
యందున్నవి. పంచదార నిటి యందు కరగియున్నట్లు. పరమాత్మయందు 
కరగియున్నవి. పువ్వు పుట్టుటకు ముందు పసరు మొగ్గయందు ఆ పువ్వు 
యొక్క రేకలు, రంగు, పరిమళము అదృశ్యముగానున్నట్లు ఉన్నవి. _ పువ్వుగా 
విచ్చుకొనునప్పుడు, అనగా మొగ్గ పువ్వుగా మారినప్పుడు ఇవి యన్నియు 
వ్యక్తమగుచున్నవి కదా! ఇట్టి క్రమ బద్దమైన కల్పనము చేయువానిని “విధాత” 
అందురు. ఆయననే సంసార జీవులు తప్పించుకొనుటకు వీలులేనట్టి “విధి” 


"అని బలిచెదరు. 


9. సృష్టికర్తయైన బ్రహ్మ ఒకవేళ ధ్యానము చేయవలెనన్నచో ఆయనకు, ` 
మనకు వలె దేవుని విగ్రహము, ఫొటో, పూజా మందిరము మొదలగునవి 


0 విష్ణు సహస్ర నామము 
యేమియు లేవు. ఎందుకనగా అవి యన్నియు |బ్రహ్మలోని భాగములే. చివరకు 
ప్రాణాయామము, శ్యాస కూడ తానే కనుక ఆయన ధ్యానము చేయవలెనన్నచో 
తనను తానే ధ్యానము చేయవలయును. అనగా తానెవ్వరో? తనయందున్న 
నేనం' అను ప్రజ్ఞ ఎచ్చట నుండి పుట్టుచున్నదో, దానిని 
ధ్యానముచేయవలయును. సృష్టించుటకు పూర్వము సృష్టి కర్తయైన బ్రహ్మ 
ఇట్లు ధ్యానము చేసెనని భాగవతము ద్యొతీయ స్కంధమునందు చెప్పబడినది 
ఆట్లు భగవత్‌ ధ్యానముచేయగా ఆయన యందున్న “తాను అను వెలుగే 
ఆయనకు ప్రత్యక్షమయ్యెను. ఆ వెలుగే నారాయణుడు. ఇచ్చట (బ్రహ్మకు 
నారాయణుడం ప్రత్యక్షమగుట యనగా బ్రహ్మ శానను వెలుగునందు 
లీనమయ్యెనని అర్దము. అట్టి |బ్రహ్మకన్న పరమాత్మ లేక నారాయణుడు, , పై 
వాడు లేక ఉత్తముడు. ` 
6. 2॥ అప్రమేయో హృషకేశ; పద్మనాభో2. మర ప్రభు 
విశ్వకర్మా మనుస్త్వష్టా गः స్థవిరో ధ్రువః ॥ 

ప్రతిపదారము :- 1. అప్రమేయ = కొలతల కందని వాడు, 2. 
హృషీకేశః = హృదయమున కధిపతియైనాడు, 3. పద్మనాభః = నాభియందు 
పద్మము కలిగినవాడు, 4. అమర ప్రభుః = దేవతలకు ప్రభువైనవా 
5. విశ్వకర్మా = విశ్వమును నిర్మాణము చేయువాడు, 6. మనుః = మానవ 
జాతికి అధిపతియైన మనువు 7. త్యష్టా = రూపములను చెక్కువాడు 
8.స్థవిష్టణా స్థిరమైన వానిలో మిక్కిలి స్థిరమైనవాడు, 9. స్థవిరః = వృద్దుడు, 

ధృవః = ధృవము లేక ఇరుసు వంటివా | 
छ) 6६599 :- భగవంతుడు కొలతల కతీతమైన హృదయమున. కధిపతిగా 
| सव्य తన నాభిగా తెలియబడువాడు. ఆయన దేవతలకు ప్రభువు. విశ్వమును 
నిర్మాణము చేసినవాడు, మానవ జాతికి అధిపతియైనవాడు, సకల రూపములను 
చెక్కువాడు. అందరికన్నా ఎక్కువ వయస్సు. కలవాడు. తానే ధథువమై 
స్థిరముగానున్నవా 
వివరణ :- (1. కొలతలన్నియు మనస్సుననుసరించి పుట్టినవి మాత్రమే 
చునస్సు వలననే కాలము, చోటు మున్నగునవి పుట్టినవి. మనస్సులేనిచో అవి 
లేవు. లేవనగా వ్యక్తముగా లేవని అర్థము. నేనింతసేపు మాటలాడితిని, పని 


రహస్య ప్రకాశము 21 
చేసితిని అని చెప్పినప్పుడు, అవి మనస్సునందలి ఊహలు తప్ప అచటనున్న 
భౌతిక ద్రవ్యములకుగాని, వస్తువులకుగాని ఆవి లేవు. “నిన్న ఈ పుస్తకము 
చదివితిని' అన్నప్పుడు పుస్తకమునకు నిన్నలేదు.. చెప్పువానికి మాత్రమే అది 
ఉన్నది. పుస్తకమునకు ఇప్పుడుండుటయే సత్యముగానీ నిన్న రేపు అనునవి. 
దానికి సంబంధించినవి కాదు. కనుక ఈ కాలమనునది మనస్సులో పుట్టి 
మనస్సునందే పని చేయుచున్నది. ఈ మనస్సు పరమాత్మనుండి పుట్టుచున్నది 
కనుక, ఆయనపై ఇవి పని చేయవు 


2. హృదయము అఆగగా భౌతిమగు గుండెకాయ కాదు. అది శక్‌ 
కేంద్రము. ఈ హృదయ కేంద్రము చుట్టునూ, భౌతికమగు గుండె అను 
' అవయవము తల్లి కడుపులో నున్నపుడు ఏర్పడును. ఎచ్చటనైననూ మొట్ట 
మొదట శక్తికేంద్రముండి, దాని చుట్టునూ భౌతిక ద్రవ్యము కట్టుకొనును. 
భూమి సూర్యుడు, మున్నగు గ్రహములు, తారలు అట్లే ఎర్పడినవి. మానవునకు 
కూడ శరీరమట్లే ఏర్పడినది. పరమాణువునందు (A!ంగ) కూడా అణుకేండ్రము 
ఏర్పడి, తరువాత అణువు ఏఎర్పడుచున్నది. అట్లు మొట్ట మొదటి కేంద్రమే 
పరమాత్మగనుక ఆయన హృదయమునకు అధిపతి. అనగా ప్రేమయే కేంద్రముగా 
గలవాడు. 

3. నాభి హృదయము వలెనే, మరొయొక శక్తి కేంద్రము. విశ్వమందు 
హృదయ కేంద్రముతోబాటు, ఈ నాభికేంద్రము కూడా కలదు. రెండు 
కేంద్రములు రెండు ధృవములవలె పని చేసి. మొత్తము విశ్వమును త్రిప్పుచున్నవి. 
ఈ రెండు కేంద్రములు కలిసి చోటునకు అయస్కాంతమగుచున్నది. మొట్ట 
మొదట ఈ ఆయస్కాంత మేర్చడిన తరువాతనే, దాని ఆయస్కాంత క్లేత్రమందలి, 
రేఖల (Lines of Magnetic Field) వెంబడి సౌర మండలములు, 
నక్షత్రములు గుంపులు గుంపులుగా సమీకరణము చెందుచున్నవి. . తల్లీ 
గర్భమునందు జీవునికి. వెన్నెముక ఎర్బడునపుడు కూడా ఇల్లే జరుగును 
హృదయము ప్రేమకు, అనుభూతికి, కేంద్రముగా పని. చేయును. నాభి. 
 ఆవేశములకు, ఉద్రేకములకు, స్థానముగా పని చేయును | 


4. పిండాండము,' బ్రహ్మాండములందు పనిచేయు దేవతలు, కొన్ని 
ధర్మములకు కట్టుబడి పని చేయుచున్నారు. సూర్యునకు వెలుగులు ధర్మము 


22 విష్ణు సహస్ర నామము 


వాయువునకు వీచుట ధర్మము. గ్రహగోళములకు తమ చుట్టు తాము తిరుగుట 
సూర్యుని చుట్టూ తిరుగుట ధర్మములు. భూమికి, విత్తనములను నాటినచో 
మొలకెత్తించి వాని ద్యారా పంటల నిచ్చుట, ధర్మము. దీనినే కృష్ణుడు 
భగవష్గితలో “రసో హమప్పుకౌంతేయ అని చెప్పెను. నీటిలో గల ప్రవహించు ' 
ధర్మము “నేనే” అయి ఉన్నాను, అట్లే సూర్య చం'దాదులయందు గల 
ప్రకాశము (ప్రభాస్మి శశి సూర్యయోలి నేనే అని చెప్పెను. ప్రకాశించుట 
ప్రవహంచుట మున్నగు ధర్మములు బరవూాత్మ నుండి జీవులకు 
సంక్రమించుచున్నవి గనుక ఆఅధర్మములకు అయనయే అధిపతి. ఈ ధర్మములనే 
మనము దేవతలని పిలుచుచున్నాము. కనుక ఆయన దేవతల కధిపతియ్టై 
ఉన్నాడు. కనుకనే ఆయనను ఇంద్రుడని కూడా యందురు. 


చోటులోనున్న రూపములకు విశ్వమునకు రూపము నిర్మాణము 
చేయువాడు. విశ్వకర్మ. ఈయన విశ్య్వమునందు = (दत ఇమిడియుండి 
గోళమునకు, (గ్రహములకు, మానవులకు, సకల జీవులకు రూపురేఖాదులను 
०९००००८०. (61206 Consciousness in space) 


6. బ్రహ్మకు పదునాలుగు మంది మనువులు మనస్సు నుండి పుట్టిరి. 
ఒక్కొక్క మనువు, కొంత కాలము మానవజాతికి అధిపతిగా నుండెను. యుగములు 
నాలుగు. ఆవి 1. కృతయుగము, 2. త్రేతాయుగము, 3. ద్వాపర యుగము 
4. కలియుగము ఈ నాలుగు యుగములును కలసి ఒక చుహా 
యుగమనబడును. అట్టి మహా యుగములు డెబ్రై రెండు కలసి ఒక 
మన్వంతరనుగును. అటువంటి మన్వంతరములు పదునాలుగు కలసినచో అది 
బహ్మకొక పగలు అంతే కాలము బ్రహ్మకొక రాత్రి. కనుక ఒక 
మన్గంతరకాలమునకు అధిపతియెనవాడు మనువు. ఆయన యుగములను 
వెంబడి మానవ పరిణామమును, పరిపూర్ల్ణతలను గమనించుచూ నడుపుచున్నాడు 
ఈ విశ్వమునందు తారలు గహములన్నియూ కాలమువలన స్సందించుచున్నని 
వాటి స్పందనమునకు ప్రతిస్సందనమే జీవుల యందలి శ్యాస. ఈ సృందనములు 
ప్రతి స్పందనములు మనువు పరిపాలనకు చెందినవి. ఆయన కాలమునకు. 
దాని వలన జీవులలో సామూహికముగా జరుగు మార్పులకు అధిపతి. అంతేగా 
మూనవ జాతి యందలి ఎడు ప్రధాన జాతులు (Root-races), ఉప జాతులు 


రహస్య ప్రకాశము 23 
(Sub-races), వాటి కలయికలు మున్నగు వన్నియూ ఈయన పరిపాలనకు 
చెందినవే. 

7. सन्ध అనగా శిల్సి లేక వడ్రంగి. ఈయన జీవ్రలయొక్క రూపములను 
టి వివరములతో చెక్కువాడు. తల్లి కడుపులో శరిరమేర్సడుటకు ముందు 
డ. కేంద్రములను, రేఖలను నిర్మాణము చెసి వాటి వెంబడి నరములను, 

రక్తనాళయులను నిర్మించువాడు. (1125011, who constructs physical tissus- 


and organs according to shape of the vital body.) 


రె. ద్రవ్యము, శక్తి, మనస్సు అనునవి ఆశాశ్య్వతములు. అనగా 
మార్పు చెందునని. బుద్ది సంకల్పము, విచక్షణ మరియు పేమ అనునవి 
శాశ్య్వతములు. కనుక దేవతల లోకమునకు చెందినవి. ఇవి మారూ లేనిది. 
ఇవి పరమాత్మయందు భాగములు కనుక పరమాత్శ మార్పు చెందని వానిలో 
మార్పు చెందనివాడై యున్నాడు. 


9. సృష్టి పరమాత్మనుండి ప్రారంభమై మరల' ఆయన లోనికే 
లీనమగుచున్నది. కనుక ఈయన అందరికన్నా పెద్దవాడు. ఆనగా వృద్దులలోకెల్ల 
వృద్దుడెనవ డు 


10. ధృవమనగా నొక కేంద్రము లేక ఇరుసు. అనగా దేనిచుటు 
కార్యక్రమము జురుగునొ దానిని కేంద్రమందురు. మన శరీరములో శిరస్నూనందు 
గల “సహస్రారము” అను కేంద్రము భూమి యందలి ఉత్తర ధృవమునకు 
ప్రతీక. అట్లే విశ్వమునందు సౌరమండలమును తనచుట్టూ తాను త్రిపుకొను 
ధృవ' నక్షత్రము అనునది విశ్వమునకు కేంద్రము. కనుక ఈ ధృవము 
సౌరమండలము అనునవి చోటులో నుండి పుట్టి, మరల చోటునందు 
అంతర్జానమగుటయే మానవుని శరీరమందలి కేంద్రముల నిర్మాణముగా ధ్యానము . 
చేయవలయును. 


2 అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్షన 
ప్రభూత స్త్రి కకుబ్బామ పవిత్రం మంగళమ్‌ పరమ్‌ ॥ 


(कनदु :- 1. అగ్రాహ్యః = తెలుసుకొనవీలు లేనివాడు, 2. 
శాశ్వతః = శాశ్వత మైనవాడు, 3. కృష్ణః = చీకటియే తన రూపమైనవాడు, 
4. లోహితాక్షః = ఎజ్జని కన్నులు కలవాడు, 5. (००९६ = మార్పులేక 
నిలుచువాడు, 6. ప్రభూతః = చక్కని రూపముగా ఏర్పడినవాడు, 7. 
త్రికకుప్‌ = మూడు పేర్తతో తెలియబడువాడు, 8. ధామ= వెలుగు మార్గముగా 
గలవాడు, 9. పవిత్రం = నిర్మలమైనవాడు, 10. మంగళం = శుభమైనవాడు 
11. పరమ్‌ = పరమమైనవాడు, అత్యుత్తమ మెనవాడు 


తాత్పర్యము :- పరమాత్మను మన గ్రహణమున కతీతమెన వానిగా చీ కటికవ్వల 
నున్నవానిగా ధ్యానము చేయవలయును. ఆయన ఎఖఅని కన్నులు కలిగి 
మార్పుల కతీతముగా నుండువాడు. ఆయన చక్కని రూపముగా 'ఎర్చడినవా 
మూడు నామములు -కలిగినవాడు. వెలుగే తన మారమెనవాడు మరియు 
నిర్మలమైనవాడు. అత్యుత్తమ చుంగళ రూపము కలవాడు 


వివరణ :- 1. గ్రహించుట తేక తెలిసికొనుట మనస్సు, ఇంద్రియములు 
మున్నగు వానికి సంబంధించిన విషయములు పరమాత్మ పరిపూర్ణుడు. ఆయన | 
నుండి ఈ .ళకములన్నియూ పొరలుగా దిగివచ్చినది. ఈ పొరలలో నొక పార 
మనస్సు, నురియొక పాఠ ఇంద్రియములు, కనుక పరమాత్మలో నౌక భాగమెన 
ఈ మనస్సు జఖధమూత్మను గూర్చి తెలిసికొన జాలదు కన్నులు అవతలి వానిని. 
చూచును గానీ తమను తాము చూచుకొనలేన్రు కదా! ఈ మొతము సృష్టిలో 

ఒక అణువు మాత్రమే అయిన మనస్సు పరమాత్మను తెలిసికొనజాలదు 

_ అనగా వానియందు కలసిపోవుటయేగాని తెలియుట ఉండదు. గాసు లోని 
నీటికి సముద్రములోని నీటికి పోలిక కలదు. గ్లాసులోని నీరు సముద్రపు 

నీటిలో భాగము. అనగా గాసునందలి నీరు సముద్రమునందు ' కలియుటయే 

గాని పోల్చుకొని పరిధులు నిర్ణయించుట సా ధ్యము కాదు. 'కనుక మనస్సు 

_ పరమాత్మయందు లయమై ఆయనగా నుండుటయే గాని, ఊహించుట 

-. తెలిసికొనుట సాధ్యముకా | 

[वि మార్చుచెందువానిలో మార్పు లేనట్లివాడు నారాయణుడు. నుంచు 

గడ్డ కరిగి నీరెననూ, నీరు ఆవిరియెననూ అందున్న నీటి అణువులు మాత్రము 


రహస్య ప్రకాశము 25 
మార్పు చెందవు. అట్లే పరమాత్మ మార్పు చెందు దవ్యము, మనస్సు, 
ఇంద్రియములు మున్నగు వానియందు అవి మార్పు చెందుచున్నను, తాను 
అందలి ఫప్రజ్ఞగా శాశ్వతుడై యున్నాడు. 


3. చునము చీకటి యని పిలిచినది, మన ఇంద్రియములు తెలుసుకొన 
- లేని విషయములను మాత్రమే. ఈ గది చీకటిగా నునొదనగా గదియందు ` 
ఎమియూలేదని అర్థము. కాదు. గదిలో నున్నవానిని మన కన్ను చూడలేకున్నదని 
ఆఅర్లము. అగిపుల్ల గీచి వెలీగించుచున్నపుడు, ఆ వెలుగు ఎచాట నుండి 
పుట్టుచున్నది? అగ్గిపుల్ల యందున్న మందులో అంతకు ముందు నిపులేదు. 
శాని ఈ రెండింటి రాపిడివలన, నిప్పు చోటులో పుట్టు చున్నది. అనగా నిప్పు 
లేక అగ్ని చోటులో అంతర్యామిగా నుండి, లేక అవ్యక్తముగా నుండి, 
అగ్గిపుల్ల, అగిపెటెల రాపిడికి అగ్నిగా పుట్టుచున్నది. కనుక అట్టు అవ్యక్త గా 
చోటులోనున్న వెలుగునే మనము చీకటియను పేరుతో పిలుచుచునొము 
అచ్చటనుండియే సూర్యగోళము మిగిలిన గ్రహములన్నియు పుట్టుచున్నవి 
అనగా పుట్టిన తరువాత పుట్టినవని తెలియుటయే గానీ, పుష్టికముందు ఆవి 
ఉన్న సతిని గురించి ఎవరికిని తెలియదు. అనగా మనస్సునకు తెలియదు 
బందుకనగా మనస్సు కూడా అచ్చట నుండియే పుట్లుచునుది. “నా” నుండి 
పుట్టుచున్నది కనుకనే “నేను' అన్నిటికిని మూల కారణము. తనలోగల ఈ 
“నేను” మొత్తము చోటునందు కల “నేను యే. అనగా దాని ప్రతిబింబమే 
ఈ చోటు ఆకాశమనియు, దానికి నీలము రంగనియు మనస్సు (భమ 
పడుచున్నది. ఈ “నేను! అను వెలుగు శ్రీకృష్ణుడనియు, అయన ఆకాశమే 
తన దేహముగా గలవాడనియు వాని:-శర్షీరము నీలవర్లముగా నుండు ననియు 
చెప్పబడినది 


4. సూర్యోదయము, సూర్యాస్తమయము అనునని రెండునూ మానవ 
ప్రజ పుట్టుటకును లయమగుటకును ప్రతీకలు. వెలుగు, దాని ప్లోషణముచే 
ఎర్పడు రంగులు, మానవుని కన్ను యొక్క పరిమితత్యమును తెలియజేయును 
ఎందుచేతననగా ఈ వెలుగు మరియు వివిధ వరములు చీకటి నుండియే 
పుట్టుచున్నవి. కనుక చీకటినే అసలు వెలుగుగా పిలిచెదరు. ఇదియే వేదము 
నందు ““ ఆదిత్య వర్లః 'తమసః పరస్తాతొ' అని చెప్పబడినది. చీకటి నుండి ` 


25 విష్ణు సహస్ర నామము 

బూర్యుడుం పుట్టి మరల చీకటి లోనికి అయ మగుటయే సూర్యోదయ 
సూర్యాస్తమయములుగా రుద్రసూక్రమునందు ““నమస్తామాయచ = 
అని (५००० చేయబడినది. అనగా రంద్రాత్మకుడైన సూర్యుడ్లు 
నూర్యాస్తమయమందు తావైవళ్లము అనగా రాగి రంగుతోనూ అదీ 
సూర్యోదయమందు అరుణ వర్లముతోనూ వెలుగు చున్నాడని కీర్తింపబడినది 


ఈ రెండును పరమాత్మకు కన్నులు కనుక ఆయన ०2 కన్నులు కలవాడుగా 
చెప్పబడినది. 


5. భగవంతుడు సమస్తము నందును అంతర్లీనముగా నుండి మార్పు 
లేకయున్నవాడు. సృష్టి ప్రారంభము నందును లయమైనపుడును కూడా 
తాను మార్పు చెందడు. ఆకాశమునందు గహగోళాదులు పుట్టుచున్నవి 
మరల దానియందే లీనమగుచున్నవి ఎన్ని జరుగుచున్ననూ ఆకాశము మార్పులేక 


అట్లేయున్నది అట్లు అన్నింటి యందును మార్పు చెందక యుండు వానిని 
ప్రతర్ణనుడందురు 


6. పభూతః అనగా చక్కని రూపముగా సృష్టింపబడినవాడు అణువు 
మొదలు బ్రహ్మాండము వరకు ఈ "४ యందలి రూపములు, జీవులు 
వరున్నగునవి చక్కగా, సున్నితముగా నంన్న అనేక రూపములుగ 
ఇృజ్బంపబిడుచున్నవి. మానవులందరు ఒకే ఆకారము కలిన వారెనను ఎవరి 
రూపు రేఖలు వారివి. ఇట్లు సకల జీవులకును వారివారి రూపురేఖలు వేరువేరుగా 
పరమాత్మ తీర్చి దిద్దిచున్నాడు ఇంతేకాక మనస్సు, తెలివి తేటలు, 296 ` 
జీవులందరికి సమానమే అయిననూ వేరువేరుగా పని చేయుచున్నవి కదా 
ఇట్లు సృష్బ. యందలి ప్రతి వస్తువు నందును పరమాత్మ యొక్క నిర్మాణ 
కొశలము, వాని అంత ర్యామీత్య్వము రుజూవగుచున్నది 


7. పరమాత్మకు మూడు నామములు కలవు. ద్రవ్యాత్మకము, శక్త్యాత్మకము, 
రఅజ్ఞాత్మకము అను మూడు లోకములే వాని మూడు నామములు 


8. ఆకాశము నుండి సమస్తము పుట్టుచున్నది గనుక మొట్లమొదటి 
భౌతిక రూపము ఆకాశమని చెప్పవచ్చును పరమాత్మ జీవులుగా దిగివచ్చు టకు 
= మూర్గమగుచున్నది. అట్టే జీవులు పరమాత్మయందు లీనమగుటకు 


९८ ప్రకాశము 20 
మరల ఆకాశమే మార్గమగుచున్నది. ఈ ఆకాశము సర్వాంతర్యామి యొక్క 
రూపమే గనుక అతడు అన్నిటికి ధామముగా తేక స్థానముగా నున్నాడు. 


9. పవిత్రత అనునది తాత్కాలిక సత్యమేగాని పరిపూర్ణ సత్యము కాదు. 
అనగా ఒకటి యింకొక దానికన్నా ఎక్కువ పవిత్రమని, నిర్మల మని చెప్పగలము. 
బురద నిటికన్నా తేటనీరు ఎక్కువ పవిత్రము, నిర్మలము. అల్లే దానికన్నా 
వడగట్టబడిన నీరు యింకనూ ఎక్కువ నిర్మలము. దాని కన్నా నీటి యావిరిని 
చల్లబరచిన నీరు ఎక్కువ నిర్మలమని అనుకొనవచ్చును. అట్లే భౌతిక 
ద్రవ్యముకన్నా శక్తి ఎక్కువ పవిత్రము. శక్తి కన్నా ప్రజ్ఞ ఎక్కువ పవిత్రము, 
నిర్మలము. ఇట్లు చూచుకొనుచు పోవుచున్న కొలది, భౌతికమైన బాహ్యమైన 
పారలకన్నా లోపలి పొరలు ఎక్కువ పవిత్రములు. ఇవి ఉల్లిపాయ పొరలవంటిని. 
అనగా పారలన్నియు తీసుకొనుచు పోయినచో చివరకేమియు నుండదు. అనగా 
ఉల్లిపాయ అనునది వేరుగా నుండక అందలి పొరలుగానే యుండును. ఈ 
పారలన్నింటితోనూ ఎర్పడిన రూపమునే ఉల్లిపాయ అందుము. అట్లే ఈ 
అవరణలన్నియూ ఒక్కొక్కటీ ఒకదానికన్నా మరియొకటి ఎక్కువ పవిత్రములే 
యైననూూ పైదానికన్నా క్రిందిది అపవిత్రమే యగుచున్నది. ఇంద్రియ 
భాగములకన్నా మనస్సు ఎక్కువ పవిత్రమే యైననూ బుద్ధితో పోల్చినచో 
అపవిత్రమే కదా! కనుక ఈ అపవిత్రముల యందున్న పవిత్రతయే పరమాత్మ 
అనగా మనము పవిత్రత ఆని ఉచ్చరించి నప్పుడు దేనినుద్దేశించుచున్నామో 
అదియే పరమాత్మ. కనుకనే 

_ అపవిత్రః పవిత్రోవా సనర్వావస్తాంగతోపివా 
యస్సరేత్‌ పుండరీకాక్షం న బాహో ౭౬భ్యంతర బృచిః 

అని చెప్పరి. అనగా పరమాత్మను స్మరించుటవలన అపవిత్రత నశించి 
పవిత్రత సిద్దించునని భావము : 

10. మంగళమనగా శుభము లేక సంతోషము కలిగించునది. ' ఈ 
సంతోషము. కలుగుట, ఏ కారణము చేతనెననూ కావచ్చును. ఒకనికి ధనము 
సంపాదించుట వలన, మరి యొకనికి సంతానము వలన, ఇంకోొకనికి పదవి 
వలన, కలుగవచ్చును. దేని వలన కలిగిననూ అది తాత్కాలికమే కాని శాశ్వతము 


విష్ణు సహస్ర నామము 
కాదు. అనగా తనలోనున్న సంతోషముగా నుండుట అను గుణమునక్ర 
భౌతికముగా కారణము కల్పించుకొనుచున్నాడు ఒకనికి పదివేల రూవాలయల్లు 
లభించినచ్‌ సంతషపడును. .మరియొకడు ఇరవెవేలు రావలెనని ఆశించినప్పుడ్ల 
దివేల రూపాయలే లభించినచో దానికే దుఃఖప చున్నాడు. కదా! కము 
ఈ సంతీషమనునడి భౌతికము కాక జీవుని మ స్ఫూకు సంబంధించినది. శ 
తోషము లేక సుఖమనునది, భౌతిక వేస్తువుల పేరణ వలన తనలో నుండ్డ 
వ్యుక్తమగుచున్నది కనుక అదియే తన సహజ ‰९५-०६) తెలీయవలతెను. అనగా 
జీవితము నిరంతరము శుభము, మంగళ ప్రదముగనే యండుననియు బా టీని 
మానవుడు ప్రయత్నించి అముంగళము, అశుభముగా చేసుకొనుచున్నాడనియూ 
తెలియును. అట్టు కాక భగవంతుడిచిన సహ జమెన్క జఅశాంతమెన జీవితమును 
అట్లే ఉంచుకొన్నవానికి యెప్పుడునూ శుభముగనే యుండును. కనుక ఈ 
శుభమగు స్థితియ పరమాత్త. 

11. ఇట్టి శుభము భౌతికముకాక అవ్యక్తమని తెలియుచున్నది. కనుక 
అది పరము. అనగా నుంగళ మనునది పరమే కాది: భౌతికముకాదు 
అవ్యక్తమైన ఈ పరము జీవుని సకల శుభములకు మూలమె యున్నది కనుక 
ఈ పర పరమాత్మయగుచున్నది. 


ర. 2 ఈ శానః ప్రాణదః ప్రాణో జ్యేష్ణః శ్రేష్టః ప్రజాపతిః 
| హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః | 
ప్రతిపదార్థము ~ 1. ढः = అందరికన్నా గొప్నవాడెన పరమాత్మ, 


2. భాణదః = ప్రాణములు ఇచ్చు 3. ప్రాణః = ప్రాణము, 4. 
కష్టః = అందరికన్నా పెద్దవాడు, 5. శ్రేష్టః = అత్యుత్తమమైనవాడు, 6, : 
ప్రజాపతిః = పుట్టుకకు కారణమెనవాడు. 7 హిరణ్య గర్భః = బంగారపు । 
గ్రుడ్డు, 8. భూగర్భః = భూమియొక్క కేంద్రము, 9. మాధవః = లక్ష్మీదేవి 
భర్త, 10. మధుసూదనః = మధువు అను రాక్షసుని చంపినవాడు 


ध 
ps 
1 


తాతృర్యము :- పరమాత్మను, మిక్కిలి గొప్పవానిగను బ్రాణము నిచ్చువానిగను 
మరియు ప్రాణముగను అందరికన్నా పెద్దవానిగను, ఉత్తమమెన వానిగను 


ఇ 


ఎట్టుకకు కారణమెన  వాడుగను బంగారపు గుడ్డుగనా. భూమికి కేంద్రము 





రహస్య పకాశము 29 
మరియు గర్భము ఆయిన వానిగను, లక్ష్మీదేవికి భర్తగను, మధువు అను 


రాక్షసుని సంహరించిన వానిగను, ధ్యానము చేయవలయును. 


వివరణ :- 1. పరమాత్మను మిక్కిలి గొప్పవానిగను, అతీతునిగను ధ్యానము 
చేయవలయును. ఆనగా సృష్టియందలి ప్రతి భాగమునందును, మరియు 


అణువులన్నింటియందును అధిష్టించియుండును కనుక అన్నింటికన్నా ఆతీతుడని 


చెప్మాబడినది 
2. పరమాత్మను ప్రాణము నిచ్చువానిగా ధ్యానము చేయవలయును 
చోటులో నున్న ప్రాణశక్తి జీవులయందు, వృక్షములయండు, జంతువుల యందు 


మరియు గ్రహగోళాదులయందు, ఇంకను తారలయందునుు ప్రాణశక్తిగా 
పనిచేయుచున్నది. ఈ ప్రాణశక్తి సూర్యునికి చోటు నుండి లభించుచున్నది. 
అదే ప్రాణశక్తి సూర్యకిరణముల ద్యారా వృక్షములకు లభించు చున్నది. 
అంతేకాక భూమిచే గ్రహింపబడి మరల జీవులకు భూమినుండి. జీవశక్తిగా 
లభించుచున్నది. ఇట్లు సృష్బకంత టికి | ఆధారమైన ప్రాణశక్తి చోటులో నున్న 
తానను పరమాత్మనుండ లభించుచున్నది. కనుక భగవంతుడు ప్రాణ ईर) 
వాడగుచున్నడు. 


3. ఆయనయే ప్రాణము కూడా అఆగుచున్నాడు. ప్రాణము . ఆయన 
నుండియే పుట్టి జీవులలో పని చేయుచున్నది. మనయందున్న ప్రజ్ఞా 
కేంద్రములును. అల్లే అణుకేంద్రము (Nucleus) మొదలైనవన్నియు ప్రాణ 
శక్తియే కనుక ఇట్లు పనిచేయుచున్న ప్రాణశక్తి ఆయనే. ` 


4. సృష్టిలోనున్న ప్రతి వస్తువు ఆయన నుండి పుట్టినదే. సృష్టి కూడా 
ఆయన నుండియే పుట్టినది. కనుక అన్నింటికన్నా పెద్దవాడాయనే. 


5. ప్రతి వస్తువునందు, విషటంములందుం పర మూాత్మయేం 
అంతర్లీనవుగానున్నాడం. కనుక జీవులు కోరు వస్తువులయందును. 
విషయములందును గల. కోరిక ఆయనకు సంబంధించినదే. అనగా ఆ 
వస్తువు లేక విషయము, లేక సంఘటన వలన కలుగు సుఖము, సంతోషము 
గూర్చి ప్రతివాడు ప్రయత్నించుచున్నాడు. మరియు ప్రాకులాడుచున్నాడు. అట్టి 
ఆనందము, సుఖము తానే కనుక ప్రతివాడును తెలిసినను తెలియకున్నను 


30 విష్ణుసహస్ర నామము 


ఆయననే కోరుచున్నాడు. కనుక ఆయనయే అందరికన్నా అన్నిటికన్నా శ్రేష్టుడు 


6. జీవుల పుట్టుకకు కూడా ఈయనయే కారణమగుచున్నాడు, 
ఎందుకనగా జీవులు పుట్టుటకు వాని సంకల్పమే కారణమగుచున్నది. ప్రతివానికిని 
తాను చేయదలచిన, చేయవలసిన పనుల వలన, సంస్కారములు ఏర్పడును. - 
అనగా పనులను గూర్చిన = సంకల్సమేర్పడును. అట్టి సంకల్పము వల్లనే 
జీవులకు శరీరము పుట్టుచున్నది. బ్రహ్మకు కూడా ఇట్టి సంకల్పము వల్లనే 
సమస్త సృష్టియు తనయొక్క శరీరముగా ఏర్పడినది. ఈయన శరీరమునే 
బ్రహ్మాండమందురు. ఈ బ్రహ్మయొక్క సంకల్పమే సృష్టియందలి . పుట్టుకకు 
కారణమై ధాన్యాదులయందు అంకురముగ పని చేయుచున్నది. జీవుల యందు 
కామము కల్గించి శుక్ర ధాతువు నందలి జీవకణముగా, జీవశక్తిగా నిదియే 
పని చేయుచున్నది కనుక, అతడు ప్రజాపతి. 


7. హిరణ్యగర్భుడుగా చెప్పబడిన బ్రహ్మ అంతకు ముందున్న “తాన'ను 
వెలుగు నుండియే మేల్కొనుచున్నాడు. ఈ బ్రహ్మ, బంగారపు రంగు కలవాడుగా 
చెప్పబడినాడు. అనగా ఈ బంగారు వెలుగు, చీకటి నండియే పుట్టుచున్నది. 
చీకటి యనగా మన కన్నుల కందనిదియని యర్దము. అట్టి స్థితి మన 
మనస్సుకు కూడా అందదు కనుక, అది నిద్రగను, చుత్యువుగను జీవృనిచే 

నర్షము చేసుకొ నబడుచున్నది. నిజమునకు అసలెన వెలుగు లేక ప్రజ అదియే 
| నుండియే ప్రజ్ఞ తాను వేరుగా మేల్కొనుచున్నది. అట్లు మొట్ట మొదట 
మేల్కొనిన వెలుగే బ్రహ్మ లేక హిరణ్యగర్ఫుడు. కనుక అయన కూడా పరమాత్మ 
యొక్క రూపమగుచున్నాడు 


8. భూమియొక్క గర్భము లేక కేంద్రము, సూర్యుని చుట్టు తిరుగుట 
వలన, సూర్యుని వైపునకు ఆకర్షింపబడ, నశింపకుండా భూమి 
నిలచియుండుటకు ఉపయోగ పడుచున్నది. అనగా భూమియొక్క 
వేగమువలననే భూమి తన కక్ష్యలో నిలిచియుండుట సాధ్యమగుచున్నది. ఆ 


భూమి కేంద్రమే పరమాత్మ. అంతేకాక ఈ భూకేంద్రము వల్లనే భూగోళము 
` ఏర్పడుచున్నది 


రహస్య ప్రకాశము 3 
9. లక్ష్మీదేవి సంపదకు, వైభవమునకు చిహ్నము. సృష్టి యందు వీటిని 
కలిగించినది ఈమెయే. అట్టి ఈమె సృష్టి యున్నప్పుడు ఆయన హృదయ 
ముందున్నది. సృష్టి లేనప్పుడు అనగా నశించి నప్పుడు ఆయనలో కరిగి 
ఆయనగనే లేక పరమాత్మగనే యున్నది. ఇది ఎట్లనగా నొక వ్యక్తికి తన 
కుమార్తె వివాహము 9 ००००५४३ హృదయంము సంతోషవుతో 
నిండియుండును. ఆయన నిద్రించినప్పుడు ఈ ఊహలన్నియు ఆయన లోనే 
క్రరిగిపోవుచున్నని. మరియు మెలకువ వచ్చినంతనె యివన్నియూ ఆ క్షణముననే 
గుర్తుకువచ్చుచున్నవి. ఇట్లే లక్ష్మి కూడ భగవంతుని యందు ఉన్నది. 


10. మొట్ట మొదట సృష్టి గోళము ఎర్పడి నప్పుడు పరమాత్మ .యోగ 
నిద్రలో. నుండగా అది రెండు భాగములైనది. అనగా. రెండు పరస్సర 
విరుద్దములైన శక్తులు పుట్టినవి. అవి ఒకటి నేను,. రెండు ఇతరము, ఇట్లు 
తననుండి యితర మనునది యున్నంత కాలము సంఘర్షణ తప్పుదు. అట్టి 
రెండు శక్తులుగా పుట్టినవారే మధ్గుకైటభులను రాక్షసులు. పరమాత్మ వారిని 
జయించి సంహరించెను. అనగా వాటియందలి పరస్సర విరుద్ధమగు గుణములను 
ఒకే గోళము నందలి రెండు ధృవములుగా నేర్సరచెను. చోటునందేర్పడిన 
ఈ రెండు ధృవములే మనయందు కూడా ధృవములుగనే పని చేయుచున్నవి. 
మనయందు, మన భూమియందు కూడ రెండు ధృవములు కలవు. కనుక 
భగవంతుడు మధువు అను రాక్షసుని సంహరించిన వాడగుచున్నాడు. 


9. శ్ల॥ ఈశ్వరో విక్రమీధన్వీ మేధావీ విక్రమః క్రమః 
అనుత్తమో దురాధర్థః కృతజ్ఞః కృతి రాత్మవాన్‌ ॥ 


तदू :- 1. ఈశ్వరః = జీవునియందున్న పరమాత్మ 2. విక్ర 

విక్రమము కలవాడు, 3. ధన్వీ = ధనుస్సు కలవాడు, 4. మేధావీ 
మేధస్సుకు ఆధారభూతుడు, 5. విక్రమః = వోషమైన క్రమము 
కలిగినవాడు, 6. కక్రమః = తరింపజేయువాడు లేక దాటించువాడు, 7. 
అనుత్తమః = అత్యుత్తముడు, 8. దురాధర్షః = భయపెట్టుటకు వీలుకానివాడు. 
'9. కృతజ్ఞః = విశ్వాసము 'గలవాడు, 10. కృతిః = చేయబడినది లేక 
నెరవేర్చబడినది. 11. ఆత్మవాన్‌ = ఆత్మవంతుడు. . | 


1 (es 


32 విష్ణు సహస్ర నామము 
తాత్పర్యచు :- పరమాత్మను జీవునియందు గల పరమాత్మగను, పరాక్రమము 
కల వానిగన్కు ధనుస్సు ధరించిన వానిగను ప్రజ్ఞావంతునిగను, పోషమెన 
క్రమము కల్గినవానిగను, విషయముల కతీతమైన వాడుగను, భయపెటుటక్షు 
వీలుకాని వాడుగను, విశ్యాసముగల వానిగను, పనులు నెరవేర్చువానిగను, ` 


అఆత్మవంతునిగను ధ్యానము చేయుము. 


ఎవరణ :- 1. ఈళశ్వరుడనగా పరిపాలకుడు లేక నియామకుడు. ఇతడే 
అణువునందును, వ్యక్తియందును, విశ్వమునందును అధిపతిగా నుండి పని 
చేయును. వేదములయంందు, ఈశ్వరుడం ప్రపంచము నందు లీనమై 
పొలించువానిగా, కీర్తింపబడినది. భగవద్గీతలో “ ఈశ్వరః సర్వభూతానాం 
హృద్దేశో कऽ తిష్టతి” అని చెప్పబడినది. సకల జీవులయందును వారి 
హృదయములందు గల సంకల్పములుగా ఈశ్వరుడు పని చేయుచున్నాడు. 
అట్టి సంకల్పముల వలన జీవులకు పనులు ఏర్పడుచున్నవి. ఆ పనులే 
ప్రణాళికలుగా నేర్పడి జీవులను బంధించుచున్నవి. ఎవరేపని చేసినను వారి 
యందు గల సంకల్పము వల్లనే చేయుచున్నారు. అనగా ఎవరి సంకల్పము 
చుట్టును, వారు తిరుగుతున్నారు. ఆ సంకల్పము వారియందు గల ఈశ్వరుని 
వలన నేర్పడుచున్నది కనుక ఆయన చుట్టును జీవులు తిరుగుచున్నారు. 
పతంజలి యీ యోగమార్గమునకు అధిపతియై ఈశ్వరుడు జీవునియందు 
వెలుగుచున్నాడని చెప్పెను, అటువంటి ఈశ్వరుని ధ్యానము చేసినచో యోగము 
రిపూర్లచుగును 


2. విక్రమః అనగా తన పరాక్రమము చేత జయించు వాడని అరము 
इ०© లోకములలో పోటీ మనస్తత్య్వముగా నీయన తెలియబడుచున్నాడు. . . 
మధ్యమలోకములలో జయించుటకు అసాధ్యమైన జీవుని యందు గల వెలుగుగా 
తెలియబడుచున్నడు. అనగా జీవుడు తనయందు గల విక్రమత్యము అను 
వెలుగుచే తనలోపములను నశింపజేసుకొను చున్నాడు 


3. ఆయన ధనుస్సు .కలిగియుండును ధనుస్సు రక్షణ మరియు 
పోరాటమను వానిని సూచించును. ఆయన అన్యాయమునకు గురి చేయబడిన 
వారిని ధనుస్సుతో కాపాడును. అధోలోకములలో అనగా సామాన్య సాంసారిక 


రహస్య ప్రకాశము 33 
జగత్తునందు ఆయుధములనుపయోగించు శక్తిగా ధారణ చేయబడుచున్నాడు. 
తనవారిని లేక ఆపదలోనున్నవారిని రక్షించుట్లకై ప్రాణములకు తెగించి పోరాడు 
వానిలో యుద్దకౌశలముగా ఈయనయే పని చేయుచున్నాడు. ఊర లోకములలో 
కనుబొమ్మల నడుమ గల “చిత అను బిందువుగా తెయబడుచున్నాడు. 
కను బొమ్మలు ధనుస్సు ఆకారమునువోలి యుండును కదా! కనుక మనస్సునకు 
అధారమెన ప్రజ్ఞ ఇచ్చట నుండి పని చేయును. శబ్దమును ఉపాసించిన వానికి 
'శబ్బములన్నియు “ ఓం” కారమునుండి పుట్టినవని తెలియును. అట్లే “ 
ఓం” కారము అవ్యక్తముగా ఉచ్చరింపబడుచున్నపుడు దానికి భౌతికమైన 
కదలికయే శ్యాస. ఈ శ్యాసయందలి `` "ఓం" కారమును థ్యానము చేయువా 
మనస్సు, అప్రయత్నముగా ఈ ““చితొ' అనుబిందువు నుందు నిలుచుచున్నది. 
ఈ “ఓం” కారమే ధనుస్సుగా ధరించిన జీవుడు, పంచేంద్రియములను 
ఐదు బాణములచే తనయందు గల అహంకారమునకు గురిపెట్టి 
బాణప్రయోగము చేయుచున్నాడు. అట్టు కొట్టబడిన అహంకారము, 
పరమాత్మయందు కరిగి లయమగుచున్నది. 


4. సృష్టిలో పరమాత్మయొక్క అంతర్యామిత్వము సమస్తమునకు 
ఆధారమైెయున్నది. చునమేదైనా సంకల్పించినచో ఆ సంకల్పము వాని నుండి 
పుట్టి మనస్సు ద్యారా వ్యక్తమగుచున్నది. మన ఊహలకు, తెలివితేటలకు, 
సంకల్పములకు, అతడు మూలమై యున్నాడు, పరిస్థితులను బట్టి యిది. 
యిట్లు చేయవలెనను సంకల్పముగా మనయందు పని చేయుచున్నాడు. అనగా 
మన తెలివితేటలకు తానే మూలమైయున్నాడు. 


5. జీవితములో జరుగు సంఘటనలు అవసవ్యముగను, అస్తవ్యస్తముగను, 
అర్థరహితముగను కనుపించుటయేంగాక సుఖదుఃఖములుగా _పొరబడుట 
జరుగుచున్నది. యోగియైన వానికి' నివియే యోగసాధనకు మెట్టుగా. 
నేర్బడుచున్నవి. అనగా ఈ సంఘటనల నుపయోగించుకొని మెట్లుగా 
నేర్పరుచుకొని జీవుడు తరింపగలుగుచున్నాడు. ఇట్లు నిత్య జీవితమునందలి 
సంఘటనలను యోగసాధనయందలి మెట్లుగా మార్చుకొనుటకు బుద్ధి కౌశేలము 
కావలెను. ఒకడెన్ని ప్రయత్నములు చేసిననూ ఎంత సాధన సంపత్తి యున్ననూ 
ఇల్లు కట్టుకొనుట సాధ్యము కాకపోవచ్చును. తెలిని తక్కువ వాడైనచో నట్లే 


34 విష్ణు సహస్ర నామము 


ప్రయత్నించి సగము కట్టి చివరకు అప్పులపాలై ఇల్లు పూర్తిచేయలేక, కొంత 
కాలమునకు అమ్మివేయవలసిన పరిస్థితి श అప్పులు వడ్డీలతో 
మూడింతలై, ఇల్లు అమ్మినను కొన్ని బాకీలు మిగిలిపోవును. మరి యొకడు 
అల్లే ఇల్లు కట్టుటకు ప్రయత్నించి ఆటంకము ఎదురైనప్పుడు, భగవంతుని 
పరీక్షగా తెలుసుకొని తన ప్రయత్నమును వాయిదా వేయును. కొంత కాలము 
తరువాత అప్రయత్నముగా తోటివారి సహాయ సంపత్తులు ఏర్పడి ధన 
సహాయము లభించును. మిక్కిలి సులభముగా గృహ నిర్మాణము పూర్తి 
చేయగలుగును. పరిస్థితులు ఎదురై పనులకు ఆటంకములు కల్లినచ్చో ఆ 
పని నప్పుడు చేయరాదనియే భగవంతుని ఆదేశము. ఇట్లు పరిస్థితులను బట్టి 
తన కార్యక్రమమును సర్హుబాటు చేసుకొనగల మనస్తత్యమే విక్రమము, లేక 
విశేషమైన క్రమము కలది. ఇట్టి ఈ లక్షణముగా భగవంతుడే మనయందు 
పని చేయుచున్నాడు. | 

6. జీవితమునందు అవాంతరములు ఎర్పడినప్పుడు వాటిని ధైర్యముతో 
నెదుర్క్మొని దాటగలుగుట, పరమాత్మ యొక్క యనుగ్రహము. వలన 
సాధ్యమగుచున్నది. పరమాత్మయే మనయందుగల సృజనాత్మక శక్తి. 


7. చునయందుగల అనేక స్థితులు లేక పొరలు ఒకదానికన్నా 
ఉత్తమముగా మరియొకటి పని చేయుచుండును. ఇంద్రియములు, మనస్సు, 
బుద్ధి మున్నగునవి ఒకదానికన్నా ఇంకొకటి సూక్షమైనవి మరియు ఉత్తమమైనవి 
క్రింది పారలలోనున్న జీవుని మనస్సు పై పారలలోనికి తీసుకొని పోబడుచున్నది 
అనగా తనకన్నా తులలో జీవించు వానిని జూచి వాని వలె ఆచరించుట 
జీవించుట చేయువాడు, మంచి పరిస్థితులలోనికి పెరుగుచున్నాడు. ఇట్లు 
పరుగుచు అన్నిటికన్నా ఉత్తముమైెనవాడు పరమాత్మ గనుక చివరకు 

పరమాత్మయందు ఐక్యమగును. కనుక అన్నిటికన్నా ఉత్తముడైనవాడు పరమాత్మ 


8. భయమనునది, తనకు తెలియని దానిని గూర్చి ఊహించుకొనుట . 
వలన నేర్పడుచున్నది. .అసత్యమును సత్యముగా పొరబడుటవలన నిట్లు 
` జరుగును. నిజమునకు భయమనునది తన యూహయేగాని సత్యముకొదు 
పరమాత్మ తన వ్యాపనత్యము చేత మనయందు తనసాన్నిధ్యమును 


రహస్య ప్రకాశము 35 


కల్సించుటద్వారా భయమును వోగొట్లును. ఈయన సాన్నిధ్యము, ధైర్యముగా 
మనయందు వ్యక్తమగుచున్నది. అంతేగాక భయము కలిగించు పరిసితులలో 
పరమాత్మను ధ్యానము చేసినచో భయము నశించుచున్నది. అర్దరాత్రి సమయమున 
చీకటిలో పోవుచున్నవానికి తన కేమగునోయను భయము కలుగును. కానీ 
బాట ప్రక్కనున్న చెట్లు చేమలకు భయముండదు. నశించుట మానవునికి ;- 
చెట్లకు సమానమేయైననూ మానవుడు మాత్రమే భయపడుచున్నాడు. కనుక 
ఈ భయపడుట యనునది మనస్సులోనే ఉన్నది. కానీ, పరిస్థితులయందు 
లేదని తెలియుచున్నది దీనిని తెలుసుకొని, తన మనస్సు పరమాత్మ నుండియే 
పుట్లునని తెలియువానికి భయముండదు. అందుచేత భయపెట్లుటకు రీలులేని 
వాడు భగవంతుడు. 


9. చేసిన మేలు మరువని వానికి, వాని యూహలో తాను పొందిన 
ఉపకారము నిలిచియుండును. అందువలన తిరిగి అటువంటి ఉపకారము 
ఇంకొకనికి చేయగల మనస్తత్వము వానికి క్రమేణ కలుగుచున్నది. కనుక 
జీవుల యందు ఒకరికొకరు ఉపకారము చేసుకొనుట, పొందిన యుపకారమునకు 
కృతజ్ఞత కలిగియుండుట వలన, అది తిరిగి ఉపకారముచేయ ప్రయత్నించుటకు 
కారణమగుచున్నది. కనుక మునయందు కృతజ్ఞాడుగా పరమాత్మ పని 
చేయుచున్నాడు 


10. పై విధముగా ధ్యానము చేసినవానికి తాను చేయవలసిన పనులు 
చేయుచున్నవి అన్నియు భగవంతునిగనే దర్శనమగును. అనగా చేయువా 
చేయించుట అనునది అతడే అని తెలియును 


11. పరమాత్మ జీవునిలోనున్న ఆత్మయే. తనలోనున్న ఈ పరమాత్మ 
అంశయే తనను తాను పరమాత్మయందు ఐక్యము చేసుకొనుటకు 
కారణమగుచున్నది. అనగా ఒక పెద్ద గడివాముయందు నిప్పురవ్వ పడినచో 
కొంతసేపటికి గడ్డియంతయూ తగలబడి అగ్నిలోనికి చేరుచున్నది. అట్లే తన 
యందు గల పరమాత్మ యొక్క అంశ. ఇంద్రియములు, -మనస్సు, బుద్ధి 
మున్నగు వానినన్నిటిని ఒకటిగా నాక్రమించి, అన్నియూ తానే యగుచున్నది 


36 విష్ణు సహస్ర నామము 
£> 


10. | ठठः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః 
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః ॥ 


(~ल :- 1. సురేశ = దేవతలకు అధిపతి యైనవాడు, 2, 
శరణమ్‌ = శరణమైనవాడు, 3. శర్మ=సహనము, 4. విశ్వరేతాః = విశ్వమునకు 
శుక్రబీజమైనవాడు, 6. అహః = పగలు, 7. సంవత్సరః = సంవత్సరము, 
6. వ్యాళః = నర్పము, 9. ప్రత్యయః = విశ్వాసము, 10. సర్గదర్శనః 
= నమస్తమును చూచువాడు. | 


తాత్పర్యవయు :- పరమాత్మ దేవతలకు అధిపతిగను, శరణ్యముగను, 
సహనముగను, అయియున్నాడు. - విశ్వమునకు బీజమువంటివాడు. జీవుల 
పుట్టుకకు కారణమైనవాడు. అట్లే దినము, సంవత్సరము మరియు 
నర్పమువంటి కాలము తానైయున్నాడు. విశ్వాసమునకు మూలము మరియు 
సమస్తమును దర్శింపచేయువాడు 


వివరణ :- 1. సురులు అనగా దేవతలు. వీరు మన శరీరమందలి 
ప్రజ్ఞామయ కేంద్రములందు, అల్లే చోటులో తారలుగను, ప్రకృతిశక్తులుగను 
పని చేయుచుందురు. వీరందరు దేవలోకమునను చెందినవారు. వీరి ద్వా 

పని చేయునది కూడ నారాయణుడే. దీనిని గూర్చియే శ్రీకృష్ణుడు భగవర్దీతలో 
“పుణ్యోగంధః పృధివ్యాంచ తేజశ్చాస్మి విభావసొః అని చెప్పెను. నీటిలో 
నున్న ప్రవహంచుశక్తియు, సూర్య చంద్రాదులవలన కలుగు కాంతియు, తానే 
ఐ యున్నాడు. ప్రకాశించు వానిలోగల కాంతిగా తానే ఉన్నాడు. 


2. శరణ్యము అనునది మనలో భయమును పోగొట్లుటకు కావలెను 
ఒక బలవంతుడైన అధికారి రక్షింతునని వాగ్గ్డానము చేసినచో సామాన్యుడు 
నిర్భయముగా సంచరించగల్లును. అధికారిలోనున్న రక్షణశక్తి తాత్కాలికముగా 
ఆవేశించినను అది పరమాత్మ నుండి నిరంతరము లభించుచున్నది. అనగా 
రక్షణశక్తి పరమాత్మనుండి తాత్కాలికముగా అధికారిని ఆవేశించుచున్నది. కనుక 
శరణు ఎవరిని పొందిననూ అది వారిలోనున్న పరమాత్మనే కనుక అందరిలో 
శరణు పాొందదగినవాడెన పరమాత్మను ధ్యానము చేయవలయును 


3. సుఖ దుఃఖములనునవి తాత్మాలికము. ఎందుకనగా అవి మనస్సుచే 


రహస్య ప్రకాశము 37 


కల్ఫింపబడినవి కాని సత్యములు కావు. ఇది తెలిసినవాడు ఎదుటి వాని 
యందు తప్పులు పట్టుటకాని, కష్టములకు కృంగిపోవుట గాని చేయడు. ఆవి 
తనను చక్కదిద్దుటకే యేర్పడినవని తెలియును. జరిగినదానికి ఎదుటి వానిని, 
విధిని నిందించుట్క తెలిసినవాడు చేయడు. 


4. సృష్టియందలి సమస్తమునుండి అంకురశక్తిగా మరియు ఫలించు *. 


శక్తిగా పరమాత్మయే పని చేయుచున్నాడు. సూర్యకిరణములనుండి శక్తి మొక్కలకు 
లభించి పుష్టవంత మొనర్చుచున్నది. ఈ సూర్య కిరణములే భూమి యందలి 
ఖనిజములను పుట్టించుచున్నవి. మరల' ఈ సూర్య కిరణములనుండియే జీవ 
ప్రజ్ఞలు భూమిపై పుట్టుచున్నవి. కనుక సమస్తమునకును బీజమువంటి పరమాత్మ 
ఈ సృష్టికి శుక్రబీజముగా నున్నాడు 


శుక్రధాతువు వలన జీవులు తల్లిగర్భము నుండి పుట్టుచున్నారు 
అనగా ఊర్థ్వ లోకములనుండి అధోలోకములు పుట్లును పరమాత్మ నుండి 
'నేను' అను అహంకారము, బుది పుట్టుచున్నవి. బుద్ధి నుండి మనస్సు 
పుట్టుచున్నది. మనస్సునుండ ఇంద్రియములు పుట్టుచున్నవి. వీటి నుండి 
భౌతిక శరీరము పుట్టుచున్నది. అల్లే చోటునుండి వాయువు పుట్లును. అనగా 
చోటుయందు కదలిక పుట్టినచో అదియేవాయువు. శుక్రము వలన వీర్యధాతువు 
పుట్టుచున్నది. మరల దానియందే శుక్రబీజముండును. ఇచ్చట చోటులో నున్న 
పక్రతేజిస్సే మొట్ట మొదటి శుక్రము. ఈ శుక్ర తేజస్సు శుక్రగ్రహమువలన 
చోటులో పని చేయుచునొది. ఈ శుక్ర తేజస్సునందు పరమాత్మ బీజమె 

న్నాడు | 


6. అహస్సు -అనగా సూర్యోదయము నుండి సూర్యాస్తమయము 
వరకుగల "సమయము. ఇది మనిషిని బట్టి, జీవిని బట్టి. మారుచుండును. 
మానవులకు సుమారు పన్నెండు గంటల కాలము పగలైనచో దేవతలకు ఆరు 
నెలలు పగలు, ఆరునెలలు రాక్రి, (బ్రహ్మకు ఒక కల్పము పగలు, ఒక 
కల్పము రాత్రి యగుచున్నది కల్పమనగా పదునాలుగు మన్యంతరములు 
ఒక మన్వంతరమనగా డెబ్బది రెండు మహాయుగములు. ఒక మహాయుగమనగా 
నాలుగు యుగములు కనుక ఈ పగలు, రాత్రి అనునవి ఎవరి :కొలతనుబటి 
వారికి ఎర్పడునని తెలియుచున్నది 


38 విష్ణు సహస్ర నామము 


7. సంవతృరమనగా ఒక జీవి జీవించు కాలము అని అర్థమున్నది, 
సంవత్సరమునందు తొమ్మిది నెలలు తల్లి కడుపులోనున్న జీవికి మిగిలిన 
మూడు నెలలు పుట్టిన తరువాత (ఒకరోజా ఒక సంవత్సరము చొప్పున) 
తొంబది మానవ సంవత్సరములగును. ఇట్లు సంవత్సర మనునది కాలమునందలి 
ఒక కొలత. సంవత్సరము నందు గల బుతువులవలన ०००९८) & ప్రజలకు 
ఆహారము లభ్యమగుచున్నది. భూమి సూర్యునిచుట్టు తిరుగు ఒక 
పరిభ్రమణకాలము సంవత్సరము. ఆ పరిభ్రమణమునందే బుతువులిమిడి 
యున్నవి. జీవులు జీవించుట కావలసిన ఏర్పాట్లు ఈ పరిభ్రమణమునందే 
గలవు. కనుక నారాయణుడు సంవత్సర రూపుడు. 


8. కాలమును సర్పముగా ధ్యానింప వలెను. చుట్టలు దుట్టుకొనుట, 
జారిపోవుట్క ప్రాకిపోవుట, మొదలగునవన్నియూ పాము యొక్క లక్షణములు, 
అట్లే కుబుసము విడుచుట, ఆకులు రాలుట కాలమునకు లక్షణము. వేయి 
శిరస్సులు. గల యనంతుని పడగపై భూమి నిలబడియున్నట్లు వర్ణింపబడినది. 
వేయి శిరస్సులనగా దినములు, గంటలు మున్నగునవి. ఇవి యన్నియూ ఒకే 
కాలమునందలి భాగములు. దీని ఆధారముగా భౌతిక సృష్టి నిలచియున్నది. 
కనుక కాలము ఆవ్యక్తమై పరమాత్మచే నడుపబడుచున్నది. 


9. ప్రత్యయ మనగా విశ్వాసము. దీనివలననే మనమున్నాము. 
 మనమున్నాతున్న నిశ్వాసము మనయందు పని చేయనిచో శరీరముండదు. 
'నేను న్నా నన్న ఈ విశ్వాసమే మనస్సునందు, ధాతువులందు, కరణముల 
యందు పని చేయుచుండుట వలన శరీరము పని చేయుచున్నది. 


10. దర్శనమనగా మనకు తెలిసిన విషయము  లన్నింటియందు 
అంతర్యామిగానున్న పరిపూర్ణత్వము. జ్ఞానము వలన దర్శనమునకు అడ్డుగా 
నున్న చీకటియను తెరయందు రంధ్రములగుచుండును ఒక్కొక్క . రంధ్ర 
మనగా నొక సన్నివేశమువలన, ఒక గ్రంధపఠనము వలన, మనకు గలుగు. 
ఆత్మ దర్శనము. మొదట ఇది. తాత్కాలికముగా నుండి క్రవేంణ 
మరుగుపడుచుండును. అట్లు. అనేక పర్యాయములు జరుగుట వలన మనయంద్లు 
గల చీకటియను తెర పూర్తిగా చిల్లులుపడి జారిపోవును అప్పుడు నిరంతరము . 


६, 


రహస్య ప్రకాశము 39 
సర్యాంతర్యామిని దర్శింపగలుగుట సాధ్యమగును. మన 05906 పరిపూర్ణతను 
కలిగించు సామర్థ్యమునే బుద్ధియందురు. ఈ బుద్ధి వలననే పరిస్థితులు 
సరియైన పద్ధతిలో అవగాహన ముగుచున్నవి. ఇట్టి అవగాహనములు ఒక 
పేరుగా నేర్చడుట వలన పరిపూర్ణ దర్శనము కలుగుచున్నది. ఇట్టి దర్శనమే 
నారాయణుడు. 


11. ‰ అజః సర్వేశ్ణరః సిద్ధః సిద్దిః సర్యాదిరచ్యుతః 


వృషా కపి రమే యాత్మా ' సర్వయోగ వినిస్ఫృతః || 
ప్రతిపదార్థము :- 1. అజః = పుట్టనివాడు, 2. సర్వేశ్వరః = అన్నిటికి 
అధిపతియైనవాడు, 3. సిద్దః=నెరవేర్చువాడు, 4. సిద్ధిః = నెరవేర్పబడినది, 
5. సర్యాదిః = అన్నిటికిని మొదలుయైనవాడు, 6. అచ్యుతః = జారనివాడు, 
7. వృషా కపిః = వర్షించి మరల గ్రహించువాడు, 8. అమేయాత్మా= కొలతల 
కందని ఆత్మ తత్వము కలవాడు, 9. సర్వయోగ వినిస్ఫృతః= అన్నిలోకముల 
యందలి పరిణామము వలన సృష్టని. పుట్టించువాడు. 


తాత్సర్యవయు :- పరమాత్మను పుట్టనివానిగనూ అన్నిటికినీ అధిపతిగనూ, 
సాధింపబడిన మరియూ సాధించుటయను రెండునూ తానే యైనవాడుగ, 
అన్నిటికన్నా మొదటగా నున్నవాడుగ, జారిపోవుట లేనివానిగా, వర్షములు 
కలిగించి మరల నీటిని స్వీకరించువానిగ, కొలత కందని ఆత్మ తత్త్వము 
కలవానిగ, అన్ని లోకముల యందలి సామ్యముగా, సృష్టిని పుట్టించువానిగా 
ధ్యానము చేయవలయును 


వివరణ :- 1. పుట్టుట, మరణించుట అనునవి సృష్టియందలి జీవులకు 
సంబంధించినవిగాని, వాటి కతీతమైన. పరమాత్మకు సంబంధించినవి కావు. 
అందుచేత పరమాత్మను పుట్టుకలేని వానిగా ధ్యానము చేయవలయును. 


2. నారాయణుడు సృష్టికిని సృష్టకర్తకును ఆధిపతి. ఆయన ద్రవ్యము 
శక్తీ మనస్సు మరియు. ఆత్మ అను నాలుగింటికిని అధిపతియెన వాడు 
అంతేగాక నామము, రూపము, స్వభావము మున్నగునవి తానే యైనవాడు 
దేవతలయందు కూడా తానే యున్నాడు కనుక. ఆయన అన్నింటికి అధిపతి 


40 ఐష్టు సహస్ర నొమము 
£६ॐ 


3. యోగసాధన, యోగసిద్ద్ధి మున్నగునవి సంకల్పించునది మనలో 
నెవరు? మనలో అట్టి సాధనకు పురికొల్పు కేంద్రమొకటి కలదు. ఆ కేంద్రమే 
నారాయణుడు. కనుకనే యోగసిద్ది పొందినవాడు నారాయణుడే యగుచున్నాడు. 


4. అట్టి యోగసాధన నారాయణుని గూర్చియూ, వానియందు 
లీనమగుటను గూర్చియు, ఆచరింపబడుచున్నదికనుక అట్టి సిద్ధి" కూడ 
నారాయణుడే. | 


5. సృష్ట బ్రారంభమునకు పూర్యము నారాయణుడే యున్నాడు.. ఆయన 
నుండియే సృష్టి ప్రారంభింపబడినది. కనుక నారాయణుడే అన్నింటికిని 
బ్రారంభమైయున్నాడు. 


6. జారిపడుట్క, చునస్నూకు భౌతిక శరీరమునకు సంబంధించినది 
జారిపడుట్క వారబడుట యనునది అంతర్యామి యందులేవు. ఎవరి యందెట్లు 
ప్రవర్తించుచున్నను. వారి యందంతర్యామియే ఉన్నాడు. ఎవరైనను. మనలను 
పొరబడి నిందించినచో వారియందు గల నారాయణుడే మన మనస్సునకు 
గల. రాగద్యేషములను నశింపజేయుట్లకై ఇట్లు చేయుచున్నాడని అర్థము. 
కనుక మనమనుకొనుచున్న “పొరబడుటి” యనునది ఇచ్చట లేదు. అట్లు 
జరుగవలసియే జరిగెనని తెలిసికొని అందలి పరమార్థము గుర్తించవలయును. 


7. వర్ణాకాలము నందు, సూర్య కిరణములు _ మేఘములను 

వర్షింపజేయును. ఎండాకాలములో భూమి నుండి జలములు సూర్యకిరణముల 
వలన ఆవరియై మరల మేఘలగుచున్నవి. అల్లే దాంపత్య సమయమందు 
మనస్సు వలన శుక్రము కలుగుచున్నది. . మృత్యు సమయమందు భూమి 
యందలి ప్రాణశక్తి అన్నమయ మనోమయ శరీరములను మరల తనలో 
_ కలుపుకొనుచున్నది. అట్లే _సంకల్పమునుండి వాక్కు పుట్టుచున్నది. 
మనము నిధద్రించినప్పుడ్కు థ్యానము చేయునప్పుడు, భావములు, చెతన్యము 
సంకల్బమునందు లీనమగుచున్నవి. మనము శా (సించునపుడు జరుగునది 
" ఇదియే. నారాయణుడు ఈ సృష్టియందలి స్పందనాత్మకమైన శక్తికి అధిపతియై 
యున్నాడు. కనుక ఆయనను ధ్యానము చేయుము 


8. జీవుడు పుట్టినప్పుడు జీవాత్మచుట్టు అనేక కోశములేర్చడుచున్నవి 


రహస్య ప్రకాశము 41 
ఇవియన్నియూ జీవునిచుట్టునున్న పొరలేకాని జీవుడు కాదు. అవి మరల తిరిగి 
జీవ్వునియందే ప్రవేశించును. ఈ కోశములు ఏర్పడుట, మరల జీవునియందే 
కలసిపోవుట, యనునది జీవునియొక్క ప్రవృత్తి మార్గము. జీవితము, అందలి 
సంఘటనలు, జీవియొక్క ప్రవృత్తిక్‌ సంబంధించినవి. ఈ సంఘటనలు, 
కోశములు ఒకదానికొకటి కారణములుగా, ఫలితములుగా, నేర్పడుచున్నవి. . 
ఆత్మ ఈ ఫలితములకు సంబంధించినది కాదు. సంఘటనలు ఆత్మ యొక్క 
ప్రవృత్తి యగు జీవితమునందే కలుగుచున్ననూ  ఆత్మనంటవు. ఆత్మను కొలవలేవు. 


9. పరమాత్మ సృష్టియందలి లోకములన్నిటియందును, వ్యాపించి 
యున్నాడు. ఆయన తానే లోకములుగా దిగివచ్చుచున్నాడు. కానీ యేలోకమున 
కాలోకమువేరు, లక్షణము వేరు. లోకములు, ధర్మములు వేరువేరుగా నున్ననూ 
వాటన్నింటికిని ఒక సామ్యుమున్నది. ఈ సామ్యమే యోగము. లోకము 
లెన్నియున్ననూ యోగమొక్కటే. అట్టి యోగమే పరమాత్మ. 


12. ह వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః 

అమోఘః పుండరీకాక్షో వృష కర్మా వృషా కృతిః i 
ప్రతిపదార్థము :- 1. వసుః = సృష్టియందలి సంపద, 2. వసుమనాః 
= సంపదలను కోరు మనస్తత్వము, 3. సత్యః = సత్యము లేక ధర్మము, 
4. సమాత్మా= సామ్యమగు పరమాత్మ, 5. సమ్మితః = చక్కగా కొలువబడువాడు 
6. సమః = సమత్యము కలిగి నటువంటివాడు, 7. అమోఘః= వ్యర్రముకా 
వాడు 8. పుండరీకాక్షః= పద్మమువంటి కన్నులుకలవాడు, 9. వృషకర్మా = 
వర్షముకలిగించువాడు, 10. వృషాకృతిః= వర్షమే తానైనవాడు. 


॥ 


1 


తాత్పర్యము :- సృష్టియందలి సంపదగానూ ఆ సంపదను గోరు మనస్సుగనూ 
६००5०,  ధర్మముగానూ, ते గలవానిగనం, చక్కగా 
క్‌లువబడువానిగనూ సముడుగనూ, వ్యేర్థముకాని వానిగను, పద్మము వంటి 
కన్నులు కలవానిగనూ వర్షము కలిగించువానిగనూ, వరమే తానైనవానిగనూ 
{०५०० చేయవలయును | 


వివరణ :- 1. ఈ సృష్టి సంపదలో భౌతికమైన వస్తుసంపద అష్ట వసువులు 
అను ఎనిమిది మంది దేవతలచే నిర్వహింపబడుచున్నది. కనుక ఈ వసువులు 


42 విష్ణు సహస్ర నామము 


నారా యణుని అవతారములుగనే కొలువ బడుచున్నారు. 


2. మనస్సు భాతిక సంపదలవెంట బరుగెత్తుచుండును. - భౌతిక 
వస్తువులను గురించి తాపత్రయపడుట, ఆలోచించుట మనసు. లక్షణము 
కనుకనే యోగికా నిక్‌ అనగా మనస్సు, హృదయమునందు లీనము కాని, 
==, తాపత్రయ పడుట జరుగును. 


3. సత్యమనగా తానున్నాని తెలియుట. మనమున్నామని మనకు 
తెలియును గనుక మనము సత్యము నందున్నాము. తాను ఫలానా పేరుగల 
వ్యక్తిననియు, ఫలానా వారికి కుమారుడననియూ తెలియుట సత్యము. పేరులు 
శేరిరములకు సంబంధించినవే కానీ జీనికి సంబంధించినవి కావని తెలియుట 
దానికన్నా పైసత్యము. తనయందున్న జీవ ప్రజ్ఞయగు “నేను”, అన్ని 
జీవరాసులఅలయందునూ సమముగా నున్నదని తెలియుట అంతకన్నా ఎక్కువ 
సత్యము. ఇట్లు నారాయణుడే సకల జీవుల యందలి “నేనిను శబ్దముచే 
తెలియబడుచున్నాడనుట అన్నిటికన్నా పరము సత్యము. 


4. దేహము మనస్సు, ఇంద్రియములు, బుద్ది వేరు వేరు సితులల్‌ 
నుండును. వానికి ఒకదానితో నొకటి పొందికలేదు. అనగా సామ్యము లేదు 
ఆవి వేరు వేరుగా నున్నపుడు సామ్యముండదు. ఆవి యన్నియూ ఒకదానితో 
నొకటి సమమైన స్థితిలోనున్నచో సామ్యముండును. అనగా అవని ఆత్మనుండి 
పుట్టుచున్నవని తెలుసుకొని ఆత్మగా ధారణ చేయువానికి, ఇవి యన్నియూ 

సామ్యములో నిలుచును | 


5. ప్రతివాడునూ ఇతరుల గుణగణములను లెక్కించునప్పుడు, తన 
మనస్సునుండి బుద్ది నుండి ఆలోచించును. అనగా తానే సితిలో నున్నాడో 
వాళ్ళను కూడా అచ్చటినుండియే లెక్కించును. అతడే అత్మ విద్య తెలిసిన 
వాడైనబో, . వారిని ఆత్మగా చూచును. కనుక అతడు ఆత్మచే ఆత్మను 
కొలచుచున్నాడు 


6. పరమాత్మ సర్వాంతర్యామి గనుక ఆయన అన్ని లోకముల 
०४००८००, జీవరాసులయందునూ' సమముగా ప్రకాశించుచున్నాడు 


రహస్య ప్రకాశము 43 

7. ఇట్లు అన్నిటి యందునూ उर పరమాత్మ ఒకదాని 

యందు ఎక్కువగా నుండుట గానీ మరియొక దాని యందు తక్కువగా 

నుండుట గాని లేదు. వస్తువులలో వాటి ధర్మముగనూూ ఉపయోగముగనూ 
పరమాత్మ యేయున్నాడు. కనుక అనవసరమైనదీ వ్యర్థమైనదీ లేదు. 


, 8. మానవుల కన్నులు సూర్యకిరణములతొ సంబంధము కలిగియుండును 
కనుక అవి పద్మములతో పోల్చబడినవి. మనయందు గల చూపు అనుక్షణము 
సూర్యుని కేంద్రమునుండ మనలో పని చేయుచున్నది. కనుక పరమాత్మ 
పద్మములవంటి కన్నులు కలవాడని చెప్పబడినది 


9. వర్షవు బీజములు మెొలకెత్తు టకు, జీవుల పుట్టుకకూ 
కారణమగుచున్నది. పుట్టి, పెరిగి ఫలించుట వృక్షములకు జీవులకు సమానము. 
వారి యందున్న జీవ లక్షణము వికసించుటకు, వర్షించుట కావలెను. 


10. వర్గమునందు ప్రాణశక్తియున్నది. ఆ ప్రాణశక్తివలన జీవులు 
పుట్లుచున్నారు. చోటునందలి ప్రాణకశక్త్‌ (Spe Electricity) ఉరుములు 
మెరుపువలన మేఘములయందు నిక్షిప్తమగుచున్నది. అట్లు నిక్షీప్రమైన మేఘములు 
వర్షించుటవలన నీటియందలి ప్రాణశక్తి భూమిని, వృక్షములనూ, మానవులనూ 
చేరుచున్నోది. కనుక వర్షము పరమాత్మయై యున్నాడు. ` 


13. శ్ల॥ రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః 
'అమృతః శాశ్వతస్థాణుర్యరారోహో మహాతపాః ॥ | 


ప్రతిపదార్థము :- 1. రుద్రః = రుద్రుడను దేవత, ఛందస్సుకు అధిదేవత 
9. బహుశిరాః = అనేక శిరములు కలవాడు, 3. .బభ్రుః = అసెకముగా 
విస్తరించిన రూపములే తనరూపమైనవా డు, 4. విశ్వయోనిః = విశ్వమే, 
తనకుపుట్లుక సానమైనవాడు, 5. శుచిశ్రవ్రాః = వినుటయందు. నిర్మలత 
కలిగినవాడు, 6. అమృతః = మృతి లేనివాడు 7. శాశ్వతః = శాశ్వతమైనవాడు 
8. సాణుః =కదలికలేనివాడు, 9. వరారోహః = ఉత్తమమైన జన్మకలవా 

10. మహా తపాః = గొప్పతపస్సు కలిగినవాడు ठ తపస్సే తానైనవాడు. 


తాత్సర్యవయ ,: పరమాత్మను. ఛందస్సుల కధిదేవతగా అనేక శిరములు 
కలిగిన వానిగా, సృష్టియందలి వర్ణములన్నియు. తన రూపమైెనవానిగా 


44 షు సహస నామము 


వశ్వమునకు పుట్టుకయైనవానిగ, మరియు విశ్య్వమునందు పుట్టుచున్నవానిగ, 
మృత్యువు లేనివానిగ శాశ్వతునిగ చెతన్యము లేనివానిగ ఉత్తమమైన పుట్టుక్ర 
కలవానిగ గొప్ప తపస్సు చేయు వానిగ మరియు छ) తానైన వానిగ 
ధ్యానము చేయుము. 


వివరణ :- 1. ఈ సృష్టియందు పని చేయుచున్న సకల దేవతలు మూడ్త్డు 
గణములుగా నేర్బడియున్నారు. 1. ఆదితుఃలు, 2 రుద్రులు, 3. వసువ్చలు 
వీరిలో ఆదిత్యులు ప్రజ్ఞామయ లోకములయందు పని చేయుచున్నారు. రుద్రులు 
ఛభందస్సులుగను, శక్తులుగను పని చేయుచున్నారు. మరియు వసువులు భౌతిక 
రూపములు కట్టుకొనుటకు అధి దేవతలుగ పని చేయుచున్నారు. వీరిలో కములే 
వరుసగా ప్రజ్ఞామయ లోకము (The Plane of consciousness), శక్తిమయ 
లోకము (The plane of energies and 01085) (దవ్యమయలోకము (The 
plane of matter] అను పేర్లతో బలువ బడుంచున్నవి. 2०५००८० 
శక్తివుయలోకముల యందు పని చేయుచున్న దేవతలే రుద్రులని 
 ఎలువబడుచున్నారు. వీరు రోదసి అను పేరుతో పిలువబడు చెతన్యాత్మకమైన 
లోకములయందు పని చేయుటచే రుద్రులు అని పిలువబడుచున్నారు. ఈ 
చెతన్య లోకములకు సంబంధించినవే మనకు తెలిసిన రంగులు శబ్దములు 
మున్నగునవి. ఇవి తానను (1 AM సూర్యుని నుండి బయలుదేరి 
శేక్తీమయలోకముల లోనికి వచ్చు సరికి ఏడు రంగులుగా ప్లోషణము చెంది 
సప్తవర్ణములుగా వచ్చుచున్నవి. ఇవియే సంగీతమునందు. ఏడు స్వరములుగ 
వచ్చుచున్నవి. వీనికి సంబంధించిన ప్రజ్ఞలే ఏడు గహములుగ కట్టుకొని 
సూర్యుని చుట్టూ పరిభ్రమించుచున్నవి. ఈ ఏడును  “ఆనోను సూర్యుని 
నుండి దిగివచ్చినవి. ఈ రుద్రులు పదకొండుమంది. వారే మన శరీరముందు 
ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు మరియు ఒక మనస్సు 
అనగా ఆయా ఇంద్రియములు నడుపు ప్రజలుగా (Intelligencies) మనయందు 
పని చేయుచున్నారు. కంటిలో చూచు శక్తిగా చెవి యందు వినిపించుటయను 
శక్తిగా మున్నగు వివిధ శక్తులుగ ఏర్పడి శరీరమునందు పని చేయుచున్నారు. . 
` कड అవయవములు ఈ శక్తులు పని చేయుటకు వాహికలవంటివి. ఇట్లు 
మనయందు పని చేయుచున్న రుద్రులు = పదకొండుమంది. . వరిలో 


రహస్య ప్రకాశము 45 


ప్రధానమైనవాడు శంకరుడు. కనుకనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు “రుద్రాణాం 
శంకర व्यश అని చెప్పెను. “శం” అను శబ్దమునకు శాంతి అనియు, 
అనందమనియు అర్థము. అట్టి ఆనందము నిచ్చు వాడు గనుక శంకరుడు 
రుద్రులలో_ ప్రధానదేవత. 


2. పరమాత్మయొక్క శిరస్సులనగా, సృష్టియందలి సకల జీవుల శిరములే. 
అనగా కేవలము మానవుల శిరములే కాక జంతువుల, క్రిమి కీటకాదులు, 
మున్నగువాని శిరములన్నియు నారాయణుని శిరములుగ ధ్యానింపవలయును. 
“సహస్ర శీర్షాపురుషః సహస్రాక్ష సహస్రపాత్‌” అని పురుష సూక్షమున గానము 
చేయబడినది. శిరస్సు అనగా సుడి అని కూడ అర్థమున్నది. గ్రహములు, 
తారలు మొదలగునవి యన్నియు చోటులో సుడులుగ నేర్పడినవే. ఆ సుడియందు 
పని చేయుచున్న శక్తుల సామ్యము (Equilibrium) వలన గోళములు 
నిలబడియున్నవి. ఇది ఎట్లనగా బొంగరమునకు శ్రాడుకట్టి విసిరినప్పుడు 
బొంగరము వేగమువలన ముల్లుపై నిలబడి యండుట వంటిది. బొంగరము 
యొక్క ఈ ముల్లే బొంగరమునకు ఆధారము. అట్లే గ్రహములయందు 
ఉత్తరధృవము నుండి దక్షిణ ధృవము వరకు మేరు దండము ఏర్పడియున్నది. 
ఈ మేరు దండమే గ్రహమునకు ఆధారము. మానవుని శరీఠమందు వెన్నెముక 
ఈ దండము. ఈ వెన్నెముకయందు పని చేయుచున్న శక్తులే శరీరము నిలబడి 
యుండుటకు ఆధారములగుచున్నవి. మనము నిలబడియుండుటకు మన 
పాదము లాధారముకాదు. ఎందుచేతననగా వెన్ను యందలి నాడులకు 
పక్షవాతము ' కలిగినచో కాళ్ళు పని చేయవు. ఈ వెన్నెముక యందలి శక్తినే 
బ్రహ్మదండము అని కూడ అందురు. ఇట్లు భౌతికమైన ఆస్తిత్వమునకు 
అధారములుగ పని చేయుచున్న ఈ సుడులన్నియు పరమాత్మ యొక్క శిరములుగ 
మరియు అవయవములుగ చెప్పబడినవి 


3. విశ్వమునందు విచిత్రమైన సమ్మేళనమున్నది. అందు రంగులు 
శబ్దములు. మున్నగునవి సమ్మేళనము చెందుట చేతనే గ్రహములు. జివులు 
పారి. భౌతిక శరీరములు . మొదలగునవి ఎర్పడుచున్నవి. ఇవి. యన్నియు 
పంచభూతములతో కట్టుకొనుచున్నవి. ఒక్కటిగానున్న పరమాత్మనే అనేకముగ 
ష్లాషణము . చెందించి, రూపములుగా': తీర్చి దిద్దు- శక్తి యొకటి పని 





^6 విష్ణు సహస్ర నామము 
చేయుచున్నది. ఆయననే. విశ్వకర్మయందురు. ఆయన ` ప్రభావము. వలననే 
` రూపములు రంగులు మొదలగునవి ఎర్పడుచున్నవి. అట్లే మన శరీరములంద్రు. 
` కూడ వివిధ అవయవములు, హృదయము, శ్వాస, వాక్కు ఉచ్చారణ, 
శబ్దము మరియు అర్థము మున్నగునవన్నియు నేర్పడుచున్నవి. ఇవన్నియూ 
అనేకములుగా యున్ననూ ఒక్కటిగనే పని చేయుచుండును. శరీరయులందు 
ఆనేక అవయవముల వివిధ ప్రవృత్తులు ఉన్నను, అవి అన్నియు కలసి 
పురుషుడను ఒకే సమాహారశక్తిగా నేర్పడుచున్నవి. అనగా వాటి వేరు వేరు 
అఆస్తిత్య్వములు నశించి ఒక్కటిగ నేర్పడుచున్నవి. ఇట్టి ఈ ప్రజ్ఞనే బ(భుడు 
అనెదరు. | 


4. ఈ భౌతిక ప్రపంచమంతయు చోటునుండి పుట్టుచున్నది. ఈ చోటు 
కాలము నుండి పుట్టుచున్నది. కాలము మూల ప్రకృతి అను స్థితినుండి 
పుట్టుచున్నది. ఈ మూల ప్రకృతినే యోగమాయ అని కూడ చెప్పిరి. ఇదియే 
యోగనిద్ర అనగా జీవులందరు నిద్రయని- దేనిని పిలుచుచున్నారో అట్టి స్థితి 
ఈ మూల ప్రకృతి ప రమాత్మ యొక్క సం కల్పముగా అనగా శాఃసగా ఆయన 
నుండి వ్యక్తమగుచున్నది. అట్లే ఆయనయందు అలయముగుచున్నది. ఇట్లు 
పరమాత్మ నుండి ప్రపంచమంతయు వ్యక్తమై మరల ఆయనయందే 
లయమగుచున్నది. కనుక పరమాత్మ ప్రపంచమునకు పుట్టుక స్థానమగుచున్నాడు. 
ఆ జీవుని నుండి సంకల్పము బయలుదేరి అదియే భావముగా, భావమునుండి 
అక్షరములుగా, _ అక్షరములు శబ్దములుగ వెలువడుచున్నది. 24 వాక్కుకు 
పుట్టుక స్థానముగ పరమాత్మయే యున్నాడు. 


ర. మనయందు వినుట యనునది పంచతన్మాత్రలలో నొకటి. అది 
न ప్రజ్ఞకు వాహికగా పనిచేయుచున్నది. అనగా చోటులో నున్న శబ్ద 


అవి శబ్దములను స్వీకరించుచున్నవిగాని వాని అర్థములను కాదు. అర్థములు. 
మానవునిచే సంకేతములుగ  ఏర్పరచుకొన బడినవి. కనుక శబ్దములను 
వనుచున్నప్పుడు శబ్దములు అట్లే. గ్రహింపబడుచున్నవిగాని వానియందలి. 
అర్థములు కొదు. అనగా అర్థమును బట్టి గ్రహించుట, గ్రహింపకపోవుట 
లేదు. శబ్దములకు అర్థములను కల్పించి నచ్చుట, నచ్చకపోవుట అనునవి 


రహస్య ప్రకాశము 47 


మనస్సు ఐర్ఫరచుకొన్న పొరలు. ఈ పొరలు వినుటకు సంబంధించినవి కాక 
మనస్సుకు సంబంధించినవి మాత్రమే. కనుక శబ్దములు జీవునిలోనికి స్వచ్చముగ 
అనగా నిర్మలముగనే_ స్యికరింపబడుచున్నవి: మరియు నిర్మలమైన వానిని 
వినుటకు ఆధారమైనవాడు పరమాత్మయే. ఆయన సద్ధింధ పఠనమునకు, 
శ్రవణమునకు, జీవునకు ఉత్సుకత కల్పించి, అవి వినుట వలన బంధములు 
తొలగింపబడు స్థితికి తీసుకొనిపోవుచున్నాడు. అట్లు శ్రవణము అను శక్తిగ పని 
చేయుచున్న పరమాత్మ యొక్క కృపచేతనే, మనకు మంచి విషయములను 
నినుటకును, వినుట వలన ఆచరించుటకును సాధ్యమగుచున్నధి. 


6. పరమాత్మ అమృతుడు అనగా చృతిలేనివాడు. మృతియను నది 
సృష్టియందలి జీవులకు, గోళములకు సంబంధించినది. ఈ సృష్టియే కాలము 
"అను చైతన్యముగ పరమాత్మ నండి దిగివచ్చినది. ఈ కాలము పరమాత్మ 
నుండ పుట్టినది కనుక ఆయన కాలమునకతీతుడు. అందుచేత పరమాతాకు 
పుట్టుక, చనిపోవుట అనునవి లేవు 


7. సృజబయందలి సకల జీవులును వారి దేహములను అశాశతములు 
అనగా నశించునవి. అల్లే గ్రహములు, సూర్య చంద్రాదులు మున్నగునవి. 

వాటియందు ప్రజ్ఞలన్నియును పరమాత్మయను పెద్ద వెలుగునుండి వచ్చిన 
రవ్వలు. ఈ రవ్య్వలన్నియు మరల “నేనిను పరమాత్మ యండు కలిసి వాని 
వెలుగులో. నేర్చడంచున్నవి. కనుక నశించంచున్నట్లు కన్సించుచంన్న 
రూపములయందలి నారాయణుడను వెలుగు శాశ్వతము. 


8. పర్వతములు, రాళ్ళు, గుట్టలు అట్లే వృక్షములు మన దృష్టిలో 
కదలికలేనివి అట్లే ఈ భూమి కూడ కదలిక లేనిదే. ఇట్లు వస్తువులను కదలిక 
లేనివిగ మనస్సు భ్రమ పడుచున్నది. ఈ భ్రమ, జీవుడు తనకు తాను 
ఎర్పరుచుకొన్న_నామరూపాదులకు- సంబంధించినది. ఇటి ఈ భమ వలన 
జీవునికి తన అస్తిత్యమును గూర్చి భయము తొలగుచున్నది. ఇట్లు జీవులలో 
श्वी లేక . కదలిక లేకుండుటయను (భ్రమ కల్పించుట. వలన, పరమాత్మ. 
మనస్సునకు తన అన్తిత్య్వమును గూర్చిన భయమును పోగొ ట్టుచున్నాడు. ` కనుక 
ఇట్టి నిశృలతయను (दतः పరమాత్మయే పని చేయుచున్నాడు 


48 విష్ణు సహస్ర నామము 

9. సృష్టియందలి సకల భూతముల, జీవుల పుట్టుక పరమాత్మను 
దర్శనము చేయుటకే. జీవరాశుల సకల జన్మలన్నియు మనస్సునకు పరిపూర్ణత 
కల్గించి పరమాత్మ యొక్క అస్తిత్వమును స్థాపన చేయుటకే. అందు చేతనే 
జీవునికి ఎల్లప్పుడును ఒక జన్మకన్న దాని తర్వాత జన్మ ఉత్తమముగానుండుట. 
కోడి గ్రుడ్డునందలి కోడి ఏల్ల పై గుల్లను పగులగొట్టుకొని పిల్లగా ఈవలకు 
వచ్చినట్లుగా జీవుడు ఒక జన్మయందలి నీచ సంస్కారములను उ 
చేసుకొని దాని తరువాత జన్మను ఉత్తమమైనదిగా పొందుచున్నాడు. . ఇట్లు 
జీవులకు ఉత్తమ జన్మలు కల్పించుచున్నవాడు. నారాయణుడే. 


10. మహానుభావులైన మహర్షులు.. భక్తులు అనేక సాధనలు చేసి, 
తపస్సు చేసి పరమాత్మ యొక్క సాన్నిధ్యమును పొందుచున్నారు. ప్రహ్లాదుడు. 
ధృవుడు మున్నగు బాలురు సైతము ఇట్లు మహా తపస్సు చేసిన వారలే. 
వారి తపస్ఫుయందలి నిర్మలత్యము వలన వారు పరమాత్మను దర్శించి, వాని 
సాన్నిధ్యమును తేమ ३९०7 ధరించి, శాశ్వతమైన వెలుగులుగా ఆకాశమున 
నిలచియున్నారు. జీవులకు తపస్సు చేయవలెనను సంకల్పము వచ్చినదనగా 
అది పరమాత్మనుండి. వచ్చినదే. అదియే జీవులను రక్షించుటకొరకు, 
వారియందు తపస్సు అను సంకల్పములుగా పని చేయుచున్నది. అంతేగాక 
తపస్సు చేయుచున్న వారి యందు కూడ తానే యున్నాడు. వారి సంకల్పములకు 
మోక్షమను స్థితి కూడ -తనే. | 


-14. 2॥ సర్వగస్సర్వ విద్భాను. ర్విష్టక్సేనో జనార్దనః 
"వేదో వేదవిదవ్యంగో -వేదాంగో వేద విత్కవిః ॥ 


ప్రతిపదార్థము :- 1. సర్వగః = అంతటనూ వ్యాపించి యున్నవాడు, 
2. సర్వవిత్‌ = సమస్తమూ తెలిసనవాడు, 3. భానుః = సూర్యునివలె 
ప్రకాళశించువాడు, 5. జనార్దనః = జనులను కాలముగ. భక్షించువాడు, 6. 
వేదః = వేదము, 7. 'వేదవిత్‌ = వేదము. తెలిసినవాడు, 8. అవ్యంగః 
= అవయవలోపము లేనివాడు, 9. వేదాంగ = వేదాంగములకధిపత్తి, 10. 
వేదవిత్‌ = వేదములను తెలిసినవాడు, 11. కవిః = కవి 


తాత్పర్యము 3 -' పరమాత్మను | అంతటి | వ్యాపించియుండు వాని గ్కొ సమస్తమును 


రహస్య ప్రకాశము 49 
తెలిసిన వానిగా, కిరణములను వెలుగు తానేయైన వానిగా, విశ్వమందలి 
సేనలకు నాయకునిగా, జీవులను కాలముగ తనలోనికి స్వేకరించువానిగా, 
జ్ఞానము తెలియు వాడుగను, వేదాంగములు తానే యగుటచే అంగలోపము 


లేనివానిగ పురాణములను కల్పించు కవిగ, మురియు అందలి పరమూరము 
తెలియబడువానిగను ధ్యానము చేయుము 


వివరణ :- 1. పరవూాత్మ చోటునందంనం కా ९० ०० ౦దంనం 
వ్యాపంచయున్నాడు. అణువులందును, పరమాణువులందును తానే యున్నాడు 
అనగా తానే శక్తిగా వాటియందు పని చేయుచున్నాడు. అంతేకాక అన్ని 
లోకముల యందును ద్రవ్యముగను, శక్తులుగను, జీవముగను ప్రజ్ఞలుగను 
తానేయున్నాడు.' అజ్ఞానముచే మానవుడు వీనినన్నిటిని ఒకదాని కొకటి 
సంబంధములేని వేరువేరు విషయములుగా పారబడుచున్నాడు. ఇది నీరు, 
మంచుగడ్డ, నీటి యావిరి, నీటి అణువులు ఒకదానికొకటి సంబంధములేనివని 
భ్రమ పడుట వంటిది. అల్లే కదలునవి (జంగమములు) కదలనివి (సావరములు) 
అను రెండింటీయందు కూడా తానే యున్నాడు. కనుక అతడు సరగ 
ఏలువబడుచున్నాడు 


2 పరమాత్మ సామానః సాధకునియందు వా మనస్సుగా యున్నాడు 
గనుక సృష్టయందలి రహస్యములను తెలుసుకొనుటకు ప్రయత్నించుచు 
అజ్ఞానివలె ప్రవర్తించుచున్నాడు. అట్లు ప్రారంభమెన వాని అన్యేషణ 
పరనిర్యాణము, మహాపరనిర్యాణము వరకును సాగుచునే యండును. కనుక 
పరమాత్మ సామాన్య సాధకునియందలి సమస్తము - తెలియవలెనను అభిలాషగను 
రిపూర్ణ జ్ఞానియందలి జ్ఞానముగను తానేయున్నాడు 


| 9. సూర్యగోళమునందలి మహాతేజస్సు వాని కిరణములవలననే 
యెర్చడుచున్నది. అనగా సూర్యుడు తానే కిరణములరూపమున వెలుగుచున్నాడు. . 
అల్లే జీవులయందలి ప్రజ్ఞ కూడా మహా తేజస్సు కలిగియున్నది. కాని ఆ 
తేజస్సు మన మనస్సను చట్రము ద్యారా గ్రహింపబడుచుండుటచే పరిమిత 
మగుచున్నది. అనగా జీవులలోనున్న వెలుగును ప్రేమగా దర్శించుట; కాని 
ఫొంసారిక జీవులలో ఈ , ప్రేమ తనవారికీ మాత్రమే ' పరిమితమగుటవలన, ` 
° ०५९५००८० మాత్రమే ఈ తేజస్సు నిర్మల పైమగాననుభవింపబడుచున్నది 


50 విష్ణు సహస్ర నామము 


క్రమేణ మనస్సు విశాలమగుచున్న కొలది తన బంధువులయందును, 
పరిచయస్తుల యందును ఈ వెలుగు దర్శింపబడి అనుభవము అగుచున్నది, 
చివరకు సమస్తమునందును ఈ వెలుగు దర్శింపబడి అనుభవము శాశ్వత 
మగుచున్నది. చివర అనగా అంతము. వేదము అనగా తెలుసుకొనబడునది 
లేక సత్యము ఆని అర్దము. తెలుసుకొనుటయందలి పరిపూర్ణత లేక చిట్టచివరి 
స్థితి కనుక ఇది వేదాంతము అను స్థితి 

4. విశఃమునందలి దేవతలు ఒక బృందముగా నేరృడి పని | 
చేయుచున్నారు. ఆ బృందము యొక్క యేర్పాటు వారి విధులనుబట్టి, స్థితిని 
బట్టి నియమింపబడును. వారియందు పని చేయుచున్న వారి శక్తులు, ప్రజ్ఞ 
కేంద్రములు ఇట్టి క్రమశిక్షణననుసరించి ఎర్పడి యున్నవి. ఈ యర్చాటు 
అణువుల యందును, మానవ దేహకోశములయందును, సౌరమండలము 
నందును ఒకే విధముగానున్నది. ఈ ఏర్పాటు ఇన్నిటియందును ఒకే క్రమశిక్షణ 
ననుసరించి యున్నది గనుక, పరమాత్మ వీటికి నేత లేక నడుపువాడు 
 అగుచున్నాడు. వైష్ణవ సంప్రదాయమునందు ఈయనను “విష్టుక్నేనుడు' అని 
బిలుతురు. చేతిలో నొక దండమును ధరించి సెన్యములను గణములుగా 
విభజించి భగవంతుని త్రైలోక్య రాజ్యాధిపత్యమును సుస్థిరముగా మార్చుచున్నాడు 
ఇటు దేవగణములకు అధిపతి యగుట వలన ఈయన గణపతికూడా 
నగుచున్నాడు. గణపతి యనగా వినాయకుడేనని పారపడరాదు కనుకనే వెష్టవ 
సాంప్రదాయమునందు గణపతి పూజ చేయవలసిన చోట్ల వినాయకుని బదులు 
విష్పుక్నేనుని పూజింతురు. గణపతి అనగా శబ్దములను ఛందస్సులను 
గణములుగా విభజించి పాలించువాడు. కనుక వినాయకుడు కూడా గణపతియై 
పూజింపబడుచున్నాడు. ఈ విష్వుక్సేనునే శైవ సంప్రదాయమునందు దేవ 
"గణములకు అధిపతియగు సుబ్రహ్మణ్యేశ్వరునిగా పిలుతురు. ఈయన చేతిలో 
శూలము ధరించి శక్తియే తన ఆయుధముగా దేవసైన్యమును పాలించును. 
ఈయనను కుమారస్యామి (మొట్టమొదటి కుమారుని) గా. పూజించెదరు. 


5. కాలము రూపములను, - సంఘటనలను తనయందు లీనము 
చేసికొనును. ప్రతి వస్తువునకును లేక రూపమునకును ఒక ప్రయోజనము లేక 
పరమార్థము ఉన్నది. ఆ ప్రయోజనము తీరిన వెనుక. దాని అస్తిత్యముత్‌! 








రహస్య ప్రకాశము 51 


అవసరవబు ప్రపంచమునకు తీరిపోవును. వంట పూర్తియొన వెనంక 
నంటపాత్రలయొక్క ప్రయోజనము తీరిపోవును గదా! కనుక సాత్ర లచ్చటి 
నుండి తొలగింపబడును. అట్లే ఒక ప్రాజెక్టును కట్టుటకు ఇంజనీరింగు 
శాఖవారి ఆఫీసు ఎర్పాటు చేయబడును. ప్రాజెక్టు పూర్తియయిన వెనుక. ఆ 
ఆఫీసుతో ప్రయోజనము తీరిపోవునుకనుక అది తొలగింపబడును. అట్లే భౌతిక 
ప్రపంచమున జీవులు, వస్తువులు గ్రహగోళములు, తారలు, సౌరమండలములు, 
వాని ప్రయోజనము తీరిపోయిన వెనుక తొలగింప బడుచున్నవి. అట్లు 
తొలగించువాడు గనుక పరమాత్మ జనార్దనుడని ఏలువబడుచున్నాడు 


6. భగవంతుని శ్యాసగా ఈ లోకములన్నియు వ్యక్తమగుచున్నవి. మరల 
అవియన్నియు ఆయనయందే ప్రవేశించుచున్నవి. ఇట్లు ఒక పూర్తి శ్వాసయందు 
సృష్టియందలి సమస్తమును సత్యముగా నిలిచియున్నది. అట్టి ఈ సత్యమునే 
వేదము ఆని యందురు. ఈ సృష్టియందలి సత్యము జీవుని శ్యాసయందు 
రహస్యముగా తెలియబడుచున్నది. ఈ రహస్యమును తెలిసినవాడు సత్యమును 
తెలిసినవాడగుచున్నాడు. వానినే సత్యదర్శనుడందురు. అట్టీవానికి సమస్త వదము 
దర్శనమగుచున్నది. | 


7. అట్లు వేదమును १९००५००८ దర్శనము చేయువాడు ఎద విదుడసి 
తెలియబడుచున్నాడు. ఇట్టి వేదమును దర్శించుటకు శ్యాసయందలి कच) (< 
నిశ్వాసములు ధ్యానము చేయవలయును. అనగా శ్వాసను లోపలుకు 
రీసుకొనునప్పుడు ఆ ప్రక్రియను మనస్సుతో గమనించుచూ గాలి లోపలికి 
పీల్చుకొనవలెను. అల్లే బయటకు వదలునప్పుడు కూడా శ్యాసప్రక్రియంను 
గమనించవలెను. ఇది మిక్కిలి ప్రశాంతముగ నెమ్మదిగా చేయవలెను. శ్వాస 
లోపలి పీల్చునపుడు “సో” అని, మనస్సులో . ఉచ్చరించుచు, బయటికి 
వదలునపుడు 0* అని పైకి ఉచ్చరించవలెను. ఇట్లు ధారణ చేయువాడు 
ధ్యానము, సమాధియను స్థితులు. పొందుచున్నాడు. ' అనగా ధ్యానము లేక 
వేదమే తానగుచున్నాడు. ఇట్టి స్థితి పొందినవాడు మాత్రమే బ్రాహ్మణుడని 
పిలువబడుచున్నాడు: కనుక నిజమైన బ్రాహ్మణునకు భగవంతునికి భేదములేదు 
అందుచేతనే బ్రాహ్మణుడు భూసురుడని పిలువబడుచున్నాడు 


62 విష్ణు సహస్ర నామము 


8. జీవులకు అవయవములన్నియూ సూక్ష్మ శరిరము ననుసరించి 
యేర్పడుచున్నవి. ఈ సూక్ష్మ శరీరము జీవాత్మ వలన కలుగును. జీవుడు, 
"ठ" పరమాత్మచుట్టు, అహంకారనునబడు పార 5०८) ८६०९००९६ 
కలుగుచున్నాడు. పరమాత్మ జీవులకు అవయవములను సహజముగను 
సమానముగను సంకల్ఫించుచున్నాడు. ఎ జీవికిని అవయవలోపము కలుగునట్లు 
సంకల్సించడు. ఒక్కొక్కసారి మనస్సను పారయందు, ఈ ఇంద్రియముల 
ముద్ర పరిపూర్ణముగా స్వీకరింపబడక పోవచ్చును. అట్లు స్వికరింపబడకపోవుట 
మనస్సునందలి కొన్ని” దుష్ట సంస్కారములు కారణము కావచ్చును. అట్లు 
మనస్సు మీది. ముద్ర సక్రమముగా ప్రతిఫలింపక పోయినచో, భౌతికముగా 
అవయవ లోపము ఏర్పడవచ్చును. అట్టి అవయవ లోపము మొదట 
పరమాత్మయందు లేదు. యోగాభ్యాసము, సత్రవర్తన కలిగియున్న సజ్ఞనులగు 
వారియందు ఈ అవయవముల ముద్ర మనస్సుపై సక్రమముగా స్వీకరింపబడి 
భౌతిక శరీరముగా ముద్రితమగుచున్నది. అట్టివారికి ఎ అవయవ లోపముండదు 
కనుక పరమాత్మ అవ్యంగుడుం లేక అవయవ లోపము లెేనివా 
కీర్తింపబడుచున్నాడు. 


9. వేదమునకు ఆరు అంగములు కలవు అవి 1. ఛందస్సు, అనగా 
చైతన్యాత్మకమైన తరంగము. ఇదియే కాలము, దేశము అనువానిగా. 
తెలియబడుచున్నది. 2. కల్పము అనగా సృష్టి ప్రారంభమునుండి అంతమువరకు 
గల మొత్తము. ఇది బ్రహ్మకొక్క పగలు. మరలనంతే కాలము బ్రహ్మకు. రాత్రి 
ఇట్లు ఒక పగలు ఒక రాత్రి కలిపినచో బ్రహ్మకొక్క దినము. ఈ కల్పము 
వేయి దివ్య సంవత్సరముజుగా _ విభజింపబడినది. అదియే పదునాలుగు 
మర్యంతరముల శకాలవు. ఒక్కొక్క మన్యంతరమునందు ठट) యొక్క 
'మాహాయబుగములు కలవు. ఒక మహా యుగము నాలుగు యుగములు. అవి 
1. కృతయుగము, 2. త్రేతాయుగము, 3. ద్యాపరయుగము, 4. కలియుగము 
ఇమ్లు బ్రహ్మచే మహాయజ్ఞముగా కల్పింపబడిన సృష్టిక్రమమును కల్పమందురు 
ఈ కల్పము, ఛందస్సు అను రెండింటిని ధ్యానము చేయువారికి, సృష్టియంచదలి 
| శాలము మరియు యజ్ఞము అనువాని స్వరూపము  బోధపడును. 3 
శ్యాకరణము అనగా అనేకమగుట లేక విసృతమగుట యని అర్థము. అనగా 





i 


రహస్య ప్రకాశము ©=, 


నొక్కటిగానున్న పరమాత్మనుండి అనేకములుగా సృష్టి యుచ్చరింపబడుట. ఇది : 
మూడు గుణములుగా వ్యక్తమగుచుండును. అవి కర్త లేక చేయువాడు, క్రీయ 
లేక చేయబడు పని, కర్మ లేక చేయబడు విషయము, ఇట్లు ఒక్కటిగానున్న 
వాక్కు కర్త, క్రియ, కర్మ యను మూడు భాగములుగా విభజింపబడి అర్థము 
శేసుకొనబడుచున్నది. 4. శిక్ష అనగా శిక్షణము లేక విధానము. “ ఓం” 
కారము లేక ప్రణవము సృష్టిగా ఉచ్చరింపబడు యజ్ఞక్రమము. 5. జ్యోతిషము 
అనగా వెలుగును వాని వెభవములు. ప్రజ్ఞ లేక జ్యోతి భౌతిక లోకములోనికి 
వెలుగుగా వచ్చు క్రమము, జ్యోతిశ్ళాస్త్రము. సృష్టియందు అనేక జ్యోతులుగ 
ప్రకాశించుచున్న ఈ గోళములే వివిధ దశలలోనున్న దేవతలు లేక ప్రజ్ఞలు. 
వారినిగూర్ని వారి విభూతుల గురించి తెలియజేయు శాస్త్రమే, జ్యోతిశ్శాస్త్రము. 
ఈ జ్యోతిశ్ళాస్త్రము, ఆధునిక ఖగోళశాస్త్రము (Astronomy) కన్న మిక్కిలి 
యున్నతము. ఈ ఆధునిక ఖగోళ జ్యోతిశ్శ్ళాస్త్రములు_వేదప్రతిపాదికమైన 
జ్యోతిర్వేదము (जपता Astrology) నకు శవములవంటివి. 6. నిరుక్తము 
అనగా శబ్దముల పుట్టుక మరియు పదముల అంతరార్థము. ఈ ఆరు 
అంగములు వేదమును అఖండ విజ్ఞానమునకు అవయవముల వంటివి. అనేక 
భాషలలో ఈ పేర్లతో గల గ్రంధములు అనేకములు గలవు. అవి అన్నియు 
ఆ గ్రంధకర్తల అల్పబుద్దికి, ఈ విశ్వమను మహా విజ్ఞానమును గూర్చి, తోచిన 
మరియు అందిన పేజీలు మాత్రమే. 


10. ఈ ప్రపంచమునందు. అన్ని సంప్రదాయముల యందును 
పనిత్రమైన గ్రంథములున్నవి. ఆవి మానవునికి మార్గమును మరియు గమ్యమును 
నిరేశించుచుండును. అవి విశ్వమునందలి వేదమును మహా తేజుస్సునకు వివరణ 
(106५००९०. అవి యన్నియు ఒక్కటియంగు పరమాత్మనం గూర్చి 
శతెలుపుచుండుటచే పరమాత్మ వేదవిదుడు 


11. సంస్కృతమున కవియనగా కవిత్వమును వ్రాయువాడని యర్థము 
కానీ వేదములందు ఈ పదము ఉపయోగింపబడిన అర్థము వేరు. సంస్కృత 
(కావ్య). వాజ్మయముకన్న వేదవాజ్మయము మిక్కిలి . ప్రాచీనము . కనుక ఈ 
దార్థమే. సరియైనద్ని' కవియనగా కలనము లేక అల్లిక చేయువాడు. అతడే. 
సూర్యభగవానుడు. ఆయన 'తనకిరణములతో సౌరమండలమునంతయు 





54 


చూచుచున్నాడు. మరియు కనివలె భావములను ఊహాలు సృష్టిగా కల్పించుచు 
లోకములను కొవ్యరచనము చేయుచున్నాడు. ఆయన భవిష్యత్తున జరుగబోవని 
తెలియజేయగల జ్ఞాని యగుచున్నాడు. అట్లు సూర్యుని యందలి కల్పనము 
జేయు శక్తీ పరమాత్మవలన కలుగుచున్నది కనుక అతడే కవి, 


15. శ్లl! అలోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః 
చతురాత్తా २०९०९०१ व) 0 ००९४०९०) 2: || 


11 


ప్రతిపదార్థవు :- 1. లోకాధ్యక్షః = లోకములను అధిష్టించి యున్నవాడు, 
2. సురాధ్యక్త్షః = దేవతలకు అఆధ్యక్షుడైనవాడు, 3. ధర్మాధ్యక్తః = ధర్మమునకు 
పాలకుడైనవాడు, 4. కృతాక్ళతః = సాధింపబడినది మరియు సాధింపబడనిది 
5. చతురాత్మా = నాలుగు విధములుగా వ్యక్తమగువాడు,6. చతురూక్ణహః 
= నాలుగు వ్యూహములు గలవాడు, 7. చతుర్దంష్టః = నాలుగు కోరలు 
గలవాడు. . 8. | చతుర్చ్భుజః = నాలుగు భుజములు గలవాడు. 


తాత్పర్యము :- పరమాత్మను లోకములకు ఆధ్యక్షునిగను, దేవతలకు 
_ అధిపతిగను, ధర్మమునకు నిర్యాహకునిగను, సాధింపబడినది మరియు 
సాధింపబడ వలసినదిగాను, నాలుగు खथ ०2००7०59, నాలుగు 
వ్యూహములుంగా తెలియబడు వానిగను, నాలుగు కోరలు గలవానిగను, నాలుగు 
భుజములు గలవానిగను ధ్యానము చేయుము 


వివరణ :- 1. ఈ సృష్టియంతయు అనేక లోకములుగా లేక పొరలుగా 
వ్యక్తమగుచున్నది. అది ఒక్కొక్క స్టితియందు ఒక్కొక్క పద్దతిలో. విభజన 
కలియున్నది. మూడుగను, నాలుగుగను, ఎడుగను, పదునాలుగుగను. ఈ 
లోకములున్నవి. . ఇవి ఒక్కొక్క కోణవరున.ందం ఒక్కొక్క _ పద్దతిలో 


గ్రబాంపబడుచున్నవి. ఇవి ఎట్లు విభజింపబడినను అవి పరమాత్మ యందలి 
 అంతర్భాగములే కానీ వేరు కాదు 


ప్రతి లోకమునందును (పరమాణువునందు' సెతము) దేవతలు పని 
“చేయుచున్నారు. ఇట్లు ఈ దేవతలు పని చేయుచుండుట ఒక నిరీత పథకము 
+ ననుసరించి ఆ పధకమే జగత్కర్మ లేక సృష్టికర్మ: ఈ సృష్టి. కర్మ పరమాత్మ 
యందలి . భాగమే. గనుక । భగవంతుడే దేవతలకధ్యక్షుడె నడుపుచున్నాడు 


ర ०2 °^ (९ 5 శమము 55 
ce 99 ¥ గా చై వ 
అనే గ" ५ © య అ ద €) నే న ను (© & {}> శౌ యున్నాడ २) 2 యు. 


3. అట్టి జగత్కర్మ ననుసరించిటేం లోకములు, దేవతలు 
సృష్టింపబడుచున్నారు. పదార్థముల ధర్మములు, జీవుల స్వభావములు 
గుణములు మున్నగునవన్నియు ఈ జగత్కర్శ వలననే కలుగుచున్నవి. ఇట్లు 
అన్నిటియందును గల ధర్మములకు తానే మూలమై యున్నాడు గనుక పరమాత్మ 
ధర్మమునకు కూడ అధ్యక్షుడై నడుపుచున్నాడు. 


4. ఈ సృజ్బయంతయు పరిపూర్ణము మరియు సత్యమై యున్నది. 
ఎందుచేతననగా అందలి అంతర్యామి పరిపూర్ణుడు కనుక. కాని సృష్టి 
యందలి ఎ ఒక్కభాగము లేక లోకము వేరుగా పరిపూర్ణము కాదు. ఎందుకనగా 
ఇది మొత్తములో కొంతమాత్రమే గనుక. ఇదియే పురుష సూక్తమున “పాదో 
స్య విశ్వాభూతాని, త్రిపాదస్యా మృతం దివి” అని చెప్పుడినది. ఈ కనిపించు 
భౌతిక ప్రపంచమంతయు ఒక పాదమే యనియు మిగిలిన మూడు పాదములను 

ంతర్లోకములుగా గలవనియు అర్థము. ఇందు ఏ యొక్క పాదమయినను 
అసంపూర్ణమే గనుక భగవానుడు ఆ పాదమునందు అసంపూర్ణముగా నున్నాడు. 
౩5. ఆత్మ జీవియందు నాలుగు పొరలలో తెలియబడుచున్నది. అవి 
1) वैज, 2) మనస్సు, 3) ప్రాణము, 4) భౌతిక శరీరము ఈ 
నాలుగును ఆత్మయందుగల నాలుగు పొరలు. ఈ నాలుగు పారలును ఆత్మయొక్క 
రూపాంతరములే 


_ 6. భగవంతుడు నాలుగు వ్యూూహములుగ వ్యక్తమగుచున్నాడు. అవి 
1) వాసుదేవుడు, 2) సంకర్షణుడు, 3) ప్రద్యుమ్నుడు, 4) అనిరుద్ధుడు. 
అందు వాసుదేవుడనగా లోకములన్నిటి యందును, సకల జీవులయందును, 
తానను ప్రజ్ఞుగా నున్నవాడు. సంకర్ణణుడనగా మనస్సులను కరణము చేయువాడు 
అనగా మధనము చేయువాడు ప్రద్యుమ్నుడనగా తన కాంతిఛే. ప్రపంచమును 
వలీగించువాడు. అనిరుద్దుడనగా నిరోధించుటకు . శక్యముకాని - ప్రజ్ఞగలవాడు' 
గనుక భగవానుడం ఈ నాలుగం न्धा 5००९० = द्व ००८७० 
వ్యాపించియున్నాడు | ~ | 


6 విష్ణు సహస్ర నామము 


[5 


7. జీవునికి మృత్యువు న్నమగుచున్న కొలది, భగవంతుడు నాలుగు. 
కోరలతో ఈ జీవుని చీల్చి భౌతిక ప్రపంచమునుండి సూక్ష్మ లోకములలోసికి | 
పంపును. ఈ నాలుగు కోరలే ముసలితనము, వ్యాధి, దుఃఖము మరియు 
మృతువు. 

"8. ఈ సృష్టి పరమాత్మ నుండి బ్రహ్మద్యారా ఉచ్చరింపబడినది. (బ్రహ్మ 
దీనిని నాలుగు స్థీతులుగా నుచ్చరించెను. అవి వరుసగా పరావాక్కు 
పశ్యంతీవాక్కు మధ్యమావాక్కు, వైఖరీవాక్కు అందు పరావాక్కు సృష్టి 
ప్రారంభమునకు ముందు పరమాత్మ నుండి బయలుదేరిన సృష్టి సంకలామును 
తెలియజేయుచున్నది. ఇది పరమాత్మ నుండి మొట్టమొదటగా ప్రజ్ఞ వెరగుట 
అనగా ఆనందమునందు లీనమైెయున్న ప్రజ్ఞ తాను ఆనందించుచున్నానను 
స్పితిలోనికి మేలుకొనుట. ఈ మొట్టమొదటి మెలుకువనే _చైతన్యమనియు, 
శక్తియనియు, మూల ప్రకృతి యనియు పిలిచెదరు. ఇదియే పరావాక్కు యని 
కూడా పిలువబడుచున్నది. దీని తరువాత సృష్టి, భావములుగా ఒక పథకముగా 
వ్యక్తమగును. ఇదియే పశ్యంతీ వాక్కు అని చెప్పబడినది. ఇది ఒక కవి నాటక 
రచన్నై కధను స్టూల నిర్ణయము చేసుకొనుట వంటిది. దీని తరువాత మూడవ 
స్థితి యందు వినిధ లోకములన్నియు ఐఎర్చడి సూక్ష్మలోకములలో వాని నిర్మాణము, 
అందలి ీవుల నిర్మాణము పూర్తియగును. ఇది. మూడవ స్థితి. దీనిని 
మధ్యమావాక్ను అందురు. నాలుగవ స్థితి యందు భౌతిక . ప్రపంచము 
గ్రహగోళములు సమస్త జీవుల దేహములతో సహా వ్యక్తమగును. ఇది నాలుగవస్శితి 
దీనినే ` వైభిరీవాకు అందురు. ఇట్లు తానం నాలుగు విధములుగా 
వ్యక్తమగుచున్నాడు. ఇవియే ప్రజ్ఞయందలి నాలుగు స్థితులుగా చెప్పబడినవి 
అవి 1) జాగ్రదవస్థ, 2) స్వష్నము లేక కలలతో కూడి నిద్ర, 3) సుషుప్తి 
లేక గాఢనిద్ర 4) తురీయావస్స లేక ఆనందము. ఆల్లే భూమిచుట్టు 
సూర్యుని గమనము ఒక వృత్తముగా ఊహించుకొన్నచో ఆ వృత్తమునందు 
సూర్యోదయము, మిట్టమధ్యాహ్నము, సాయంత్రము, అర్థరాత్రి యను నాలుగు 
సమయములును, కేంద్రమునుండి పరిధికి నాలుగు భుజములగుచున్నని 
ఇట్లు విశ్వము నందు చతుర్భుజూడుగా భగవంతుడే యున్నాడు. | 
16. 2॥ कनद ర్భోజనం భోక్తా సహిష్ణు ర్దగదాదిజః 

| అనఘో విజయోజేతా 28 3००2४ పునర్వసు; 


రహస్య ప్రకాశము 57 


ఫ్రతిపదార్భవయు :- 1. భ్రాజిష్ణుకాదిప్రిమంతుడు, 2. భొజనం = భో జనము, 


(ఆహారము) 3. భోక్తా = భుజించువాడుు 4. సహిష్టుః = సహనము 
కలవాడు, 5. జగదాౌదిజః = సృష్టి మొట్టమొదట పుట్టినవాడు, 6. అనఖుః 
_ పాఫము లేనివాడు 7. నిజయః = నిజయము, రి. జేతా = 
జయించినవాడు, 9. విశ్వయోగిః = విశ్వమే పుట్టుక స్థానము కలవాడు, 10 
పునర్వసు? = కోరినపుడు సంపదలు కలిగించువాడు. 


తాత్సరషివేయ :- భగవంతుని దీప్తిచంతునిగను, జీవుల ఆహారము తొనేయైన 
వానిగను, జీవుల ద్యారా ఆహారము స్వీకరించువానిగను, సహనమే తన 
రూపమైన వానిగను, పపంచమునకు మొట్టమొదట పుట్టినవాసిగను, జయించిన 
వానిగను, విశ్వమునకు పుట్టుక తానేయైన వానిగను, ధ్యానము చేయుము. 


వివరణ :- ప్రకృతి పరమాత్మయొక్క వెలుగు. ఆయన = వెలుగుగా 
ప్రపంచమునందు వ్యక్తమగుచున్నాడు ఇట్లు వెలుగుట లేక ప్రకాశించుట 
వలననే ९०८०७ బీవులుగా, లోకములుగా తెలియబడుచున్నాడు. వెలుగున్నచ్‌ 
నడ యుండునుకదా! కనుక తాను, యితరులు అను రెండు స్థితులు 
తనంతట లానే సృష్టించు కొనుచున్నాడు ఇదియే మాయ. దీని వలననే 
లోకములు, జీవులు, గ్రహములు, మరియు భౌతిక ప్రపంచము ఎర్చడుచున్నవి 
కనుక పరమాత్మయే ఇట్టి ఆవరణలన్నిటికి కారణబు యున్నాడు. ఇవియన్నియు 


తన వెలుగు చేతనే యేర్బడుచున్నవి కనుక పరమాత్మయు (భ్రాజిష్ణుడు 


| , సంచభూతములు జీవుల శరీర నిర్మాణమునకు అవశ్యకములు. ఇవి 
వృక్షములయందును. ౭ ంతువులయందును కణములుగా నేర్పడి యున్నవి. 
వృక్షములను ఆహారముగా స్వీకరించుట చేత అవి జంతువుల శరీరములందు 
ప్రవేశించి వాని శరిర భాగములగుచున్నవి. ఈ జంతువులను వృక్షములను 
హారములుగా స్యకరించుట చేత, మానవునియందు మరల ఇవియి శరీర 
। భాగములగుచున్నవి. ఇట్లు పరమాత్మ కోటాది జీవులకు, ప్రాణులకు ఆహారము 
..కల్గించుచున్నాడు. మరియు పంచభూతముల ద్యారా తానే ఆహారముగ 
| నేర్బడుచున్నాడు. కనుక పరమాత్మయే మనకు భోజనము 





3. అట్లు ఆహారమును సకలజీవుల ద్యారా తానే తినుచున్నాడు కదా 


58 విష్ణు సహస్ర నామము 

ఈ తినుటయను ప్రవృత్తి జీవులయందు భగవంతుడు కల్పించుచున్నాడ్ల 
కనుక ఆయనయే భుజించువాడు లేక భోక్తయగుచున్నాడు. దీనిని గూర్చిట్లే 
భగవద్గీతలో శ్రీకృష్ణుడు “అహం వైశ్వానరో क ऽ" ప్రాణినాం దేహమా శ్రిత్రః' 
అని చెప్పెను. శరీరమునందలి వైశ్వానరాగ్నియను పేరుతో జీవులకాకలి >) 508 
ఆహారము స్యకరించి దాని వలన జీవులకు శక్తి కలిగించుచున్నాడు. 


4. భూమి జీవులను సహించుచున్నది. ఈ సహనమే భూకేంద్రముగా 
పని చేయుచున్నది. అల్లే గ్రహములన్నింటిని సూర్యుడు సహించుచున్నాడు 
ఆ సహనమే సూర్యుని యందు కేంద్రముగా పని చేయుచున్నది. అల్లే ఈ 
సృష్టి యంతటికిని కేంద్రముగా సోముడను "దేవత పని చేయుచున్నాడు 
ఆయనయే జీవుల హృదయములయందు శ్వాసకు కేంద్రముగా కూడ పని 
చేయుచున్నాడు. ఈ శ్యాస కేంద్రమే జీవులకు ఆధారమగుచున్నది. దీనిని 
'హంస అందురు. జీవులు శ్యాస లోపలికి తీసుకొనునపుడు “సో” అను 
శబ్బ్దము మంత్రముగా పని చేయుచున్నది. అట్లే బయటకు వదులునపుడు 
(छ అను శబ్దము మంత్రముగా పని చేయుచున్నది. ఈ రెండు 
మంత్రములను కలుపగా “సోహం” అగును. కాని పరమాత్మ సృష్టిని శ్వాసగా 
బయటకు వదిలి మరల శ్వాసగా తనలోనికి అయము చేసుకొనుచున్నాడు. 
కనుక భగవంతునినుండి ఇది మొదట “హంస” అను మంత్రముగా దిగి 
వచ్చినది. జీవులు దానినే “సోహం” అను మంత్రముగా తమ శ్యాసయందు 
నిరంతరము తమకు తెలియకుండగనే ఉపాసన చేయుచున్నారు. ఈ “సోహం 
శబ్దము నందలి “సి కార “హి కారములనుండి సహ అను శబ్దము వచ్చును. 
కనుక జీవులను, సమస్త లోకములను శ్వాసగా సహించుచున్నవాడు గనుక 
పరమాత్మ సహిష్ణువగుచున్నాడు. । 


5. సృష్టి ప్రారంభమునకు ముందు పరమాత్మ యొక్కడే యుండెను 
తరువాత వరుసగా మూడు నాలుగు, ఎడు, పన్నెండు అను సంఖ్యలు 
వెలుగులుగా పుట్టెను. అందు మొదటి మూడు వెలుగులే బ్రహ్మ, విష్ణువు 
శివుడు. అట్లే మరల ఆవియే నాలుగు వెలుగులయ్యను.. వారే కుమార 

ము. ఈ నలుగురు - 'బ్రహ్మకి మానస పుత్రులు వీరే సనకుడు, సనందనుడు 
సనత్కుమారుడు, సనత్సుజాతుడను వారు. వీరు మానస పుత్రులు గనుక 


రహస్య ప్రకాశము 59 
శరీరములుండవు. జీవులలో దయ, పేమ మున్నగు సద్గుణముల రూపమును । 
నునస్సులందు వ్యాపించియుందురు. అల్లి మొదటి మూడును, ఈ నాలుగును 
కలిసి ఏడు వెలుగులైనవి. ఈ ఏడుగురు సప్తబుషులు. వీరు సప్త బుష 
ఘుండలముగానే గాక, ఎడు గ్రహములుగా, ఏడు కిరణములుగా కూడ, దిగి 
వచ్చెదరు. అట్లే యీ నాలుగు వెలుగులు, ఒక్కొక్కటి మూడు చొప్పున, 
పన్నెండు వెలుగులయ్యెను. వారే ద్వాదశాదిత్యులు. అనగా పన్నెండు మంది 
సూర్యులు. యీ పన్నెండు మంది, సంవత్సర చక్రమునందలి పన్నెండు 
ఇలలకు అధిపతులగుచున్నారు. అనగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో నున్నపుడు 
జీవులలో కొన్ని కొన్ని స్వభావములను కల్గించును. అట్లు పన్నెండు రాశులలో 
ఒకే సూర్యుడు పన్నెండు విధములుగా ప్రవర్తించుచున్నాడు. ఇట్టి సూర్యుని 
ఒక్కొక్క ప్రవృత్తి ఒక్కొక్క పేరుతో పిలువబడుచున్నది. మరల ఈ సూర్యుడే 
సౌర మండలమునకు మొదటి వాడగుచున్నాడు. 


6. పరమాత్మ పరిశుద్ధమయిన ఆత్మతత్యము కలవాడు. అయన 
నిర్మలుడు. ఆయన నుండి సకల సృష్టి దిగివచ్చినను, ఆయన నిర్మలుడే. 
ఏ వస్తువైెనను' ఆయనను చేరిన వెంటనే, ఆయనలో భాగమై పోవును గాని 
ఆయనను మలిన పరచలేదు. ఆయన యొక్క భౌతిక రూపమే అగ్ని అగ్నిల్‌ - 
ఏ వస్తువు వేసినను అది అగ్నియందే లయమయి వోవును గాని మలిన 
రచలేదు. కనుకనే జీవులు భగవంతుని తమ హృదములందు స్మరించుట 
ద్యారా తమ పాప బుద్ధులను దగ్గము చేసుకొనుచున్నారు. కనుక భగవంతుడు 
అనఘుడు లేక పాపము లేనివాడు. 

7. భగవంతుడే విజయుడు. ఎందుచేతననగా ఆయనను ' ధ్యానము 
దేయువానికి, సృష్టి ప్రణాళిక, అందలి రహస్యములు బోధపడును. అట్టివానికి 
అపజయమనునది లేదు. వానికి జీవితమంతయు విజయమే. నిజమునకు 
పరమాత్మ సాన్నిధ్యమే విజయము. 

8. జయించుట అనునది రజో గుణమునకు సంబంధించినది. అది 

_సృష్టియందు పభుత$ము, నిర్వహణ वि మరియు నాయకత్యము _ అనం 
"లక్టణములుగా వ్యక్తమగును. కనుకనే ఈ లక్షణములు కలవానిని రాజులనిరి. 


60 <. 


విష్ణు సహస్ర నామము 

ఈ రాజసిక లక్షణము |పజలలో, ధర్మమును స్థాపించి రక్షించుటకె పుట్టినక్షి 
కనుకనే పరమాత్మ శ్రీరా డగానవతరించినపుడు. ని మైన రా జిధర్మమ్సుు 
బూబఎంచను. దుష్టులను జయించి నియమించుట గూడ భగవంతుని ९६ 


యగుచు న్నది. 


| 9. ఈ 2६९०५००. ०८२ తారలు (గ్రహములు, అందు బీవ్బల్స 
- మొదలగునవనేకములు పుట్టుచూ విశ్వములోనికి లయమగుచునువి. కాని క 
విశ్వము నెనుగానున్న పరమాత్మ నుండ పుట్టుచున్నది. కా పరమాత్మ పుట్టుక 
లేనివాడు. ఆయననుండి సకల ప్రపంచము, లోకములు మున్నగునవనే కములు 
ఒక దానినుండి మరియొకటి పుట్టుచున్నవి. మొట్టమొదట నారాయణుని ००६ 
బ్రహ్మ సృష్టకర్తగా పుట్టెను. ఆయన నుండి లోకములన్నియు ఒకదాని 
తరువాతనొకటి పుట్టినవి. అవియే వరుసగా బ్రహ్మ పుట్టిన సత్యలోకము. దాని 
నండి తపోలోకము, దాని నుండి జనలోకము. తరువాత మహర్షోకము, 
సువర్లోకము, భువర్లోకము చిట్టచివర భూలోకము పుట్టును. మరల యివన్నియు 
అదే వరుసలో క్రిందనుండి పైలోకముల లోనికి వరుసగా లీనమె చిటచివరక్షు 
నారాయణుని యందు లీనమగును. ఇట్లు సకలలోకముల పుట్లుకకు కారణమెన 


వాడు గనుక విశ్వయోనిగా పిలువబడుచున్నాడు. 


10. వసువనగా సంపద. పునర్వసువనగా అనుక్షణము సంపదలను 
కలించుచుండువాడు. భగవంతుని కరుణ వలన సంపదలు కలుగును, దీనిని 
నమ్మినవారికి దారిద్యమనునది లేదు. అట్లు కాక కేవలము ధనమును, భౌతిక 
వస్తువులను సంపదలుగా నమ్మినవారికి నిరంతరము దరిద్రము వెన్నాడుచుండును 
తనకున్న ఆస్తిపాస్తుల గురించి ధనమును గురించి లావాదేవీలను గురించి 
బెంగ, 8, నిరంతరము మగస్సును కలతబెట్లుచుండును. అనగా నిజమెన 
సంపదయగు సంతోషము, నిర్భీతి వానికి లఅభింపవు మనస్సును, లౌొకికమగు 
తెలివితేటలను నమ్ముకున్న వానికి ఆందోళన, ఆవేదన, దుఃఖము మిగులును. 
_ ఈ రహస్యము తెలిసినవాడు తన విశ్వాసమును భగవంతుని యందుంలి | 

భౌతిక సంపదలకు వాటి బిటెరాజన వం. .ననంసరించి వూూత్రవే 
 విలువనిచ్చుచున్నాడు. కనుక లేనిదాని గురించి దుఃఖపడుట గాని ఉన్న 
దానిని సద్వినియోగము చేయక దాచియుంచుట కాని చేయడు. అటి వారికీ 


రహస్య ప్రకాశము 61 
ఆతని సత్కర్మల ననుసరించి భగవంతుడే ధనము మున్నగు సాధన సంపత్తులు | 
సమకూర్చి పెట్టును. 

17. ह ఉపేంద్రో వామనః ప్రాంశు రమోఘక్నుచి రూర్హితః 
అతీంద్ర స్సంగ్రహస్స ¢ ధృతాత్మా నియమో యమః ॥ 
ప్రతిపదార్థము :- 1. ఉపేంద్రః = ఇంద్రునికి తమ్ముడైనవా 2. 
त = పొట్టివాడు, 3. ప్రాంశుః = బాడవైనవాడు, 4. అమోఘ 
వ్యర్థము. కాని వా న్కు 5. శుచః = నిర్మలమైనవాడు, 6. ॐ = 
బలవుయినవాడం, 7. అతీంద్రః = ఇంద్రుని మించినవాడు 8. 
ంగ్రహః= గ్రహించుటయందు చక్కని సామర్థ్యము కలవాడు, 9. సర్గః = 
చేయువాడు, 10. ధృతాల్మా = ఆత్మను ధరించినవాడు, 11. నియమః 
నియమింపబడినవాడు, 12. యమః = శక్రమశిక్షణ గలవాడు. 


tl 


లాత్సర్యవయ :- పరమాత్మను ఇంద్రుని సోదరునిగను, పొట్టి వానిగను, 
ఉన్నతునిగను, ఇంద్రుని అతిక్రమించినవానిగను, చక్కని గ్రహణము గలవానిగను 
నృష్టియందలి జీవుని ధరించినవానిగను, నియమము మరియు యమము 
అనునవి తానేయెన వానిగను, ధ్యానము చేయవలయును 


వివరణ :- 1,2,3. భగవంతుడు అదితికి కుమారుడై పుట్టెను. అదితి 
పెద్దవుమారుడు ఇంద్రుడు. రెండవ కుమారుడు వామనుడు. బలి చక్రవర్తి 
విశ్వజిద్యాగ మొనర్చి ముల్లోకములు జయించి, ఇంద్రుని ఓడించెను. అప్పుడు 
ఇంద్రుని తల్లియగు అదితి, విష్ణువును గూర్చి తపస్సు చేసి ఆయనను తన 
కుమారునిగా పొందెను. వామనుడు పుట్టిన తరవాత బ్రహ్మచారియై బలిని 
మూడడుగుల నేల దానముగా యాచించెను. బలి అంగీకరించగా, వామనుడు 
క్రివిశ్రముడె, ఒక పాదముతో భూమిని మరియొక పాదముతో ఆకాశమును 
ఆక్రమించెను. మూడవ పాదము నెచ్చట నుంచవలెనని బలిని యడుగగా, 
అతడు తన శిరస్సుపై నుంచమని చెప్పెను. అప్పుడు వామనుడు తన 
మూడవ పాదమును, బలి శిరస్సుపై నుంచి, అతనిని పాతాళమునకు छ क 

తరువాత, ఇంద్రునికి అతని సింహాసనము తిరిగి యిచ్చెను... బలి చక్రవర్తి 
చేసినది విశ్యజిద్యాగము -' అనగా సమస్తమును దానము చేయటవలన, 


62 విష్ణు సహస్ర నామము 

వాటియందు తనకు గల కోరికను జయించుట. విష్లువు అక్రమించినగ్లి 
భౌత్రికలోకము, ఆకాశము లేక శక్తిమయ లోకము, మూడవది జీవస్ర్వు 
అనేగా ఈ మూడితయందును విష్ణువే వ్యాపించెను. బలిచక్రవర్తి తాను చేస్టే 
సర్వసమర్స ణమను యజ్ఞమునకు సమస్తమును ఐష్టువు గా దర్శించు ఫలితము 
లభించినది. ఇంద్రుని సింహాసనమును తిరిగి యిచ్చి వేసెననగా, क्ष, 
 సంపదలపై ఆసక్తి నశించెనని యర్థము. పాతాళమునకు అణగధద్రొక్కబడుట 
యనగా, అణువులయందున్న అంతర్యామి ప్రజ్ఞ యందు తాను లీనమగుటి, 
అనగా ప్రతి అణువునందును విష్ణువును దర్శించుట. మన శరీరమునందు 
వెన్నెముక చివరగల మూలాధారమను  ప్రజ్ఞయే బలిచక్రవర్తి యుండుజోటు, 
ఇదియే పాతాళము అని చెప్పుదురు. మానవ దేహమందలి అణువులు, 
కణములు కట్టుకొనుటకు ఈ మూలాధారమునందలి ప్రజ్ఞయే పని చేయును, 
వామనుడనగా పొట్టి వాడని అర్థము. అనగా అణువులందు, కణములయందు 
ఇమిడయున్న అంతర్యామి ప్రజ్ఞ. ఈ అణువులను, కణములను తన దేహముగా 
పారపడుచున్న జీవ ప్రజ్ఞయే బలిచక్రవర్తి. అతడు వామనుని (పొట్టివానిని) 
చూచెననగా అణువు లందున్న అంతర్యామిని చూచుట. కనుక భగవంతుడే 
ఉన్నతుడు. . 


4. ఈ ప్రపంచమునందలి సకలకర్మలకును పరమార్థము మోక్షమే. 
అట్ట మోక్షము నుద్దేశించియే జీవితమునందలి సంఘటనలు ఎర్పడుచుండును 

ఎ ఒక్కటియు అనావశ్యకము గాని వ్యర్థముగాని కాదు. అవి యన్నియు 
జీవుని మోక్షస్థితికి కొనిపోవుట కుదేశింపబడినవే. | 


ర. శుభత, అపరిశుభత అను రెండును భగవంతుని నుండి దిగి 
వచ్చిన రెండు స్థితులు. ఆపరిశుభత యనునది మనస్సు, ఇంద్రియములు 
మరియు భౌతిక లోకములకు సంబంధించినది. నారాయణుడు చీటికి అతీతుడు. 
మరియు అవియన్నియు తానేయైనవాడు. కనుక అతడు పవిత్రుడు. == ` 


| జీవులందరి యందును మనస్సుకు బలమిచ్చునది ఆశ. అట్లే 
- ప్రాణశక్తికి బలమిచ్చునది స్వస్థత. శరీరమునకు బలము, ఆహారము. 
` కణములయందు - దహనము చెందుట ద్యారా లభించును... अथ అన్నిటి. 
యందును, శక్తిని పొంది వృద్ధి చెందుచున్నవాడు పరమాత్మయే 


రహస్య ప్రకాశము 63 


7. ఇంద్రుడు దేవతలకును దేవలోకమునకును అధిపతి. 'ఇవి యన్నియు 
సృష్టిలోని భాగములే. పరమాత్మ అంతర్యామి గనుక ఈ లోకము లన్నిటియందును 
తానేయుండి వాటికతీతముగా గూడ తానేయున్నాడు. కనుక పరమాత్స 
'ఇంద్రునికన్నా అతీతముగా నున్నాడు. 


8. చక్కగా గ్రహించుటయను సంస్కారము ప్రతి జీవియందును గలదు. 
మంచి విషయములను [గహంచుట, అనవసర విషయములను వదిలివేయుట 
అనునవి జన్మలు, గడుచుచున్నకొలది జీవియందు ప్రస్సుటమగును. ఇట్టి ఈ 
సంస్కారము జీవుని క్రమేణా మోక్షమునకు నడిపించును. ఇట్టి ఈ సంస్కారము 
జీనియందు పరమాత్మ అనుగ్రహముచే నేర్పడుచున్నది. కనుక పరమాత్మయే 
అట్టి గ్రహించు శక్తిగా జీవుల మనస్సుల -యందు పనిచేయుచున్నాడు. 


9. ఈ సృష్టి యజ్ఞస్యరూపము. భగవంతుని నుండి యజ్ఞముగా 
దిగివచ్చిన ఈ సృష్టి, మరల పరమాత్మయందు లీనమగుచున్నది. ఈ యజ్ఞము 
నిర్యర్తించుచున్న సృష్టికర్తయగు (బ్రహ్మగా, నారాయణుడే సృష్టి చేయుచున్నాడు 
ఈ మొత్తము సృష్టియజ్ఞము తానేయైనవాడు, భగవంతుడు లేక నారాయణుడు. । 


10. శరీరము, ప్రాణము, ఇంద్రియములు, మనస్సు మున్నగునవన్నియు ' 
జీవుని తమయందు ధరించుచున్నవి. ఇట్టి ధారణము వాటి యందున్న 
భగవంతుని వలన కలుగుచున్నది. కనుక పరమాత్మయే ఆత్మను ధరించుచున్నాడు. ` 


11. మానవుడు ప్రాధమిక దశలో నియమము, క్రమశిక్షణ లేనివాడు. 
అతడు తరువాత జన్మలు గడచుకొలదిి క్రమశిక్షణ పొందుటకు ప్రయత్నించును. 
క్రమేణా కొన్ని జన్మల తరువాత, పూర్తిగా క్రమశిక్షణను పొందగలుగును. అట్లు: 
క్రమశిక్షణ పొందగలుగుట, భగవంతుని కరుణవలననే సాధ్యమగును. కనుక 
నారోయణుడే నియమమును. జీవులకు కల్పించుచున్నాడు. 


12, మానవులయందు ఇంద్రియ ప్రజ్ఞలు, అనేకములుగా పని చేయును. 
అవి వానికి లోబడియుండక, తమ చిత్తము వచ్చినట్లు జీవుని నడిపించును. 
కొంత కాలమగుసరికి, మానవుడు ఇంద్రియములను మచ్చిక చేసుకుని 
వానియందు స్యామిత్యము 'సాధించును. . ఇది యెట్లు సాధ్యమగుననగా 
ఇంద్రియములను సామాన్య విషయములనుండి మరియొక మంచి విషయము 


64 


ని చేయువారు చాలాసేపు భోజనము వడ్డించుటయందు నిమగ్నులై 
యుండుటవలన, తమ ఆకలిని మరిచిపోవుదురు. ఆంతే కాని ఇం దియములను 
బలవంతముగా నిగ్రహంచుట సాధ్యము కాదు. మంచిపని యందు లగ్నము 
చేసినచో ఇంద్రియములు జీవునికి మచ్చికయై, క్రమేణా వానిపె సా (మిత్వము 
కలుగును. కనుక, ఇట్లు జీవులయందు ఇంద్రియములను సయమించువాడుగా 
పరమాత్మయే యున్నాడు. 


పెక్‌ మరల్బవలెను. .ఒకచోట బీదలకు ఆన్నదానము జరుగుచున్నచో, నచ్చ 


18. శ వేద్యో వైద్య సృదాయోగీ వీరహా నూధవో మధుః 
| ఆతీంద్రియో మహామాయో చుహోత్సాహో మహాబలః || 


ప్రతిపదార్థము :- 1. వేద్యః = తెలియబడవలసినవాడు, 2. వెద్యః = 
వైద్యుడు, ౩. సదాయోగీ = నిరంతరము యోగిగానుండువాడు, 4. వీరహా 
వీరులను సంహరించువాడు (యుద్ధమందు), 5. మాధవః = లక్ష్మికి 
పతియెనవాడం, 6. ముధుః=తేనెవంటివాడు, 7. అతీంద్రిధంః= 
ఇంద్రియములకు గోచరము కానివాడు, మరియు ఇంద్రియములను దాటినవాడ్డు, 
రి. మహామాయః = అన్నిమాయులకు ఆతీతమయిన మాయకలవాడు. లేక 
మాయలన్నిటికి కారణమైనవాడు, 9. మహోత్సాహః = గొప్ప ఉత్సాహ 
గలవాడు, 10. మహాబలః = గొప్ప బలముగలవాడు. 


తాత్పర్యము :-. పరమాత్మను తెలియబడువానిగా వెద్యునిగాా యోగిగా 
వీరునిగా; మరియు వీరులను జయించువానిగా లక్ష్మీదేవి భర్తగా, మధురమైన 
వానిగా ఇంద్రియముల కతీతమెన వానిగా మాయల కతీతమైన వానిగా, 
ప్ప ఉత్సాహవంతునిగా, గొప్ప బలసంపన్నునిగా నము చేయుము 


వివరణ :- 1. జీవునియందు తెలిసికొనుట అను ఒక చిత్రమయిన ప్రజ్ఞ 
పని చేయుచున్నది.  సృష్టిలోనికి వ్యాపించుటయే దీని పరమారము. ఒక 
విషయము తెలుసుకొనినపుడు మనస్సు అప్రయత్నముగా అందుండును. అనగా 
_ఆ తిలుసుకొనిన విషయమే తానుగా నుండును. ఇట్లు సృష్టియందలి ఒక్కొక్క 
విషయమును తెలుసుకొనుచున్న. కొలది వాటియందు మనస్సు వ్యాప్తి 


£ 
~ ८ లా « र, 
~) ow ~ డు ne Cs ८ (~ ४9५ ९) ५५५ 2 २.4 పె ర యమౌ Ey దొ or డం రుం గు వ ద ను క్ర 


Can 


५८ । + ८ क्र రా ५ € & ५ ५. 
2. 2८], ప్రకృతియందలి వస్తువులస్నాంటక్‌ _బషఢగుణములను 
५ 


२ > బరీ ८4.०4 2८^ షకీరా 1 <€) ~< 53 म ల स 
కలొంచుట. ద్యారా జీవులకు రగనివారణను కల్పించుచున్నాడు. అంతక్షాక 
చ 


కొషధ లక్షణములను కనిపెట్టు తెలివి మానవుని యండు పని చేయుచున్నది 


డు = 
ट) € ॥ ॥ + ¢, {५ 
అది నారాయణుడే. అంతేకాక మానవునికి కర్మ సంస్కారములు ఎర్బడుచున్నవి. 


ఇని పనులు చేయుటవలన, మనస్సునందు కల్గుచున్నవి. అటువంటి మానవుని. 
యందు ఇట్టి సంస్కారములను తొలగించుకొనుటకు యోగ సాధన కావలెను. 
అట్టి యోగసాధన కల్పించి దాని వలన సంస్కారములు ఒక్కొక్కటి 
తొలగింపబడంచుంన్నవి. ఈ సంస్కారములు, చునస్ఫునందం జీవిక 
సుఖదుఃఖములకు కారణమగుచున్నవి. కర్మను మానరాదు. కాని దానియందు 
ఆసక్ట్‌ యుండరాదు. పనులయందు ఆసక్తియే సంస్కారములు లేక వాసనలు. 
ఈ సంస్కారములు వోవుటకు జీవికి సత్కర్మాచరణ మే మార్గమగుచున్నది. अद 
సత్కర్మను భగవదర్చితముగా చేయుటయే యోగసాధన. దానియందు ఆసక్‌ 
కల్పించుటవలన జీవులకు కర్మ సంస్కారములు క్రమేణా నశించును. అట్లు 
కర్మసంస్కారములు నశించిన వారికి వ్యాధులు రావు. ప్రాచీనవైద్య శా స్త్రమయిన 
ఆయుర్వేదమునందును, నవీన వైద్యశాస్ర్రమయిన హోమియోపతియందును 
ఈ సిద్దాంతమే ప్రతిపాదింపబడినది. కనుక జీవులకు అట్టి యోగవిద్యను 


ఇచ్చిన నారాయణుడు వైద్యుడగుచున్నాడు. 


3. ఇట్లు యోగమార్గము పరమాత్మచే జీవులకు ప్రసాదింపబడినది. 
యోగమనగా కలియుట అని అర్జము. సమస్త సృష్టియందలి_ పరమాత్మతో 
ఎకముగా అంతర్యామిత్వము చెందుట యోగము. “ॐत ప్రతి అణువు 
నందును తానే ఉన్నానని తెలియుట ! ఇట్లు యోగస్టితి పొందుటకు జీవునికీ 
తన దేహకోశములన్నియు ఒకే సామ్యమునందు నిల్చుట .కావలెనం 
దేహకోశములన్నియు సామ్యుముచెంది, యోగి అయినవానికి తాను సాధించిన 
మార్గమును తోటివానికి_ ఉపదేశింపవలసిన బాధ్యత ఎర్పడుచున్నది. ఇట్లు 


66 విష్ణు సహస్ర నామము 


ప్రతి యోగికిని మరియొకడు శిష్యుడుగా ఎర్పడుటవలన, యోగము 
ఉపదేశింపబడుచున్నది. ఇట్లు యోగము గురువునుండి శిష్యునికి మరల వాని 
నుండి వాని శిష్యునికి, ప్రవహించుచునే యుండును. అట్టి యోగము 
పరమాత్మయే కనుక అతడు సదా యోగి. 


4. వీరులయందు యుద్ధము చేయవలెనన్న కోరిక యుండును. 
రాజులకది సహజము. ఒకవేళ బరిలో మంచివారికి అట్టి కోరిక లేకున్నను, 
దుష్టులకు ఉండును. దుష్టులైన రాజులు, మంచి. వారిపై దండెత్తి యుద్ధము 
చేయుదురు. అట్టి దుష్టులను, మంచి వారిలోనున్న వీరత్యమే దమించి, 
నిగ్రహాంచుచున్నది. కనుక వీరత్వము భగవంతుని రూపములో నొకటి. అందుచేత, 
దుష్టులైన వీరులను జయించి నశింపచేయు లక్షణము నారాయణుడే. 


5. లక్ష్మీదేవి శుభమునకు, వైభవమునకు చిహ్నము. సృష్టియందలి 
సకల. జీవులకును, వస్తువులకును ఈమెయే వైభవము కల్లించుచున్నది. అట్టి 
వెభవము వాటి రూపములవలన . కలుగుచున్నది. ఈ వస్తువులు, జీవులు 
అంతర్యామి అయిన భగవంతునినుండి..రూపములుగా వ్యక్తమయినవి కనుక 
ఈ రూపములకు పరమాత్మయే ఆధారము. అందుచేత నారాయణుడే, వస్తువులకు 
వాటి వైభవములకు కూడ ఆధారమగుచున్నాడు. కనుక ఆయన లక్ష్మీదేవికి 
భర్త లేక అధిపతి. 


6. ప్రతివానికిన్సి: జీవితమునందు సంతోషము కల్గించునది, మధురమైనది 
అగు అనుభవ వోకోషముండును. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితిలో నుండును. 
ఒకనికీ ఆహారాదులయుందు ఇది కలుగవచ్చునం. వంరియెయుకనికి 
భార్యాపిల్లలయందు ఈ మాధుర్యముండవచ్చును. ' వేరొకరికి గానము 
చేయుటయందు. ఉండవచ్చును. యోగి అయినవానికి, ఇతరులకు ప్రేమతో 
సేవచేయుటయందు, ఈ మాధుర్యము లభ్యము కావచ్చును. ఇట్లు జీవుడు 
ఒక్కొక్క బ్థతినిదాట్కి చివరకు' జీవులయందున్న అంతర్యామినే, ఈ అనుభూతిగా 
పొందుదురు. కనుక నారాయణుడే జీవులయందున్న మాధుర్యము. 


రహస్య ప్రకాశము 67 
7. ఇంద్రియములు, జీవితమునందలి అనుభూతిని మానవునికి 
కలించుటకె . పుట్టినవి. అవి ప్రకృతి వలననే మానవునికి కల్లుచున్నవి. ప్రకృతి 
భగవంతుని వేలన కల్గుచున్నది. అందుచత ఇంద్రియములు భగవంతునికి 
లోబడి పని చేయును. ఈ ఇంద్రియములు జీవునికి సృష్టియందు సాధనములుగా 
సని చేయును. ఇది జీవికి భౌతిక జీవితమునందు అనుభవము సమకూర్చి. 
ఫెట్టుచున్నవి. ఈ అనుభవముల పరమారము భగవంతుని ప్రతిఫలముగా 
2०८०९०००. 


8. ప్రత్తి నుండి వస్త్రము నేయుబడుచున్నది. కాని వస్త్రము 
నగుపయోగించువానికి అందలి జిలుగులు, రంగులు కన్సించును కాసి దారము 
ప్రత్తి, విస్మరింపబడుచున్నని. అనగా తెలిసినను, తాత్కాలికముగా వాటి యందలి 
ఆకర్షణ మనస్సును భ్రమపొట్టును. అల్లే జీవుల శరీరములు కూడా ఒకరికొకరిక్‌ 
భ్రాంతికి కారణములగుచున్నవి. ఇట్లు జీవులను భ్రమ గొలుపుట ద్వారా 
ప్రకృతి తన కర్తవ్యము నిర్వహించుచున్నది. ఈ భ్రమనే మహామాయ అందురు. 
సృష్టి తనలోని భాగమే అని తెలియుటకు బదులు, తాను సృష్టిలోని ఒక 
భాగముగా (భ్రమపడుటవలన, జీవుడు తనకు కర్తవ్య్వములను కల్పించుకొని 
పని చేయుచున్నాడు. ఇట్టి మహామాయ పరమాత్మనుండియే కలుగుచున్నది. 


9. ఉత్సాహము జీవులను పనులకు పురికొల్పును ఈ ఉత్సాహ 
ఒక్కొక్కరికి ఒక్కొక్క పని యందు కల్లును తనకేపనియందు ఉత్సాహముండునో 
దానియందు తన శక్తిని, సామర్థ్యమును ప్రవేశపెట్టి ఇతరులకు ఉపయోగించు 
విధానమున దానిని నిర్వహించినచో అదియే జీవునకు మోక్షకారణమగుచున్నది 
ఇతరులను పనులలో నియోగించినపుడు కూడా వారి ఉత్సాహమును గమనించి, 
రానినిబట్టి పనులలో నియోగించవలెను కాని, అఆసక్తిలేని దానియందు 
` నియోగించరాదు. దీనినే శ్రీకృష్ణుడు “భగవద్గీతలో స్వధర్మానుష్టానమని చెప్పెను. 
ఇట్లు పరమాత్మ జీవులను వారి వారి, కర్త్రవ్యములయందు పురికొల్చి ఉత్సాహముగా 
నుంచుచున్నాడు. 


68 అష సహస నామము 


16. అట్ల జీవులకు పనులయందు సామర్హము కల్లును. సాధారణముగా 
తనకున్న సామర్థ్యము, బలమునుబట్టి పనులయ ఉత్సాహము. కల్లును. 
కొంతచుందిక్‌ భౌతికముగను, మరికొందరికి మనస్స్ఫునందును. अ ०5०८568 
బుద్దియందును ఈ బలము పని చేయును. వారికున్న ఈ బలమే, వారి 
నామర్థ్యమును వార్‌ ధర్మముగా ०००००५००. సాధారణముగా జీవులకు 
బనులయందు ఉత్సాహము, తమకున్న బలముననుసరించియే కల్గును. అట్లుకాక 
ఉత్సాహము తనకు సామర్థ్యము లేని వానియందు इदस, అది త్రన 
మనస్సునకు గల భ్రాంతివలన కలుగుచున్నదనియు, అది తన ధర్మము 
కాదనియు తెలిసికొని, మనస్సు తాను చేయగలిగిన వానియందు మాత్రమే 
| నులు చేయుట. సులభమగును. ఇట్టి సామర్థ్యమే 


ప ॥ 4 
బలమని చెప్పబడినది. జీవులయందు గల ఈ చమహాబలమే భగవంతుడు. 


ప్రతిపదార్థము : 1. మహాబుద్ధిః = గొప్పుబుద్ధి కలవాడు, 2. మహా వీర్యః 
= గొప్పు పరాక్రమము కలవాడు, 3. మహాశక్షిః = గొప్పు సామర్థ్యము 
కలవాడు 4. మహాద్యుతిః = గొప్ప ప్రకాశము కలవాడు, 5. అనిరే శ్యవపుః 
= పరిమాణమున కతీతమైనవాడు, 6. శ్రీమాన్‌ = లక్ష్మీ దేవితో కూడిన వా 

7. అమెయాత్మా = కొలతలకు మించిన వాడు, 8. మ దిధృత్‌ = గొప్ప 
పర్వతమును పెకెత్తినవాడు 


తాత్పర్యవయు :- పరమాత్మను, బుద్ధికి ఆధారమైన వానిగా, వీర్యవంతునిగా, 
శక్తేమంతునిగా, మహాప్రకాశముగా, ఊహకందని పరిమాణముగలవానిగా లేక 
పరిమాణము లేనివానిగా, లక్ష్మీ దేవికి భర్తగా, కొలతలకు లేక మానముల. 
| కందనివానిగా, మహాపర్యతమును ఎకెత్తినవానిగా, . ధ్యానము చేయుము. 


వివరణ :- 1. జీవులయందలి మనస్సు, ఇంద్రియములు, ప్రాణశక్తి, ' 
శరీరము మున్నగువానికన్నింటికి, బుద్ది ఆధిపత్యము వహించును. అల్లే ఈ 
సృ అంతయు, మహా సంకల్పము లేక మహా బుద్ది ఆధారపడి 
పనిచేయుచున్నది. దానినే మహా చైతన్యమని అందురు. ఈ మహాబుదినుండియే 


జీవుల వ్యక్తి గతే బుట్టి € ధార పనిణయుచు డొ ఇడా మొతము చోటునండు 


] 
ध | 


+ ५८ 2) «८ యు ల 2 ६, छ, ~. ~ ^£ ८ 
జ్ఞగ పనిచయుచున్నది. ఇట్లు పనిచేయుచునా మహ చెతన్యయము 


< 
అని వలననే కలుగుచున్నది. 

2. మానవుని యందలి శౌర్యము, పరాక్రమము, ధర సం 
ధర్మరక్త్ష ణకు ఉపయోగపడును. సనూజమునందు ధర్మము ప్రజాసంక్తేమము 
కలిగించును. ఈ ధర్మమువలననే రాజులు లేక దీరులు, పౌరుషము కలిగ్‌, 
శమపై ఆధారపడవారిని తను పరాక్రమముచే రక్షించుచునారు. కనుక 


జీవులయందలి ఈ పరాక్రమమే పరమాత్మ. 


3. ఈ విశ్వమంతయు ఒక మహాశక్తిపె ఆధారపడి పని చేయుచున్నది. 
చోటునందలి ఈ మహాోకశక్తియే జీవులయందు వారి వారి శక్తులుగా పని 
చేయుచున్నది. దీనినే ప్రకృతి యందురు. ఈ ప్రకృతి ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ 
అను మూడుగా పని చేయుచున్నది ఈ మూడింటితొ నేరుడు త్రికోణము 
జీవునియందు పరమాత్మ అను వెలుగుపై ఆధారపడి పనిచేయుచునాది. ప్రకృతి 
యందలి ఈ శక్తినే మహాశక్తి అందురు. ఈ మహాశక్తి పరమాత్మ యను వెలుగు 
వలన కలుగుచున్నది. కనుక ఆతడే మహోశక్షి అని ఎలువబడుచున్నాడు. 


4. జీవులయందు ప్రకాశించుచున్న “నేనన” వెలుగే పరమాత్మ. ఈ 
వెలుగే మనస్సుగా, ఇంద్రియములుగా, దేహ ధర్మములుగా పని చేయుచున్నది. 
మరియు ఈ వెలుగే మూడు లోకములయందు ద్రవ్యమయము, శక్షిముయము 
ప్రజ్ఞామయము ఆను మూడు శక్తులుగా పనిచియుచున్నది. మూడు శక్తులుగా 
2५45 త్రికోణము జీవునియందు నేనను అంతర్యామి యొక్క మహాతేజస్సు 
५७5 పని చేయుచున్నది. కనుక పరమాత్మయే అట్టి మహాతే జస్సు 


5. పరమాత్మ యొక్క తేజస్సు వలననే మూడు లోకములు వెలుగు 
చున్నవి. అందలి జీవుల వేరు వేరు రూపములన్నియు పరమాత్మ యొక్క 
శరీరము నందలి భాగములే. ఆయన తేజస్సే తన శరీరముగా గలవాడు 
శిజిస్సునకు_ పరిమాణము ఎట్టుండును? -సృష్టియందున్న సకల జీవులును, 
గ్రహ గోళాదులును ఆయనయందు భాగములుగా ఇమిడి పోవుచున్నారు 
కనుక. ఆయన పరిమాణము ఊహలకందనిది 


0 విష్ణు సహస్ర నామము 

6. శ్రీయనగా లక్ష్మి. సృష్టియందలి సంపదలన్నియు ఆమె వలననే 
కలుగుచున్నవి. రూపము, సౌందర్యము, నామము మొదలైన వన్నియు ఈమై 
వేలన కల్లినవే. ఈమె సర్వాంతర్యామి అయిన పరమాత్మ వలన పుట్టుచున్నది 
కనుక ఈ సంపదలన్నింటిక్‌ నిజమైన అధిపతి నారాయణుడు. ఆయన సమస్త 
సృష్బకిని సాక్షిగా నుండగా, ఆమె జీవులకు రూపములత పాటు సంపదలను 
కల్గించుచున్నది. | 


7. జీవాత్మ పరమాత్మ అను అగ్ని నుండి పుట్టిన నిప్పురవ్వ 
జీవులందరును ఈ మహాగ్ని నుండి పుట్టుచున్న రవ్యలే. ఈ అగ్నియే పరమాత్మ 
లేక మహాత్మ. అట్టి మహాత్మ కొలతలకు అందనిది. జీవాత్మకు నేను, నావారు 
అను పరిధి యుండును. ఈ పరిధులన్నియు, పరమాత్మ యను. వెలుగు 
నందు ఎవరికి వారుగా గీచుకున్న ఆవరణలే. ఇవి యన్నియు పరమాత్మ 
యందు కలిసిపోగా; ఆ ఆవరణలు కూడా ఆ మహావెలుగునందు కలిసిపోయి 
వాటి ప్రత్యేకతను కోల్పోవుచున్నవి. రాత్రిపూట ఎవరి దీపములు వారు 
వెలిగించుకున్నను, సూర్యోదయము వెనుక ఈ దీపముల వెలుగులన్నియు 
సూర్యుని మహా తేజస్సునందు వాటి వాటి" వెలుగులను కోల్ఫోవుచున్నవి కదా! 


8. సృష్టి ప్రారంభమునందు పరమాత్మ అను మహా వెలుగునుండి 
సత్యము అసత్యయు అను రెండు శక్తులు పుట్టినని. అందొకటి వెలుగుగా 
రెండవది ఎకటిగా విడిపోయినవి. అల్లి రెండుగా విడిపోయిన వెలుగునుండి 
జీవులకు మేలు కలిగించునల్టి, సృష్టిని పెంపొందించునట్టి, అనేక శక్తులు 
పుట్టినవి. ఆ శక్తులే సురలు లేక దేవతలు. అల్లే సృష్టిని నశింపజేయునర్టి 
లేక జీవులకు హాని కల్గించునట్టి శక్తులు చీకటి నుండి పుట్టినవి. ఆ శక్తులే 
అసురులు లేక రాక్షసులు. సృష్టి ప్రారంభమున ఈ సుర, అసుర శక్తులు 
చోటును మధనము చేయగా, దాని వలన చోటులో ఒక పెద్దసుడి ఏర్పడినది. 
ఆ సుడియందు గోళ్లములు కట్టుకున్నవి. కట్టుకుని భౌతికముగా వ్యక్తమయినని. 
అనగా ఆ మొదటి సుడి వలన చోటులో అనేక చిన్న చిన్న 'సుడులుగా 
ఎర్పడి ఈ భౌతిక రూపములు కట్టుకున్నవి. అట్లు భౌతిక - రూపములు 
కట్టుకొన్నను, అవి ఆ సుడివలననే నిలిచియున్నవి. ఇట్లు మహా సుడి చోటులో 
ఏర్పడినపుడు, పరమాత్మ దానిని తన వీపుపై ధరించి, ఆ సుడి చెదరిపోకుండా 


రహస్య ప్రకాశము 71 


కాపాడెను. భగవంతుడు తాబేలు రూపమున ఇట్లు చేసెను. తాబేలు వీపు 
అర్థ చంద్రా కారముగా గట్టిగా ఉండును. అనగా అలట్లేరృడిన సుడియందు 
భౌతిక రూపముగా అణువులు ఎర్పడి, గోలాకారముగా వాటిని గట్టిపరచెనని 
భావము. అల్లే శ్రీ కృష్ణావతారమున శ్రీకృష్ణుడు గోవర్థన పర్వతమును తన 
చిటికెన ప్రేలుపై పైకెత్తి నిలబెట్టెను. ఇంద్రునికి గోపాలురపై కోపము వచ్చుటచే 
వారము దినములు సూర్యుని కనిపించనీయక, ఎడతెగని వర్షము కురిపించెను. 
శ్రీకృష్ణుడు వారిని రక్షించుటకు గోవర్ధన పర్వతము పైకెత్తి దాని క్రింద 
గోపాలురను, పశుపక్ష్యాదులను ఇంద్రుని బారి నుండి రక్షించెను. కనుక 
పరమాత్మ గొప్ప పర్వతమును ధరించిన వాడగుచున్నాడు. 


20. శ్ల॥| మహేష్వాసో మహిభర్తా శ్రీనివాసస్సతాం గతిః 
అనిరుద్ధ స్సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ 


ప్రతిపదార్భవయు :- 1. మహేష్వాసో = గొప్పది అయిన ధనుస్సు 
ధరించినవాడు, 2. మహీభర్తా = భూమికి భర్త లేక ఆధారము, 3. 
శ్రీనివాసః = లక్ష్మీదేవికి నివాసమయినవాడు, 4. సతాంగతిః = సత్సురుషులకు 
మార్గము, లక్ష్యము అయినవాడు, 5. అనిరుద్ధః = అడ్డగింపే శక్యము 
కొనివాడు 6. సురానందః = దేవతల ఆనందమునకు కారకుడు, 7. 
గోవిందః = గోవులకు యజమాని అయినవాడు, 8. గోవిదాంపతిః = 


తేజస్సును లేక జ్ఞానము తెలిసినవారిని రక్షించువా 


తొత్సర్యవయ :- పరమాత్మను, శార్సమను విల్లును ధరించినవానిగా, భూమిని 
ధరించువానిగా, సృష్టివెభవమే తన నివాసముగా గలవానిగా, సత్సురుషుల 
మార్గము, గమ్యము తానే అయినవానిగా, అడ్డగింప వీలులేనివానిగా, దేవతలకు 
ఆనందము కల్గించువానిగా, గోవులకు యజమానిగా, జ్ఞానులకు రక్షకునిగా 
ధ్యానము చేయుము. 


వివరణ :- 1. విష్ణువు యొక్క ఆయుధములలో ఒకటి उन మను ధనుస్సు. 
అనగా చక్కని వంపులు తిరిగిన ధనుస్సు అని అర్థము. విష్ణువు దీనిని ధరించి. 
'సృష్టియందు చీకటిని కలిగించు అసురులను సంహరించి దేవతలను, బుషులను 
రక్షించెను. అనగా సూర్యాత్మకము, చంద్రాత్మకము అను రెండు వెలుగు 


= శ్రీం £ ^ 4 చా ५८ జ శ € <८ ~< ~ ర > ^€ €> 25 ८ ఇట్‌ [ष 
०) క్కుపెట్టబడ విడిచిన బాణముగా, సృష్టి इ భావము. అ రతేకాక్ర 
ॐ > ` -&4 88 22 ల 


} ५ नं 


५६८ 


వెలుగుచున్న జ్ఞానమును వెలుగే బాణముగా ఎర్నడుచున్నది. సంస్వతము 
८६ 3 ఆ శ एन 
ఒం అను అక్షరము బాణము ఎక్సుపెట్టబడిన వింటిని పోలియుండును 


ఇందు శ్వాస లోనికి తీసుకొనుటయే వింతినారిని సూచించును. విడువబడిన 


భౌతిక శరీరము, మనస్సు ఇంద్రియములు మున్నగునవి చంద్రకిరణముల 
వలన ఎర్పడుచున్నవి. ఈ రెండింటి యందు గల అంతర్యామిని దర్శించిన 


వానిక్‌ వాటి ప్రత్యేకతలు నశించి పరమాత్సయందు నిలుచునట్టి స్థితి అభించును, 


జీవియందు కలుగునట్టి ఇట్టి జ్ఞానమునే సుషుమ్న అందురు. ఈ సుషుమ్న 
కనుబొమ్మ? చడుమ ` పుట్టుచున్నది. అనగా వింటియందు సంధింపబడిన 
బాణమే ఈ సుషున్నునాడి. ఇట్టి విల్లును జీవియందు ధరించినవాడు పరమాత్మ 


కనుక అకను छन्तु ధనువు అని కీర్తింపబడినాడు 


2. భూమీ అసంఖ్యాకమైన అణువుల సముదాయము, కాని అందలి 
చిత్రమేమనగా, ఈ అణువులన్నియు విడిపోకుండా ఒక్కటిగా పట్టియుంచు 
మహాశక్తి ఒకటి చోటులో పని చేయుచున్నది. అది మన భూమియందు 
ఆయస్కాంత క్షేత్రముగా ఏర్పడుచున్నది. భూమియందు ఏర్పడిన ఈ 
ఆయస్కాంత క్షేత్రము వలననే, ఆణువులు పట్టి యుంచబడుచున్నని. ఈ 
_అణువులే కొంతకాలము తర్వాత జీవకణములుగా ఏర్పడి, వానినుండి క్రమేణా 
వృక్షజాతులు, పశుజాతులు, మానవులుగా వచ్చుచున్నది. అణువునందలి ప్రజ్ఞ 
_ మానవునిగా వచ్చుసరికి వ్యక్తిగత ప్రజ్ఞ ఏర్పడి, వేర్వేరు స్వభావములు 
-ఎర్పడుచున్నని. అవియే పరిపూర్ణ మానవుని యందలి పరమాత్మగా రూపాంతరము 


రహ (ప్రకాశము 73 


నెందుచున్నని. ఇట్టి అణువులన్నిటిని భూమి యందలి మహాశక్తిగా సరమాత్మయే 
భరించుచున్నాడు. 

3. సృష్టియందలి సమస్తమును పరమాత్మనుండియే పుట్టుచున్నది. 
. ఆయనవలననె సృష్టి రక్షింపబడుచున్నది. ఆయన, సృష్టిలోపల, వెలుపల 
కూడ నుండువాడు. ఈ సృష్టి పరమాత్మ సంకల్పముగా' బయలుదేరి వచ్చినది. 
కనుక సృష్టి లేక ప్రకృతికి, పరమాత్మ హృదయమే పుట్టుక స్థానము హృదయము 
పేముకు సంకేతము. కనుక పరమాత్మ యొక్క ప్రేమయే ప్రకృతిగా పుట్టుచున్నది. 
దీనివేతనే విష్ణువు యొక్క హృదయము లక్ష్మికి నివాసస్థానముగా చెప్పబడినది. 
&& లక్ష్మిని తన హృదయమందు ధరించుచున్నవాడు కనుక ఆయన శ్రీనివాసుడు. 


4. సత్ఫురుషుల యందున్న సద్గుణ సంపత్తియే వారిని ముందుకు 
నడుపుచుండును. అనుగ్రహింపబడిన శిప్యులయందును, దీక్షగలవారి యందును, 
సత్కర్మయందలి అభిలాషగా, ఇదియే పని చేయుచున్నది. ఈ అభిలాషయే 
జీవుని క్రమేణా ముక్త స్థితికి కొనిపోవుచున్నది. ఇట్టి సత్కర్మయందలి కోరికవల్లనే, 
జీవులు తమయందు గల కామము, క్రోధము, మున్నగు వానితోకూడిన నీచ 
ప్రవృత్తిని జయింబ, సర్వాంతర్యామి యందు ఐక్యమగుచున్నారు. అనగా 
వారియందలి జీవాత్మ అను వెలుగు, పరమాత్మ అను మహాతేజస్సుగా 
మారిపోవుచున్నదని అర్హము. ఇట్లు జీవులకు బాగుపడవలెనను సంకల్సము 
కల్గించి, తనయందు ఐక్యము చేసుకొనుచున్నాడు కనుక, పరమాత్మయే 
సత్సురుషుల మార్గముగా ఐఎర్పడుచున్నాడు 


5. ఈ లోకములన్నియు స్తూలముగా ఏడు పొరలుగా ఉండును. ఈ 
వారలన్నియు ఒకదాని పైన మరియొకటి కాదు. ఒక దానియందు ఇంకొకటిగా 
యున్నది. ఆత్మ బుద్ది మనస్సు, ఇంద్రియములు, ప్రాణము, భౌతిక 
శరీరము, అనునవి ఒకదానియందు ఇంకొకటి ఉన్నవి. మనస్సు ఉండుట, 
'ఇంద్రియములకుగాని, భౌతిక దేహమునకుగాని లేక ఆత్మకుగాని, ఆటంకము 
కొదు. ఇట అన్నియు ఒకదానియందు 2.७९ ఇమిడి, చిట్టచివరకు 
_పరమాత్మయందు ఇమిడి పోవుచున్నవి. కనుక పరమాత్మ నిరోధింపబడని 
వాడుగా నున్నాడు. అంతేగాక యిది భగవంతుని సృష్టి వ్యూహములలో నొకటి 





4 విష్ణు సహస్ర నామము 


6. ఈ సృష్టి నిర్మాణమునకు నిర్వహణకు దేవతలు పనిచయుచున్నార్స 
వారు గ్రహగ్‌ళములు ఎరాడుటకు. శరీరములు ఎర్చడుటకు మొక్కలు 
ములుచుటకుు వర్గమునకు సూర్యరశ్మికి అధిపతుతై సృష్టిని నిరహించుచునా రు 
వారు నిరంతరము ఇట్టి కార్వ్యక్రమమున నిమగ్నులై యున్నను తము తవు 
కర్తవ్యముల యందలి సామ్వత అంతర్యామి వలననే కలుగుచున్నదనియు 
తమయందలి పనులను దీక్షగా అంతర్యామియ బయుచున్నా బరిగి 
ఆయనయందు సమర్పణ బుద్దికలిగి ఆయన యందే =< ¢ యున్నారు 
వారిక నిరంతరము ఆనందమే. తమ యందు గల ఈ ఆనందమే పరమాత్మ 
యుక్క నిజస్థితి అని ఎరిగినవారె నారాయణుని ఆనందమయ స్థితియందు 
నిలిచి యున్నారు. 


7. శ్రీకృష్ణుడు బృందావనము నందలి 6 అన్నింటికిని యజమానియె 
యున్నాడు. కనుక అతడు గోవిందుడు. గో వు అనగా కీరణములని కూడా 
అరమున్నది. సూర్యకిరణములనుండి దిగివచ్చిన ఎడు వర్లములే ఏడు 
(గహిములుగా కట్లుకొ సుబున్నవి. కనుక సూర్యుని యందున్న పరమాతాయే 
గోవిందుడు. అంతేకాక జీవునియందు నేను అను ప్రజ్ఞవలన మనసూ 
ఇంద్రియములు ఎర్పడుచున్నవి. ఇవి గోవులు. అటే ४०८०००८०} వివిధ 
కేందముల యందు గల గంధులు, గోవులని వెద్య శాస్త్రమున చెప్నుబడినది 
అవ వాటి రసమను పాలను శరీరమునందు వరింప చేయు వివిధ 
అవయవములు పోషంపబడుచున్నవి © గొవులన్నియును జవునియందున్న 

నను పరమాత్మ నుండి కలుగుచున్నవి కనుక అతడు గోవిందుడు 


8. గోవులను సేనించి, పోషించువారిని భగవంతుడు రక్షించును. గోవు 
పశు జాతులన్నింటిలోను ఉత్తముమెనది, మరియు పూజసీయమయినది 
ఎందుచేతననగా తల్లిపాలు బిడ్డలకు మాత్రమే నిల్లయింపబడుచున్నవి. గోవ 
అట్టుకొక తన పాలను తన © లతోపాటు వరానవులకు కూడా 
వినియోగించుకొననిచ్చుచున్నది. ఈ యొక్క లక్షణము చేతనే గోవు సమస్త 
మానవజాతికి మాతృస్థానమున - నిలిచినది. అటి. గో వును. పూజించువాడు 
నారాయణుని అనుగ్రహమునకు పాొత్రుడగుచున్నాడు శ్రీకృష్ణుడు గోరక్షణము 
వ్యవసాయము యజ్ఞార్థ కర్మలుగా నిర్ణయించెను. ఆవులను పెంచి పోషించి, 


రహాస్య ప్రకాశము 75 


9 పాలను సమాజమునందలి తోటివారి అవసరమున్లకై వినియోగించుట, 
ऽ భూమిని 2; పండించి, ఆ పంటను ८००5 ५२ 3०49० కు 
సుర్చించుటివలన, మానవుడు యజ్ఞము చేసిన వాడగుచున్నాడు. అనగా 
యజమాని అగుచున్నాడు. ఇట్లు ఈ కృషి గోరక్షాదులను నిసా (ర బుద్దిత్‌ 
ॐ యందును, తీట మానవులయందును నారాయణుని చూసి వాని 
సేవగా నిర్వహాంచువానకి హృదయమునందు శ్రీకృష్ణుని సాన్నిధ్యము కల్లును. 
తన శాసయందున్న ఓంకారమే వేణుగానమగును. దీనినే సామగానమందురు. 
అట్టి గానమునందు నిరంతరము మేల్కొనిన వాడు, సోమపానము చేయుచున్నాడని 
వర్ణింపబడినది. ఇట్టి యజ్ఞము చేసిన వాడు సోమయాజి అగుచున్నాడు. ఇట్టి 
యజ్ఞము తనయందు జిరుగవలెనన్నచ ప్రతివాడును విధిగా ఆవును సేనించి 
కీరవలెను. అట్లు సేవించుటవలన వానియందు పశువులుగా చెప్పబడిన 
ఇంద్రియుములు, మనస్సు మున్నగుగవి అంతర్ముఖములై, = తనయందున్న 
పరమాత్మను దర్శించును. అతడే తన గానమువలన, ఇంద్రియములను తన 
వెప్పునకు ఆకర్షించును. ఇట్లు గోవులను రక్షించి, పోషించువారికి పరమాత్మ 
అధిపతి యగుచున్నాడు. 

21. శll ००6९९००5 హంసస్సుపర్టో భుజగోత్తమః 

హిరణ్య నాభస్సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ 


[4 


ప్రతిపదార్థము :- 1. మరీచిః = చీకటిని నశింప చేయు వెలుగు, 2. 
= దముంచువాడు 3. హంసః = హంసరూపుడు, 4. సుపర్లః 
= గొప్పరెక్కలుగల పక్షి, గరుత్మంతుడు, 5. భుజగోత్తమః = సరము లందు 
క్రష్ణుడు లేక అనంతుడు, 6. హిరణ్యనాభః = బంగారపు బొడ్డు గలవాడు 
7. సుతపాః = చక్కగా తపస్సు చేయువాడు లేక అట్టి తపస్సే తానైన 
వొడు, 8. ప & = పద్మము నాభి యందుగలవాడు, 9. ప్రజాపతిః 
= జీవుల కకు కారణమెనవాడు | 
లొత్సర్యవేయు :- భగవంతుని, చీకటి నశింపచేయు వెల్లుగా, లేక మనస్సను 
వీకటికి. వెల్తుగెన వానిగా, హంసగా- లేక జీవుని శాాసయే తానైెనవానిగా, 
సుపర్దుడను గరుత్మంతునిగా, సకలలోకములను మోయుచున్న అనంతుడను ' 
మహో సర్పముగా, బంగారపు బొడ్డు. గలవానిగా | సత్పురుషుల తపస్సు తన 


6 విష్ణు సహస్ర నొమము 


రూపమైన వానిగా, బొడ్డు యందు పద్మముగల వానిగా, జీవుల పుట్టుకక్ష 
రక్షణకు కారకుడైన వానిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. మరీచి యనగా చీకటిని చీల్చునది లేక వెలుగు ' బ్ర 
అర్థము. సప్రమరుత్తులే ఏడుగురు బుషులుగా వచ్చిరి. మరల అవియే 
సూర్యుని కిరణములేడుగా వచ్చినవి. సూర్యకిరణములయందలి ఏడు వర్షముతై 
ఎడు మరీచికలు. రంగులు, వర్ణ ప్లోషణము అనువానికి, వీరు ఏడుగుపు 
అధిదేవతలు. 


2. ఇంద్రియములు మనస్సు “నేను అను సూర్యుని నుండి 
భౌతికముగా వ్యక్తమగు ఏడు వర్ణముల వంటివి. ఇవియే పంచేంద్రియములు 
మనస్సు బుద్ది. ఇది తమ వివిధములగు _ ప్రవృత్తులనుండి పరమాత్శచే 
దమింపబడుచున్నవి. ఇట్లు దమించుట లేక నిగ్రహించుట అనునది, 
బలవంతముగా కాక్క ఇంద్రియములను పరమాత్మ యందు, వాని లీలల 
యందును మరల్చవలెను. కేవలము పరమాత్మ యొక్క రూపమునందే కా 
జీవులుగను, వస్తువులుగా కూడా ఆయన వ్యక్తమగుచున్నాడని తెలిసి వాటి 
నామ రూపాదులుగానే ధ్యానము చేయవలెను. కేవలము ధ్యానించుటయే 
కాక్క భౌతికముగా అట్టి భావనలోనే జీవులను సేవించి తీరవలెను. అటు 
చేసినవానికి మాత్రమే అప్రయత్నముగా ఇంద్రియములు దమింపబడి 
పరమాత్మయందు లగ్నమగును. ఇట్లి విధానమున జీవులను దమించుచున్నాడు 
కనుక పరమాత్మ . దమనుడుగా చెప్పబడయున్నాడు 


3. నారాయణుడు హంసుడని చెప్పబడినాడు. హంస నీటిని పాలను 
వేరు చేసి పాలను మాత్రమే గ్రహించును. అల్లే జీవుల యందుగల పరమాత్మయైన 
హంస, ప్రపంచమునందలి సత్కర్మలను దుష్కర్శలను, వేరు చే 
సత్కర్మలయందు మాత్రమే మనస్సు. అగ్నమగునట్లు చేయును. ఈ హంస 
శాన యందు పని చేయుచున్నది. శాస యందు గల “సోహం” అను 
మంత్రమే ఈ హంస. ఇది ప్రాణాయామము ప్రత్యాహారము, ధారణ మున్నగు 
వానివలన, జీవియందు: त దీనిని 
ఉపాసింప. దలచినవారు “ప్రశాంతముగా కూర్చుండి మొదట శరీరమందలి 


రహస్య ప్రకాశము ` 77 
జ్రయువములన్నింటిని బిగువు లేకుండునట్లు ఆపాదమస్తకము సర్దుబాటు 
39555853. కనులు మూసుకుని శిరస్సు నుండి పాదముల వరకు ఒక్కొక్క 
అఇ్వయవమును మనస్సుతో వరుసగా స్పృశించుచు, వాటి యందు బిగువులు 
5 సర్గుకొనవలెను. బదప एर నిశాసలను, క్రమము చేసుకొనవలెను 
అనగా శాస లోనికి తీసుకొనుట, . బయటకు వదలుట, ప్రశాంతముగా, అతి | 
నెమ్మదిగా చేయవలెను. ఇట్లు మూడు నాలుగుసార్లు చేసిన తర్యాత మనస్సుతో 
ఖాన ప్రక్రియను గమనించవలెను. ఛాతి, అందలి ఊపిరితిత్తులు సంకోచించుట 
వ్యారోచించుటి, ప్రశాంతముగా గమనించుచుండ వలను. అట్లు మూడు నాలుగు 
ఇాసలు గమనించిన తర్వాత, శ్వాస లోనికి తీసుకొనునప్పుడు ప్రశాంతముగా 
మనస్సుతో “సో” అను అక్షరము సుదీర్రముగా, శ్వాస లోనికి తీసుకొనుచున్నంత 
సేపు ఉచ్చరించవలెను. అట్లే శాస బయటకు వదలునప్పుడు “హం అను 
అక్షరము పెకి వినిపించునట్లు ప్రశాంతముగా సుదీర్ణముగా ఉచ్చరించవలెను. 
ఇట్లు కనీసము మూడు నాలుగు సార్లు చేయవలెను. ఇట్లు చేయునపుడు 
అతిగా చేయుటగాని, ఎక్కువసెపు శ్వాసను తీయుటగాని ఎక్కువసార్లు 
వేయుటగాని చేయరాదు. ఇట్లు చేయువారు తప్పనిసరిగా ప్రతిదినము భగవద్గిత 
లేక భాగవతము వంటి సరధ్గంధములు చదివి వివరణ చేసుకొనవలసి 
“యుండును. అట్టి వారికి మాత్రమే ఈ మంత్రము శ్వాసయందు మేల్కొని 
అందలి హంసగా భగవంతుడు వ్యక్తమగుచున్నాడు. ప్రాణాయామము 
వేయవలసిన సరియెన పద్దతి ఇదియే. పెద్దలు, మహర్షులు అంగీకరించిన 
నిధానము ఇది మాత్రమే. శ్రీకృష్ణుడు భగవదీతయందు ““ప్రాణాపానౌ 
సమౌకృత్యా' అని ప్రాణాయాశుమును ప్రతిపాదన చేసెను. ప్రాణమనగా 
ఉచ్ళాసము, అపానము అనగా నిశ్వాసము వీనిని ప్రశాంతముగా తీసికొ 
వదలుటనే శ్రీకృష్ణుడు సమమునందు కాక సామ్య స్థితియందు ఉంచుటగా 
చెప్పెను. అట్లే ఇంకొకచోట ““మనోహృది నిరుధ్యచ అని కూడ చెప్పెను 
మనస్సు హృదయమునందు నిమగ్నము చేయవలెను. అల్లే నిమగ్నము చేయుట, 
పై ప్రక్రియవలననే సాధ్యపడును | 
4. సుపర్టుడు నారాయణుని తన 9 మోయుచున్న. పక్తిదేవత 

పర్గుని విష పైనున్న నారాయణుడు గోళాకారములోనుండి, _అమృతత్యము 


॥# ॥ 4 


78 न సహస్ర నామవ 


న జని = 6 ©> "प ८ od 
అనబడు స్థితిల్‌ తెలియబడుచున్నాడు. ఊపిరితిత్తులు రెండును ఈ 29:39; 
=“ £ 


రండు రెక్కలు. శ్యాసయందు ధ్యానము చెయబడుజాడే <. ८" 49 6903, 


~ శ 
నారాయణుడు = ` 20 కారముగా. జీవులయందు. ఉన్నాడు సోహ్య 
మంశత్రమునందు సో అను అక్షరమునందలి “స కారము, మరియు “హాం” 
అను అక్షరమునండలి “హికారము తొలగించినచోో ఓమ్‌ అనగా ^ & ^" 


వచ్చును. ఈ ఓంకారము మనయందు శాఃాసను నడుపుచున్నడి. ఓజసు అను 
పేరుగల అచ్చుతము, జీవి శ్వాసను, శరీర భాగములను నడుపుచున్నది. మ 
४०८०००९ ०८०, ముక్కు కొననుంండి హృదయము వరకుగల 5.6 
మండలముయొక్క సృందనమునకు అధి దేవతయేే ఈ సుపర్దుడు. ఆయన 
వలననే దేహముంనదలి శ్యాసప్రక్రియ చక్కగా నడుచుచున్నది. ఈ సుపర్షుడే 
గరుత్మంతుడని కూడా పిలువడినాడు. ఆ గరుత్మంతునికి పొడవైన క్కున్నట్లుగా 
| చెప్పబడినది. 


5. ఆదోేషువు లేక అనంతుడు చుట్టలు చుట్టుకొని యుండగా, ఆ 
చుట్టలమధ్య మహా విష్ణువు శయనించియుండును. అంతేగాక ह 
యొక్క వేయి తలల పడగపై భూమి నిలబడియున్నది. ఇందు ఆదోోషుప్ర 
అనగా చుట్టలుగానుండి విచ్చుకొనుచున్న కాలము. ఆ చుట్టల మధ్య 
విష్ణువుండుంను. అనగా విష్ణువునుండిటేం కాలను. పుట్టుచున్నదని, 
అకాలమునందు అంతర్లీనముగా విష్ణువే ఉన్నాడని అరవ. అట్లు 
విచ్చుకొనుచున్న కాలము నుండియే సృష్టి వ్యక్తమగుచున్నది. కనుకనే భూమి 
ఆయన పడగపై ఉన్నట్లుగా చెప్పబడినది. ఆది శేషువు యొకు. వేలాది తలలే 
అసంఖ్యాకములైన జీవరాశులు. వీరందరు కాలము నలననే సృష్టిలో 

ట్టుచు 09. .కనుక అవ్యక్త తిలో నున్న పరమాత్మ నుండి _ భౌతిక 
ప్రపంచమువరకు వ్యాపించియున్న కాలమను నముహాసర్బమే అనంతుడు. ఇందు 
అనంతుడు పరమాత్మ నుండి సృష్టి దిగివచ్చుటకు సంకేతము.. గరుత్మంతుడు 


జీవుడు తన భౌతికస్థితి నుండి అమృతత్యమున్లకై సాధనము చేసి ఐక్యము 
పాందుటకు సంకేతము 


| 6. వారణ్యనాభుడు అనగా సృష్టి మొట్టమొదట పరమాత్మ నుం 
దిగివచ్చిన హిరణ్యగర్భాండము. ఇదియే మొట్టమొదటి రజస్సు. ఆ రజస్సు 


రహస్య ప్రకాశము 79 


(व) 


భక ధూళినుండియే తారలు రూపుకట్టుకొన్నవి. ఈ రజస్సు ఆవ్యక్తముగానున్న 


పరమౌత్మ ను అ డి थ < చున్నది. 


7. మహాతపస్సు లేక తీవ్రనిష్ట్ణ మొట్టమొదట సూర్యుడి పుట్టుకక 
కారణముయ్యెను. తప అను శబ్దమునకు వేడి అని కూడా అర్థమున్నది 
సూర్యుడు తపసే చేయగా వాని శరీరముగా అగ్ని గళము ఐఎర్మడినది. ఈ 
స్సు జీవులల్‌ మోక్రమునందలి కోరికగా వ్యక్తమగుచున్నది. ఇట్లు సూర్యుని 


[ओ Nn 


+< ५” «^ = అల్లో 


మొదలు జీవునివరకు ఈ తపస్సు పని చేసి వారిని నారాయణునియందు 


ఐక్యమొనర్చుచున్నది. కనుక అటువంటి మహాతపసే నారాయణుడు. 


8. పద్మము వికసించుట లేక విచ్చుకొనుట అనుదానికి గుర్తు. 
లోకములన్నియు ఒక్కొక్కటిగా వ్యక్తమగును. అట్లు వూక్తమగుటనే ఈ పద్మము 
తెలియజేయును. “సుడి'కి తర్వాత స్థితి పద్మము. చోటులో సుడిగా ప్రజ్ఞ 
ఏర్పడి, తర్వాత క్రమణా అందు ఒక్కొక్కటిగా దానియందలి భాగములు 
ఏర్పడును. ఇట్లు పువ్వుగా విచ్చుకొనుస్థితి బ్రహ్మవలన కలుగుచున్నది. బ్రహ్మ 
తన నాలుగు ముఖములతో సృష్టిని ఉచ్చరించును. అవియే సృష్టియందలి 
నాలుగు స్థితంలుగా చెప్పబడినవి. నారాయంణుడం సర్పవయన ०८० 
శయనించియుండగా ఆయన నౌభినుండి స్ఫష్బ పద్మముగా విచ్చుకొనును 

బ్రహ్మయొక్క సంతానమే ప్రజాపతులు. బ్రహ్మకు మొట్టమొదటి 
సంతానముగా నలుగురు కుమారులు పుటిరి. వారే సనక సనందనాదులు 
వారు బ్రహ్మయొక్క మనసునుండి పుట్టిరి సృష్టిచేయుమని బ్రహ్మ కోరగా 
' వారంగీకరింపలేదు. అప్పూడు (బ్రహ్మ ప్రజాపతులను సృష్టించెను. వారు శక్తులుగా 
రూపములుగా, భౌతిక సృష్టిని పుట్టించిరి. జీవుల పుట్లుకయేకాక గ్రహగోళాదుల 
పుట్టుకకు, మండలాత్మకమైన సంవత్సరమునకు వీరు అధిపతులు. కనుక 
వారును భగవంతుని రూపములే 


22. శ్లోl॥| అమృత్యు స్సర్వదృక్సింహస్సన్గాతా సన్గిమాన్‌ స్టిరః 


४५ ^ 


అజో దుర్మర్షణశ్ళాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ 


 ప్రతిపదార్థము :- 1. అమృత్యుః = మృత్యువులేనివాడు, 2. సర్యద్బృక్‌ 
"= అందరినీ చూచువాడు మరియు అందరికన్నులు తానే అయినవాడు, 3 


80 


సింహం = సింహము, 4. సంధాతా = సంధానపరచువాడు, 5. 306 
= సంధిచేయువాడు లేక సమన్వయము చేయువాడు, 6. స్థిరః = స్టిరమైనవాడ్లు 
7. అజః = పుట్టుకలేనివాడు, 8. దుర్శర్షణః = నాశములేనివాడు, 9. 


Il 


శాస్తా = శాసనము చేయువాడు, 10. విశ్రుతాత్మః = వినునట్టి జనులయొక్ష 
ఆత్మ అయినవాడు, 11. సురారిహా = దేవతల శత్రువులను సంహరించువాడ్డు.' 


తొత్సర్యయము:- పరమాత్మను, మృత్యువులేనివానిగా, సమస్తమును చూచువానిగా, 
మరియు అందరిచూపే తన చూపెనవానిగా, సింహమువంటి పరాక్రమము 
కలతాసిగ, అన్ని విషయములను సంధానపరిచి సమన్వయము చేయువానిగా 
్ధరమైనవానిగా, పుట్టుక లేకపోవుటచే జయించుటకు సాధూము 5" నిగా 
జగత్తును శాసించు వానిగా, జ్ఞానుల ఆత్మ తాన అయినవానిగా, మరియు 
దేవతల శత్రువులను సంహరించు వానిగా, ధ్యానము చేయుము 


వివరణ :- మృత్యువు శరీరమునకు, ఇం|దియములకు, వానివంటి యున్న 
మనస్సునకేగాని ఆత్మకు గాదు. జీవుడు వస్త్రములను విడిచినట్లు శరీరములను 
విడుచును. ఇది శతెలిసినవానికి మృత్యువు లేదు పరమాత్మ జీవునియందున్నవాడు 
కనుక చుత్యువు లేనివాడు. శరీరము, అందు పని చేయుచున్న శక్తులు 
చోటునండి వేచ్నినవే. అవి మరల చోటును చేరుచున్నవి కనుక అందలి 
పరమాత్మ కూడా మృత్యువు లేనివాడు అగుచున్నాడు. 


2. చోటులో మొట్టమొదట వెలుగు పుట్టినప్పుడు, వెలుగు చీకటి ఆను 
రెండు ఏర్పడినవి. అట్లే చూచువాడు, చూడబడు విషయము అని రెండు 
వచ్చినవి. ఇవి పరమాత్మ నుండి పుట్టినవి. కనుక అతడే చూచువాడు. 
८००८2०८ విషయము కూడా 


3. సింహము పరాక్రమమునకు గుర్తు. రాశి చక్రమునందు ఐదవ 
రాశికే సింహము సంకేతము. ఈ రాశి ఉత్తమ గుణములను, ప్రేమను, 
మరియు రక్షించుట, పరిపాలించుట అను రాజధర్మనమునకు గుర్తు. - అంతే 


గాక, పరమాత్మ జీవుల హృదయములందుండి వారిని రక్తి ౦చుచున్నాడు. 
కనుక. సింహమని చెప్పబడినా | | 


4. సృష్టి యందున్న అనేకములగు జీవులును వస్తువులును పరమాత్మ 


రహస్య ప్రకాశము 81 


వలననే నిలబడియున్నవి. నాటకమునకు దర్శకుడు లేక సూత్రధారివలె, పరమాత్మ 

లోకములలో జీవులకు, సంఘటనలను, పష రెప్బతులను _అనుసంధానముచేసి, 

రసముయతను కల్పించుచున్నాడు. ఇట్టి రసమే జీవిత సారాంశము. అట్టి | 
థ 

గ్రసపోషణమ్ముకై పరమాత్మచే సమస్తమును సంఘటితము చేయబడుచున్నది లేక 

కూర్బబడుచున్నది. 


5. అణువులు, పరమాణువులు మున్నగునవన్నియు ఒక దానితో నొకటి 
060४2452. అల్లే జీవుని శరీరము, భూమి, మిగిలిన లోకములు కూడా 
సంధింపబడినవి. ఇట్లు ఒకదానితో నొకటి అనుసంధానము చేసి సామ్యతను 
కూర్చుట భగవంతుని లీల. 


6. సృష్టియందలి ప్రతి అణువును ఒక కేంద్రమే. ఈ కేంద్రము 
చుట్టును విశ్వ్యమంతయు  పరిభ్రమించుచు. కేంద్రమును సామ్యుస్థితిలో 
నుంచుచున్నది. బొంగరము . గీర గిర తిరుగుచున్నపుడు దాని ముల్లుపె 
బొంగరమంతయు నిలబడి యున్నది కదా! అట్లే ప్రతి అణువునందునుగల 
ఈ కేంద్రము విశ్యమంతటను ఉన్నను దానికి పరిధిమాత్రము లేదు. ఇదియే 
అనేమిచక్రము లేక పరిధిలేని చక్రముగా సుపర్ణ్ల సూక్తమున చెప్పబడినది. 
ఈ కేంద్రము లేక బిందువుగా, పరమాత్మ సృష్టికి స్థిరత .కల్పించుచున్నాడు. 

7. ఈ సృష్టియంతయు భగవంతునినుండి పుట్టి మరల భగవంతుని 
యందే లీనమగుచున్నది. భగవంతుడు మాత్రము సృష్టికి అతీతుడు కలక 
ఆయనకు పుట్టుకలేదు. ఎందుచేతననగా పుట్టుటయనగా  జీవితీమునకు 
ప్రారంభము. చనిపోవుట యనగా జీవితము పూర్తియగుట. ఇట్లు మొదలు, 
చివర అను లక్షణములు కలవాడు జీవుడు. మొదలు పెట్టుట, పూర్తియగుట = 
"అనునవి మనస్సుయొక్క లక్షణములు. కాని ఆత్మకు ఈ లక్షణము లేదు. 
నదికి ఒకచోటినుండి మరియొక చోటికి ప్రవహించుట చివరకు సముద్రమునందు 
లీనమగుటయున్నది కాని నీటికి ఇట్లు ఒకచోట ప్రారంభమై అంతమగుట 
అను లక్షణము లేదు. అనగా నది సముద్రమునందు కలిసిపోవుచున్నది గాని, 
నీరుమాత్రము నది, సముద్రము రెండింటియందును నీరుగనే యున్నది. 


82 విష్ణు సహస్ర నామము 


కనుక పరమాత్మ సిటివంటి వాడైనచో జీవుడు నదివంటివాడు. కావున జీవృడ్లు 
మరణించుచున్నను అందలి పరమాత్మకు రణము €> 


8. నశింపచేయుట, లేకుండాపోవుట ఆనునవి, భౌతిక లోకమునకు 

సంబంధించినదని. నిజమునకు రశించుట నాధ్యము కాదు. వస్తువులు స్ట్థితిమారు 
2) ध क టిని మ 23 च ర్వా न 

చెందును కాని నశింపవు. నీ రగబెట్టినచ ౧రు ఆవిరి రూపములోనికి 


మారును. కాని నశింపదు. ఇట్లు అన్నిందేయందునుగల ఈ నశింపని గుణము 


పరమాత్మయే. కనుక అతడు నాశనము లేనివాడు. 


9. భగవంతుడు శాసించువాడు. పడారములను వాతి ధరృముల 


ద్యారా శానించుచున్నాడు. అట్లే జీవులను వారి స్య్వభావముల దారా 
శాసించుచున్నాడు. సీట్‌కి ప్రవహించుట ధర్మము. ప్రపంచమునందు ఎచ టనెనను 
ఈ ధర్మము నిటియందు పని చేయుచుండును. తుదకు |పయోగశాలలో 
రసాయనిక చర్య మూలంగా తయారైన నీటికి సెతము ఈ ధర్నము తపొదు 
నీరు ప్రవహించునేగాని పొరపాటునైనను నిపువలె కాలదు కదా అల్లే 
జీవులయందు సైతము ఈ ప్రభావము వారి సభావములననుసరించి పని 
చేయుచున్నది. కోపముగా నున్నవారికి శాంతముగా నుండుట వాని తరము 
కాదు. ముందుగ కోపము తెచ్చుకొన గూడదని సిర్థయించుకున్నను, పరిస్థితుల 
యందు అసౌకర్యము, కష్ణము అనిపించినచో' వానికి తెలియకుండగనే కోపము 
వచ్చును. ఇట్లే సమస్త జీవులను వారి వా స్వభావముల ద్యారా భగవంతుడు 
శాసించుచున్నాడు. ఒకవెళ జీవులలో ఆత్మ వికాసము కలిగి శాంతము 
హమానము వంటి సద్దుణములు. కలిగినను, అట్టి ఆత్మ వికాసమునకు కావలసిన 
సంకల్పము లేక బాగుపడవలెనను కోరిక తన యందున్న ప్రేరేపణ వలన 
కలుగుచున్నది కదా! ఆందుచేత భగవంతుడు అన్నింటిని, అందరిని 
శాసించుచున్నాడు | : 


10. పురాణములను, సదధ్ధ్దంథములను శ్రద్దతో చదివి ఆచరించువారు | 
వాటి ద్వారా భగవంతుని సాన్నిధ్యము పొందుచున్నారు. ఆనగా వానియందే 
2६ చుచున్నారు. కనుక భగవంతుడు కూడా అటి వారియందుండును 


11. దేవతలు సృష్టియందలి జీవుల పరిపూర్ణతకు పని చేయువా 


రహస్య ప్రకాశము 53 
కనుక వారి పని సృష్ట నిర్వహణకు, అభివృద్దికి సంబంధించి యుండును 
ఎవరైనను దీనిని వ్యతిరేకించినచో వారు దేవతలకు శేతువులగుచున్నారు. కనుక 
దేవతల సహజగుణములయిన శాంతము, దయ, పమ మునుగు సదుణములకు 


వాని సా ५८ ५ ~ < యు ~ 0०८). "i 
బదులు వాని సానయముననె కొపము, ద్యషము, పగ, మున్నగు గుణములు 


[५ 
¢ 
£ 
। 

^ 

^ 

^ 
~ 
¢ 


क € «^. 4 ~+ «~~ ~ © నా 
>> తనయ ర్వ, ९९०2०९3 చేతనే వారు నశి ౦చుచున్నారు 
కనుక వారియందలి దుర్గుణముల నుపయోగించి వారిని సంహరించుచున్నాడు 
2 <$ णि ¬) © कि) ధౌ Wom MES =^ చాక రి 
23. $11 గురుర్గురుత ధామ. స్ఫత్యస్సత్యపరా క్రమ 

నిమిషో2. నిమిష (<) వాచసాతొరుదారధీః |! 


ob 
CA 
En 
5 


2. గురుతమః = 
గురువులకు . ఉపదేశింగువాడు, 3. ధామః = వెలుగు యొక్క మార్గము ' 
4. సత్యః = సత్యము, 5. సత్యపరాశక్రమః = సత్యముగా లోకముల | 


ప్రతిపదార్థవయు :- 1. గురుః = ఉపదేశ 


నాక్రమించువాడు, 6. నిమిషం = ०9 7. అనిమిషః = రెప 
లేనివాడు, 8. స్రగీ = మాలచే అలంకరింపబడినవాడు, 9. వాచస్పతిః | 
= వాక్కునకు అధిపతి 10. ఉదారధీ? = తనంతట తాను వెలుగునట్టి 
బుద్ధిగా పని చేయువాడు 


ry 


లొత్సర్యవయు :- పరమాత్మ ఉపదేశికునిగాను మరియు ఉపదేశికులందరికి 
గురువుగను, వెలుగు తనమార్ల్షమెన వానిగను సత్యముగా వెలుగు వానిగను 
అట్టి సత్యముగనే_ లోకములన్నియు ఆశక్రమించువానిగను రెప్పపాటుగా నున్న 


వానిగను మరియు అట్టి రెప్పపాటు తానే అయిన వానిగను, మాలను 


ధరించిన వానిగను, వాక్కునకు అధిపతిగను, తనంత తాను వ్యక్తమగు బుద్దిగా 
కలీయుబడుచున్నాడు 
వివరణ :- 1. గురువనగా ఉపదేశకుడని సామాన్యార్థము. నిజమునకు 


గురువు భగవంతుని అంశ భగవంతుడే జీవులకు ఆత్మసంస్కారము కలిగించుట్లకె 


గురువుగా వచ్చును. అనగా గురువు బెట్టివాడైనను శిష్యునికి లభించునది 
పరమాత్మ సాన్నిధ్యమేగాని భౌతికమగు గురువు మనః ప్రవృత్తిగాదు. అతని. 


ద్యారా శిష్యునికి భగవంతుడి స్వయముగా జ్ఞానము నిచ్చును. ఇచ్చట ' శిష్యునికి 


రీక్ష ఎమనగా గురువునందు కనిపించు లోపములు. అవి శిష్యుని సంసారమును 


४4 గురువునందు కనిపించును అట్లి లోపములను విమర్సించి గురువును 


& 


84 విష్ణు సహస్ర నామము 


నిందించుటవలన తమకు కలిగిన ఆత్మ సంస్కారమును, ముక్తి మార్గమును 
కోల్పొవుచున్నారు. ఇచ్చట లోపములున్నవా లేవా అనునది ప్రశ్న కాదు. 
శిష్యుడు దీనిని గమనించ్చుచున్నాడు లేక పట్టించుకొనుచున్నాడనియే. ప్రశ్న. 
ఎంత ఎక్కువగా లోపములను గూర్చి పట్టించుకొనునో ముక్తి వచ్చుటకు అన్ని 
జన్మలు పట్టునని సమాధానము. నిజమైన ఆత్మ సంస్కారము కలిగిన వానికి, 
భగవంతుడే తనను పరీక్షించుటకు యిట్లు ప్రవర్తించుచున్నాడని त 
యొక్క గుణగణములతో సంబంధము లేక శరణాగతి పొందును. 
2. “గుర్కుబహ్మా గురుర్విష్టు ర్లురుదేవో మహేశ్వరః 
గురుస్సాక్షాత్సరం బ్రహ్మా తస్మైశ్రీ గురవేనను 
అని గురువునుద్దిశించి చేసిన. ప్రార్థన పూర్తిగా అర్థవంతమే. కాని 
కేవలము గురువును గౌరవించుటకు చెప్పినది గాదు. ఇది శిష్యులు గురువును 
“ ఉపాసనీ చేయ వలసిన విధానము. సమస్త సృష్టిని పుట్టించువాడు 
నడుపువాడు, మరల లయము చేయువాడు, గురువే. అట్టి గురువే అన్నిటికిని 
అతీతమయిన పర।బ్రహ్మగా నున్నాడు. ఆయనను శరణు పొందుచున్నాను అని 
ధ్యానము చేయవలెను. ఇట్టి ధ్యానమును మనస్సులో నిరంతరము ధారణ 
చేయు మనిషి యిక చదువ వలసిన వేదాంత గంథములుండవు. సకల 
పురాణ గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు,. జీవుని ఇచ్చటకు తీసుకుని 
వచ్చి విడచును. అటుపైని శిష్యుని పురోగమనమును గురువు స్వయముగా 
నిర్ణయించును. అట్టి నిర్ణయము కూడా శిష్యునికి తెలియవలసిన అవసరము 
లేదు. ఆ తరువాత గురువు ఆజ్ఞపై ఏ గ్రంథము చదివిననూ శిష్యునికి 
అందలి విషయము पुतः బోధపడుచుండును. అతడు నిత్యజీవితమునందు 
అనుక్షణము గురువు యొక్క సాన్నిధ్యమును అనుభవించుచునే యుండును 
సకల జీవుల రూపమున గురువే కను ౦చును. దీనిని గూర్చి వివేకానందుడు 
నిజమయిన శిష్యుడు (The True Diciple) అను తన ఉపన్యాసమున 
వివరించెను. శిష్యునికి ఇట్టి ఆత్మ సంస్కారము కలిగి నిజమైన శరణాగతి 
పాంధువరకు గురువు వేచియుండును శిష్యుని హృదయము నందున్న: 
పరమాత్మయే. గురువుగా శిష్యుని వద్దకు వచ్చుచున్నాడు. గురువు యొక్క 
శరీరము వేరైనను. పని చేయుచున్నది శిష్యునిలోనున్న గురువను పరమాత్మ 


రహస్య ప్రకాశము 55 


७०६००. అతడు సకల జీవులను తన మాయ అను &८ యందు వారి 
సంస్కారములను బట్టి నియమించుచు వారితో క్రీడ సల్పి రసానందము 
కలిగించును. అట్టి రసానందమే పరమాత్మ యని తెలిసిన వానికి అదియే 
బ్రహ్మానందమై తాదా త్య్యము ఇద్ధించును. ఆ రసానందమును గుర్తించి అనుభవింప... 
లేనివానికి అది కోపతాపములుగా, దుఃఖముగా, బాధలు అనుభవమగుచున్నది. 
గుర్తించినవానికీ నాటకమునం౦దు వలె ఆనందము, తన్మయత్వముు 
కలిగించుచున్నది. 

3. వున దేహము, , ప్రాణము, వునస్సు, ఇంద్రిథుంములు 
మున్నగునవన్నియునూ, పరమాత్మ యను వెలుగు నుండి వచ్చినవే గనుక, 
తిరిగి భగవంతుని చేరుటకు ఇవియే మనకు సాధనములగును. అట్లు సాధన 
యను సంకల్పము గూడా, పరమాత్మ నుండి జీవులయందు ప్రసరించు 
కిరణము. కనుక పరమాత్మయే మరల. జీవునికి మార్గమగుచున్నాడు. 

4. సత్యమనగా మనకు తెలిసిన తాత్కాలిక సత్యమునుండి, ఈ సృష్టికి 
మూల కారణమైన పరమ ధర్మమువరకు, వివిధ స్థితులలో వేరు వేరుగా 
తెలియబడుచున్నది. నిజమునకు యవి అన్నియూ ఒక మహాసత్యములోని 
అంతర్భాగములే గాని వేరు వేరు కాదు. అనగా నా సోదరుడు, లేక నా 
కుమారుడు, అనునది సత్యమే. అతడు జీవుడనునది అంతకన్నా ఎక్కువ 
సత్యము. పరమాత్మ యొక్క అంశ అనునది మిక్కిలి సత్యము. అంతమాత్రముచే 
అతడు మానవుడు కాదనరాదు. మానవుడు, పరమాత్మ అను రెండు స్థితులునూ 
సత్యములే. కుమారుడుగా జీవునిగా వర్తించుచున్న పరమాత్మ అనునది, 
పరిపూర్ణమైన సత్యము. బుగ్వేదము “ఈ భూమి సూర్యుని వలన 
నిలబడియున్నది', ఆకాశము సత్యమువలన నిలబడియున్నది, అని 
చెప్పుచున్నది. ఇచ్చట సత్యమనగా ఆది యిట్లుండవలెను అను పరమాత్మయొక్క 
'స౦కల్పము | : 

5. అట్టి సత్యమును దర్శించి తెలుసుకొనగోరువాడు, మొదట తనకు 
తెలిసిన విషయములనుండి తెలియని విషయములను అర్దము. చేసుకొనుటకు 
_ప్రయత్నించును. ఇట్లు. క్రమేణా సృష్టియందలి సమస్త విషయములు 
కెలుసుకొనగలుగును. తుదకు ఈ జ్ఞానమంతయూ' పరమాత్మను గూర్చియే 


56 విష్ణు సహస్ర నామము 


తెలుపుచున్నదన్న విషయము తెలీయును. ఇట్లు సత్యమును దర్శనము చేయుచు 
సృజ్ఞయందలి సమస్తమునూ పరమాత్మయొక్క అఆస్తిత్య్వముగా గ్రహింపగలుగుట 
“సత్య పర, ఆగక్రమణము 

6. రెప్పపాటు అనగా చూనవుని భౌతిక అస్తిత్య్వమునకు ఒక గుర్తు 
అంతేకాక అన్నవవంతు కాలము గడచినదని అర్దము. ఇట్లు రెప్పపాటు ठंड 
నిమిషము గంట, దినము మున్నగునవి కాలమును ఆనంతమైన మహా 
ప్రవాహమునుండి మన శరీరమను పొలములోనికి తీసుకొనుచున్న పిల్లకాలువలు, 
ఈ కాలువలు మనము తీసుకొన్నవి గనుక పూడిపోవుట, మరల మనము 


ar 
సరిచెస 


కొనుట యుండును. ఆదియే మృత్యువు, వురల జన్మము. ఇవి మున 
కాలువకు సంబంధించినవిగాని అనంతమైన ప్రవాహమునకు సంబంధించినవి 


కొవు. మనము నిమిషములను పేర్లతో ఆర్హము చేసుకొనునది కాలమను 
“పరమాత్మ” గూర్చియే. 

7. అట్టి అనంతుడైిన పరమాత్మ జీవుడను శరీరమునందు ప్రవేశించుసరికి 
తనను తానే నియమించుకొనుచున్నాడు. కిటికిలోనుండి సూర్యరశ్మి ఇంటిలో 
పడువానికీ, సూర్యుని దిశ మూరుసరికి సూర్యరశ్మ 234 ०5) € యుండవచ్చును, 
అనగా సూర్యుడు ప్రకాశించుట లేదనిగాదు. భగవంతుని ७३९९०८० 
జీవునియండు పరిమితమగుచుండును. అది జీవుని యందు నిద్రించుట, 
అజాగ్రత్త, వునస్ఫులయముగుట్క, మృత్యువు ఆను అనేక. స్థితులుగా 
కల్పింపబడుచున్నగి. ఈ. స్థితులన్నియు భగవంతునియందు వేరువేరుగా 
కల్చింపబడుచున్నకే గాని వానికి సంబంధించినవి కావు. పట్టపగలు ఇంటిలో 
| నుండి, కిట్‌కీలు, తలుపులు బిగించు న్నవానికి చీకటి సృష్టంచబడుచున్నది గా 
సూర్యుడు వెలుగుట లేదని గాదు. కనుక భగవంతునికి రెప్పపాటు లేదు. 
అనగా అతను రెపుపాటు కాలము కూడా ఉండకపోవుట అనునదిలేదు 


ప్రకృతి యందలి పుప్పములన్నియు తమ పరిమళములతో, రంగులతో 
ప్రకృతిని అలంకరించుచున్నవి. పరమాత్మయే ప్రకృతిగా వచ్చెను. కనుక ఆయనకు, 
ఈ పూల గుత్తులన్నియూ మాలగా ఎర్పడుచున్నవి. ఈ పూల సువాసనకు 
 తన్మయత్వము చెందు. జీవులు, = ప్రాణులు, భగవంతుని రూపములే గనుక 
"వారి ద్యారా అతడ ఆనందించుచున్నాడు. 


రహస్య ప్రకాశము 87 
9. మన టౌ క్కుకు ఉదారణకు మూలము చునసూ. అట్‌ ०436535 59 
శు 


he చ 


నుండి వచ్చినది. గనుక అతడే మన వాక్కునకధిపతి యగుచునాడు. 


కేనను ప్రజ్ఞయే మూలము. జీవుని యందలి ఈ నేనను [८१ॐ భగవంతుని 


10. వాక్కునకు మనస్సునకు, బుద్ధిక్‌, పరమాత్త అధిపతి. వాక్కు 
మనస్సునందు పుట్టుచున్నది. మనస్సు బుద్ధినుండి పుట్టుచున్నది. బుద్ది తననుండి 
పుట్టుచున్నది. కనుక పరమాత్మ బుద్ది అను వెలుగుగా కూడా ళానే యున్నాడు 


द 


24. | అగ్రణిర్షామణీ శ్రీమాన్నాయో నేతా సమీరణః 

మూర్భ్థా విశ్వాత్మా సహస్రాక్షస్సాహస్రపాత్‌ ॥ | 
ప్రతిపదార్థము :- 1. అగణ్‌ః = ముందుగానుండువాడు, 2. గామటణిః 
= జీవులను నడుపువాడు, 3. శ్రిమా = సంపదల కధిపతి 4 న్యాయ 
= ధర్శ్మముయొక్క రూపమైనవాడు, 5. నేతా = నాయకులను నడుపువాడు 
6. సమీరణః = చల్లనిగాలి 7. సహస్రమూర్థా = వేయి శిరస్ఫులు 


3 


గలవాడు, 8. విశ్వాత్మా = విశ్వమే తన ఆత్మగాకలవాడు (లేక) 
వశమునకాత్మంయమైనవాడు, 9. సహస్రాక్షః = వేయికనులు కలవాడు, 10. 
సహస్రపాత్‌ = వేయి పాదములు కలవాడు. 


లొత్ప్సర్యవయు :- పరమాత్మను, మొదటగానుండు వానిగానూ జీవులను 
నడుపువానిగానూ సంపదల కధిపతిగానూ, న్యాయమే తన రూపమైనవానిగా, 
నాయకునిగా, ప్రశాంతముగా వీచువాయువుగా, వేయి శిరస్సులు గలవానిగా, 
వేయికన్నులు గలవానిగా; మరియూ వేయిపొడములుగలవానిగా, ఇంకనూ 
एक తన ఆత్మయైనవానిగా, _ విశ్వమునకు ఆత్మయైన వానిగా ధ్యానము 


వివరణ :- 1. పరమాత్మ సృష్టియందలి ప్రాణులు, అణువులు మున్నగు 
అన్నిట్‌టుంందంనా ఆత్మగా యున్నాడు. వానినన్నిటిని ఆయంనయేం. 
నడుపుచున్నాడు. అన్నింటిని అధిష్టించి మొదటగానున్నాడు. గనుక ఆయన 
జీవులనేగాక, గోళములకు సమస్త ప్రపంచమునకు వాని పుట్టుకనుండి మృత్యువు 
వరకూ తానే ప్రముఖపాత్ర = వహించుచున్నాడు. ' జీవులు - తాము మనస్సు, ` 


88 


బుద్ది మరియు వానియందలి సంకల్పములు, ఊహలు, వ్యక్త గతమైనవిగా 
పొరబడి స్వంతముగా ప్రయత్నములు చేసుకొనుచున్నారు. కాని వారి ఊహలు 
సంకల్పములు, వారి వారి ఆత్మయందలి తానను ప్రజ్ఞలోనివి. ఈ स 
ప్రజ్ఞయే జీవులను నడుపుచున్నది. 


2. ఇట్లు నడుపబడుట సామూహికమేగాని, వ్యక్తిగతము కాద 
సృష్టయందలి అణువుల మొదలు జీవులవరకు గుంపులు గుంపులుగా నున్నవి 
ఇది (గహములందేగాక తారలయందు కూడా ఇట్లు గుంపులుగా నుండుట 
మనము  గమనించుచున్నాము. అణువులు పరమాణువులు కూడా. ఇట్టి 
గుంపులుగానున్నవి. ఇట్లు గుంపులుగా నేర్పడుటకు కారణము వాని యందలి 
పరస్పర ఆకర్షణ శక్తియే. జీవులయందు కూడా, ఇల్లే జరుగుచున్నది. 
రాజకీయముగా, _ సామాజికముగా, ఆధ్యాత్మికముగా, జీవులు గుంపులుగా 
నేర్పడుచున్నారు. ఇట్లు గుంపులుగా నేర్పడుట తాత్కాలిక ఉద్దేశ్యములతో నైనన్ఫూ 
నిజమునకు వారియందలి పరస్సర ఆకర్షణయే తాత్కాలిక ప్రయోజనముల 
రూపమున పసి చేయుచున్నది. దీనిని నిర్వచించి నిర్దేశించినవాడు మనువు 
అతడం (పకృతిథుంందలి ఇఖనిజముులయంందుం, వృక్ష వలులయంందు, 
జంతువులయుందు, గ్రహతారకాదులయందు గుంపులు గుంపులుగా నేర్పడువ 
యందలి ౮హస్యమును గమనించి, దానినే జీవులకు కుటుంబము, సమాజము 
 అనుపేర నిర్టేశించెను. కుటుంబముగా జీవించుట యందలి పరమార్థము 
తెలిసినవాడు దొనినే సమాజమునందు కూడా అభ్యాసము చేసుకొనుచున్నాడు 
ఇట్లు మానవులకు తెలియకయే వారియందలి 'ఆకర్షణకు లేదా ప్రేమకు 
ప్రభావితులై బృందముగా నేర్పడుచున్నారు. ఈ ఆకర్షణ లేక ప్రేమయే 
పరమాత్మ. అతడు జీవులయందలి ఈ పరస్పర ఆకర్షణగా తానే యుండి 
 బృందములుగా నేర్చరచి నడుపుచున్నాడు 


౩3. ప్రకృతియే సృష్టియందలి సంపద. ఈ సంపదకు యజమాని 
భగవంతుడు. ఆయననుండి సృష్టి ప్రారంభమైనది గనుక ఆయనలో ఈ సృష్టి 
సమస్తము ఒక భాగము మాత్రమే. ఈ రహస్యము తెలిసినవాడు - భగవంతుని 
సృృజ్ఞ సంపదకు. మూలముగా _ఆరాధించుచున్నాడు. భగవంతుని. ఇట్లు 
'ఆరా ధించుట వలన, జీవుడు సంపదకు | అతీతమగుచున్నాడు. అనగా ®< 


రహస్య ప్రకాశము 89 


సంపదను గూర్చిగాక, భగవంతుని గూర్చి పని చేయును. ' తోటీ వారి యరిదలి 
పరమాత్మకు సముర్పణముగా పని చేయుచున్నాడు గనుక, సంపద 
నానికప్రయత్నముగా సిద్ధించును. సంపదను గూర్చి, దాని వినియోగమును 
గూర్చి, ప్రాకులాడు వానికి భగవంతుడుండడు గనుక, సంపద యుండదు. 
కలము వ్యాపార దృష్టితో ధనార్జన చేయువానికి సయితము ఇట్లే జరుగును. * 
ఖర్చు పెట్టుట, దుర్భ్వ్యయయము చేయుట వంటి బుద్ధియున్న వానికి, 
సంపదయుండదు.. ఉన్ననూ తొలగిపోవుట .చూచుచునే యున్నాము. అట్లు 
గాక కేవలము ధనార్జన చేయుచు సంపాదించిన ధనమును జాగ్రత్తగా ఖర్చు 
పెట్టువాడు, భగవంతుని ధనరూపమున పవిత్రముగా చూచుచున్నాడు. కనుక 
వానికి భగవంతుడు ధనరూపమున సిద్ధించును. పరమాత్మను శరణాగతి పొంది, 
జీవల యందలి భగవంతుని సుఖపెట్టుట్లకె ధనార్జన చేయువానికి సహితము 
ధనము ఇట్లే సిద్ధించును. కాని ధనము సంపాదించుటలో పైవాని కున్న 
క్లేశము, శ్రమ వీరికుండవు. కనుక ఇతడు ధనము సంపాదించుచున్ననూ 
ధనమునకు సంబంధము లేక సుఖపడుచున్నాడు. 


4. ప్రతి వారును తాను రక్షింపబడవలెనని, తనకు ధర్మము ననుసరించి 
ప్రయోజనములు సమకూరవలెనని, కోరుకొనును. దీనినే న్యాయమందురు. 
ఇట్లు న్యాయమును కోరుట, జీవులందరి యందును సమానముగా పని 
చేయుచున్నది. దీని ననుసరించి న్యాయశాస్త్రము, నీతిశాస్త్రము, వాని ననుసరించి 
శాసనము, రాజ్యాంగము లే రృరుపబడినవి. ఇవి జీవులందరిచేతనూ 
కోరబడంచున్నవి, కనంక వారిథంందలి పరమాత్మయటేం న్యాయంముగా 
నేర్పడుచున్నాడు. జీవులకు న్యాయమును, ఛర్మమును మనువు మున్నగు 
పెద్దలు నిర్వచించి యిచ్చిరి. అది వారి బోధల రూపముననూ, ` జీవితముల 
రూపముననూూ, ప్రపంచమునకు నిర్వచింపబడినది. అందుచేత భగవంతుడే ఈ 
పెద్దల రూపమున, వారి జీవితముల రూపమున, న్యాయమిచ్చిన వాడగుచున్నాడు. 


5. ఇట్లు న్యాయమును, ధర్మమును కోరువారు, అట్టి జీవనమునకు 
తమ జీవితములను, తెలియకయే సమర్శణము చేసికొనుచున్నారు. భగవంతుడు 
'జీవులయందలి మనస్సుగా పని చేయుచున్నాడు కనుక ప్రతివారునూ తమకు. 
` తెలియకయే తమ మనస్సులచే ముందుకు నడుపబడుచున్నారు. ఈ మనస్సులు 


90 విష్ణు సహస్ర నామము 
భగవంతుని అధనములో నున్నవి గనుక, జీవులను నడుపువాడు భగవంశ్రుః 
ఎందుకనగా వారి మనస్సులు, మనసుల యందలి ఆదర్శములు కూ 


భగవంతుని రూపములే 


6. వాయువు నీచుట తనయందుగల వీచుట అను ధర్మము ననుసరించి 
జరంగుచున్నది. ఇది సృష్టియందలి స్పందనవుంనం బయూల ధ ర్మమ్వూ 
నాథధారపడియున్నది. ఈ స్పందనము, భగవంతుని నుండి మొటమొదటగా 
పుట్టిన, మహా చెతన్యము వలన కలుగుచున్నది. ఈ మహా చెతన్యమే పరమాక్ర 
ठ కనుక వాయువు భగవంతుని రూపముగా, జీవులయందు శాసగా 
పని చేయుచూ ప్రాణమును, లేక జీవనమును కలిగించుచున్నది. కనుక 
ఆది నారాయణుని రూపము. 


7. భగవంతుడు వేయి శిరస్సులు గలవాడుగా వర్థింపబడినాడు. 
నారాయణుడు సృష్టిగా దిగి వచ్చెను గనుక ఈ సృష్టి యందలి జీవల 
శిరస్సులే నారాయణుని శిరస్సులుగా వర్ణింపబడినవి. సహస్ర శబ్దమునందలి 
“సికార, “హికార, “రి కారములు శాఃసనుండి పుట్టుచున్నవి. “సోహం” 
మంత్రము నందలి “'సోకార “హకారములు కంఠమునందలి స్వరపేటిక 
యందు రేఫము లేక “రికారముగా ఘర్షణ చెంది, “శబ్దము” పుట్టుకతో 
వాక్కుగా వ్యక్తమగుచున్నది. ఈ రేఫమే “బుషభము” అని వేదమునందు 
దేప్పబడినది. ఇదియే ఎదు రంకె పెటుట అని చెప్పబడనది. ''త్రిథాబర్దో 
వృషభోరోరవీతి - మూడు తాళ్ళతో కట్టబడిన వృషభము రంకె 
పెట్టుచున్నదనగా, ప్రజ్ఞామయము, శక్తిమయము, ద్రవ్య్వమయము అను మూడు 
లోకములుగా దిగివచ్చిన ఈ ప్రకృతి యందు, భగవంతుని నుండి వచ్చిన 
చెతన్యము ప్రవేశించుటచే ఘర్షణ ॐ, ఆ లోకములయందలి జీవులకు 
శరీరము లేర్పడును. ఇట్లు రోదనము చేయు వానినే రుద్రుడని యందురు. 
ఆ రుద్రునికే వృషభము వాహనమని చెపాబడినది చెతన్యము నుండి శబ్దము 
ఇట్టుట, ఆ శబ్దము నుండి చోటు పుట్టుట, దీనికి సంకేతము. ఇట్లు 
భగవంతుని తేజస్సు లేక చైతన్యము రజస్సుగా వచ్చుటయే ఈ రేఫము. 
ఈ. మూడు అక్షరములలోనే పురుష సూక్షమందలి మొటమొదటి శ్లోకము 


రహస్య ప్రకాశము 91 
ప్రారంభమ గు చున్నది - 


8. అట్లు సృజ్ద్బగా దిగివచ్చిన పరమాత్త, సృబ్బయందు మరల 
శానేయున్నాడు. ఇట్టుండుట జీవులలో శ్యాసవలన సాధ్యమగుచున్నది. జీవులలో 
నున్న పరమాత్మ అంశ వలననే శ్యాస కలుగుచున్నది. ఇట్లు అణువు మొదలు - 
 సూర్యగోళము వరకూ భగవంతుడు, తానను ప్రజ్ఞగా ఉండి, సృష్టి 
నడుపుచున్నాడు. ఈ తానను అనంతమైన ప్రజ్ఞకు ఎవరికివారు తమ శరీరములను 
పరిధులుగా నిర్ణయించుకొనుటచే పరిమితత్యములోనికి బంధించుకొనుచున్నారు. 
నిజమునకు భగవంతుడు విశ్వమునందు వ్యక్తముగా మరియు అవ్యక్తము గా 
ఉన్న సమస్త సృష్ట యందును వ్యాపించి యున్నాడు. 


9. సహస్రాక్షుడనగా ఇంద్రుడు. అనగా వేయి కన్నులు కలవాడు. 
అక్రములనగా రేఖలు లేక కిరణములు. వేయి కిరణములు గలవాడు సూర్యుడు. 
ఆయన తన వేల కొలది కీరణములతో లేక రేఖలతో, తన శక్తిని 
సౌరమండలమంతయూ వెదజల్లుచున్నాడు. అయస్కాంత క్షేత్రమందలి రేఖలవలె 
ఈ రేఖలు పని చేయుచు, సౌరముండల మంతనూ ఒక్కటిగా పట్టి 
యుంచుచున్నవి. ఇందలి గ్రహములే కాక, అణువుల మొదలు మానవుల 
వరకూ సమస్తమునూ, ఈ రేఖల ననుసరించి పని చేయుచున్నవి. మరల 
అట్లు పని చేయుచున్న బిందువులన్నియూ వేరు వేరు కేంద్రములుగా నేర్పడి, 
తమ చుట్టును అటువంటి రేఖలనే ప్రసరింప చేయుచున్నవి. ఇన్నిటి యందునూ 
కరణముల ద్యారా తన ప్రభావమును చూపుచున్నవాడు అంతర్యామి యగు 
నారాయణుడే 


10. సహస్ర పాదములు కలిగిన అంతర్యామి, సృష్టిగా 
విస్తరించియున్నాడు. సృష్టియందలి సకల జీవుల పాదములు ఆయనవే. ఈ 
మొత్తము సృష్టి యంతయూ పరమాత్మయందు ఒక పాదము మాత్రమే. అట్టి 
పాదములు మరి మూడు అవ్యక్త్షముగా నున్నవని వేదము చెప్పుచున్నది. 
` ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అను నాలుగు పాదములతో 
కూడిన దినము, భూమి చుట్లు సూర్యుడు పరిభ్రమించుచున్నట్లు కనిపించు 
వృత్తము. వలన, నేర్పడుచున్నది. అట్టి వృత్తములనేకములు ఈ విశ్వాంతరాళము 
నందు కలవు. ఇట్టి వేలాది వేల పరిభమణములన్నియూ సృష్టయందలి 


92 


పరమాత్మ యొక్క ఆస్తిత్వము వలననే కలుగుచున్నవి. కనుక, యివి యన్నియు 
వాని పాదములే. 


25. శ్లో! ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః 
అహస్సంవర్తకో చహ్నిరనిలో ధరణీ ధరః ॥ 


ప్రతిపదార్థము :- 1. ఆవర్తనః = సమస్తమునూ త్రిపువాడు మరియు 
తిరుగువాడు, 2. నివృత్తాత్మా = అసక్తి లేనివాడు, 3. సంవృతః = సమస్తముచ్చే 
చుట్టిబడనవాడు, 4. సంప్రమర్దనః = రాక్షస శక్తులను దమించువాడు, 5, 
అహః = దినము, 6. సంవర్తకః = అగ్నియైదహించువాడు, 7. వేష్నాః 
= స్థితి మార్పు చెందించు అగ్ని 8. అనిలః = వాయువు, 9. ధరణీధరః 
= భూగోళమును ధరించువాడు. 


తాతృర్యవయు :- పరమాత్మను, కైపుట మరియూ తిరుగుట అను 20८ 
శక్తులుగా పనిచేయువానిగా, లేక ప్రాణము, అపానము అను రెండు శక్తులుగా 
పని చేయువానిగా, అనాసక్తునిగా, సృబ్బగా దుట్టబడ యున్నవానిగా, 
రాక్షసశక్తులను _దమించువానిగా, దినాధిపతిగా, అన్నిటినీ తనలోనికి లీనము 
చేసుకొను లేక దహించు అగ్నిగా, _వాయువుగా, భూగోళము చోటులో 
నిలబడయుండుటకు ఆధారమైన వానిగా, ధ్యానము చేయుము. 


వివరణ £= ఈ సౌరమండల మంతయూ రెండు శక్తులపై ఆధారపడి 
నిలిదియున్నది. అవి ఒకటి - త్రిపుట, రెండు - తిరుగుట, అవియే 
కేంద్రమునకు ఆకర్షించు శక్‌ (CeNtripetal Force) మరియూ కేంద్ర పరాజ్ఞ్ఞాఖ 
ठ (Centrifugal Force) అను రెండు శక్తులుగా కూడా చెప్పబడినవి. ఒక 
వస్తువు మరియొక వస్తువు చుట్టూ గుండ్రముగా తిరుగుచున్నచో దానిపై 
రెండు శక్తులు పని చేయును. ఒకటి తిరుగునట్లి వేగము, రెండు దానిగి 
కేంద్రము వైపునకు ఆకర్షించు దాని కక్ష్యలో పెట్టి నడిపించు శక్తి. వీనిలో 
ఎ ఒక్కటి లేకున్ననూ వస్తువుండదు. అనగా నశించును. ఈ రెండు శక్తులే 
ప్రాణము, అపానము అని కూడా అందురు. ఇట్లు గ్రహ గోలాదులు వాని 
వాని కక్ష్యలలో వర్తించుటకు .కారణమెన శక్తులు పరమాత్మ నండి పుట్టుచున్నవి 
గనుక నారాయణుడు ఆవర్తనుడని చెప్పుబడుచున్నాడు 


రహస్య ప్రకాశము 93 

2. సృష్టి యందలి సమస్తము, వై భవమునూ, సంపదనూ 

లియుజేయును. కాని అందలి ప్రజ్ఞకు లేక జీవునికి ఇది అంటదు. అవి 
< 


ur) 

£ 
జీవ 
> 
nd 


గనంతుని యందంటి యుండును. 


| 


మనస్సుపై పని చేయునేగాని, వాని ప్ర 


3 


€ 


తిరుగుచున్నది. కనుక పరమాత్మ చుట్టబడి యున్నాడు. 


& 


3. భగవంతుని చుట్టు ఈ సృష్టి అల్లిక చేయబడి, వాని చుట్టు ' 


4. రాక్షస శక్తులనగా తమకోసమే తాము జీవించునల్టి ప్రజ్ఞలు. ఇవి 
భగవంతునిపై ఆధారపడక, తమ అఆహంకారముపై మాత్రమే ఆధారపడి పని 
వేయును గనుక, రాక్షసములు. పోటీపడుట, యుద్దముచేయుట మున్నగునవి 
అట్ట అహంకా రమయువలన పుట్టుచున్నవి. ఒకరితో నొకరు పోటీపడి స్పర్ధవహించుట 
ద్వారా భగవంతుడు వారిని నిగ్రహంపగలుగుచున్నాడు. అంతేగాక సమయము 
వచ్చినపుడు తనశక్తిచే వారిని సంహరించి తొలగించుచున్నాడు. 


5. దినము సూర్యోదయముతో ప్రారంభమగుచున్నది. అనగా జీవుని 
నిద్రనుండి మేల్కొలుపుచున్నది. ఇట్లు నిద్రించు ప్రజ్ఞను మేల్కొలుపు శక్తియే 
సూర్యుడు. జీవులను మేల్కొలుపు ఈ శక్తియే, దేవతలను, సృష్టికర్తయైన 
బ్రహ్మను, ఆయా లోకములలో మేల్కొలుపుచున్నది. మొట్టమొడట సృష్టికర్తయైన 
ద్రహ్మకు ఇట్టి మెలుకువ వచ్చి చూడగా, లేక గమనించగా, తానున్నానని 
తెలిసెను. “ ఎట్టు వున్నాను?" అని ప్రశ్నించుకొని ఆ ప్రశ్న లేక ఊహ, 
తన యెందెచ్చట పుట్టుచున్నది, ఆని ధ్యానము చేసెను. ఆపుడు నారాయణుడు 
ప్రత్యక్రమయను. అనగా (బ్రహ్మ తనయందుగల ఈ ఊహ తననుండే 
పుట్టుచున్నదని, తానను ప్రజ్ఞయే నారాయణుడని దర్శనము చేసెను. ఇట్టి 
మేలుకొలుపు ప్రతి జీవికిని సూర్యోదయమందు కలుగును. | 


6. సంవర్తకమనగా సమస్తమునూ తనలో లీనము చేసుకొను అగ్ని. 
ఈ €) జీవులకు మృత్యుసమయము ఆసన్నమైనపుడు పనిచేయును. 
అల్లి గ్రహ గోళములను, తారలను, మరల చోటులోనికి అయము చేయుచున్నది. 
జీవునికి వాని అయుర్జాయము పూర్తియైెన పిదప, ఈ సంవర్తకమను ఆగ్ని, 
మృత్యువు కలిగించి, శరీరమును పంచభూతములలో కలిపివేయును. మానవుని 


०4 విష్ణు సహస్రనావుము 


ఆయుర్దాయము, సంవత్సరములు, రోజులు, మున్నగు లెక్కలపై त 
పరమారద్దముపై ఆధారపడి యుండును. అనగా జీవుడు ఆ జన్మలో स 
దేనిని ధించుటకు €< అది నెరవేరుదాక శరీరముండును छल 
_పరమార్థము నెరవేరిన మరుక్షణము దేహము వ్యాధి (3 మృత్యు లక్షణములు 
వచ్చును. అనగా జీవితపరమార్థము పూర్తియైనదని, జీవుని ప్రస్తుత శరీరముయొక 
అవసరము తీరిపోయినదనియూ అర్ల్హము. అట్లే గ్రహములకునూ తారలకునూ 
ఇట్టే పరమార్థము కలదు. అట్లు పరమార్దము తీరిన వెంటనే, శరీరమును 
గోళములను, అణువులుగా విభజించి, చోటులోనికి లీనము చేయు శక్షిని 
సంవర్తక మందురు 


~ వప్నాయనగా వహించువాడని అర్థము. అగ్ని పదార్థములను 
జీవులను వేడిమివలన రూపాంతరము చెందించువాడు గనుక వహ్ని అని 
చెప్పబడినాడు. మంచుగడ్డ, నీర్కు నీటి ఆవిరి అను మూడును, నీటి 
అణువుల యొక్క వివిధ.స్టితులు. ఇట్లు ఒక సితినుండి మరియొక పితిలోనికి 
రూవాంతరము చెందించువాడు అగ్నియే. అతడే పంచభూతములను 
ఖసిజములుగా, ప్రాణులుగా, జీవులుగా రూపాంతరములు చెందించుచున్నాడు 
అట్లు రూపొంతఠము చెందుట్లకై వానియందలి ప్రజలను దహించి పరిశుదము | 
చేసి పై స్టితిలోనికి పంపుచున్నాడు. అట్లు పంపుటనే తపింప చేయుట 
అందురు. ఇదియే తపస్సు, ఇట్టి తపస్సుకు కారణమైనవాడు వహ్ని అను 
అగ్ని నారాయణుని ఈ ప్రవృత్తియే ఆదిత్య హృదయమునందు “తపన” 
తపింపజేయువాడు అని కీర్తింపబడినది. ఈయన మానవుల మనసును 
ం౦పచేసి దేవతలుగా, మహర్షులుగా మార్చుచున్నాడు. ఇట్లు పనిచేయు 
వబ్నా నారాయణుని యొక్క రూపమే 


6. సృష్ట ప్రారంభమునందు, మహా దెతన్యము పరమాత్మ నుండి 
వ్యేక్తమైనది. - దాని నుండి మిగిలిన वश्च అంతయూ,  దిగివచ్చినది. ఈ 
మహాచైతన్యమే మొట్టమొదటి కదలిక లేక వాయువు. అట్లి వాయువు తానే 
కనుక నారాయణుడు అనిలుడు 


9. భూమి సూర్యుని చుట్లు తిరుగుచు, తన చుటూ తాను తిరుగు. 
చున్నది. భూమియందు అనేక శక్తులట్లు పని చేయుచుండుటవలన భూమి 


0 


రహస్య ప్రకాశము 5 
ఈ ००००० తన మార్గములోనే నిలిచియుండ గలుగుచున్నది. అట్లు 
భూమిని నిలిపియుంచు శక్తుల సామ్యము భగవంతుని అనుగ్రహమే కనుక, 
నారాయణుడు ధరణిధరుడు లేక భూమిని ధరించుచున్నవాడు. అంతేకాక 
గూమి తనచుట్టు తాను తిరుగుచుండుటవలన, వస్తువులను తనవైపునకు ' 
ఆకర్షించు శక్తిని పుట్టించుకొనుచున్నది. అట్టి శక్తివలననే మానవులు, వస్తువులు, 
భూమిపై నిలిచి యుండగలుగుచున్నారు. అట్లు భూమి యందుండ 
గ్రరించుచున్నాడు గనుక నారాయణుడు ధరణీధరుడు. 


»6. శ॥ त व 

సత్కరాసత్సత  స్పాధుర్ణహ్నుర్నారాయణోనరః ॥ 
ప్రతిపదార్థము - 1. సుప్రసాదః = అనుగ్రహము గలవాడు, 2. ప్రసన్నాత్మా 
= వరములిచ్చువాడు, 3. విశ్వసృడ్‌ = విశ్వమును సృష్టంచువాడు, 4. 
245 = ప్రపంచమును అనుభవించువాడు లేక భుజించువాడు, 5. విభుః 
= పరిపాలించువాడు, 6. సత్కర్తా మంచినిచేయువాడు, 7. సత్మృతః 
గౌరవింపబడినవాడు, 8. సాధుః = సౌజన్యము కలవాడు, 9. జహ్నాః 
జహ్నువు అనుమహర్షి 10. నారాయణః = జీవుల మార్గము లక్ష్యము 
అయినవాడు, 11. నరః = నరుడను మహర్షి. 


॥ 


॥1 


H 


తాత్సర్యివేయు :- భగవంతుని అనుగ్రహించువానిగా వరములు ఇచ్చువానిగా 
ృష్టికర్తగా, సృష్టిని పాలించువానిగా, మరియు తనలోనికి స్వీకరించువానిగా 
లేక లయము చేయువానిగా, మంచిని కలిగించుటద్యారా గౌరవింపబడువానిగా 
జహ్నువు, నారాయణుడు, నరుడు మరియు ప్రశాంతులెన మహర్షులుగా 
(నము చేయుము | 


వివరణ :- 1. భగవంతుడు కరుణ కలవాడు. ఆయన స్నేహము, 
బాంధవ్యము, సేవ అనువానికి ప్రతీక. అనగా ఆయనవలన స్నేహము 

బంధుత్వము మున్నగునవి ఎర్చడినవి. జీవులకు ఒకరి యందొకరికి (ఇమ 
అప్యాయత, దయ మున్నగు భావముల మూలమున నేర్పడు సుముఖత లేక 
" ఆకర్షణయే . భగవంతుడు. అట్టి భావములను కలిగియున్నవారే సజ్ఞనులు 
"కనుకనే వారు భగవదనుగ్రహమునకు పాత్రులగుచున్నారు. అట్లు అను గ్రహబుద్ధి 
శలిగియున్నవాడే సుప్రసాదుడైన భగవంతుడు 


96 విష్ణు సహస్ర నామము 


2. సజ్జనులు భగవంతుని గూర్చి తపస్సు చేయుదురు. అట్టు త్రపస్స 
చేయువారికి ఆయన వరములిచూను. కా నులు వరములకోసము త్ర 
చయరు. వారు లోకశ్రేయస్సునకు, ప్రజల క్లేముమునకు నిరంతరము 
శ్రమచేయుచు, తపింతురు. ఆ తపనయే నిజమైన తపస్సు. ఇతరుల క్షేమమునక్ష 
..తపించి, పరిశ్రమించి, తోటిమానవులను సుఖపెట్టుటకు మార్గములనన్వేషించు 
వారిక్‌ భగవంతుడు ప్రసన్నుడెయుండును. అనగా | వారికీ వరములనిచ్చును, 
ఆయన ఇచ్చిన వరములే వారి శక్తులుగా పరిశోధనలకు ఫలితములుగా 
సిద్ధించును. వేదవ్యాసుడు, వశిష్టుడు, అగస్త్యుడు, మరువ, దేవాపి, మైత్రేయుడు 
మున్నగు మహర్షులతో బాటు నవీన శాస్త్రజ్ఞుల చరకూ ఇట్లు తపస్సు చేసిన 
వారే. వారికే గనుక స్వార్దబుద్ధి యున్నచో ప్రపంచమునకు చక్రవర్తులయ్యెకి 
వారు. వారు తవు పరిశోధనలను తపస్సులను ప్రజలకే ధారపోసి 
పుణ్యజీవనులైరి. అట్టి వారియందు నారాయణుడు ప్రసన్నుడై యుండుటయే 
గాక వారి ద్యారా ఇతరులయందు సయితము ప్రసన్నుడుగా నుండును. 

3. సృష్టంచుట, సృష్టికర్తయైన బ్రహ్మచేయును. అనగా ఆయన ఒక్కడే 
చేయవలెనను నియమము లేదు. కానీ సృష్టి చేయువారికి ఆయన తాను 
చేసి చూపుట ద్యారా మార్గదర్శకుడగుచున్నాడు. కుండలను తయారు చేయు 
కుమ్మరివాడు, యంత్రమును కనిపెట్టి నిర్మించు ఇంజనీరు, ఒక పెద్ద ఆనకట్టను 
లేక ప్రాజెక్టును పధకము వేసి నిర్మించువారును, సృష్టికర్తలే యగుచున్నారు. 
ఇట్లు బ్రహ్మమొదలు అణువులవరకు ప్రతి జీవియు, ప్రాణియు सषि 
యగుచున్నారు. ఇట్లు ఇందరిలోనూ సృష్టించు సంకల్పమే సృష్టికర్త లేక 
బ్రహ్మ. ఆయన నారాయణునినుండి వచ్చెను. గనుక విశ్వమునందలి సృృష్బంచు 
శక్తియే నారాయణుడు. 

4. అట్లు ఒకప్రక్క సృష్టింపబడగా, మరియొక ప్రక్క సృష్టింపబడిన 
వాటిని వాటి ప్రయోజనము తీరినవెనుక మరల చోటునందు భగవంతుడు 
లయము చేయుచుండును. శిధిలమై నిరుపయోగములతెన యంత్రములను 
కరిగించి మరల యంత్రములుగా పోతపోయుదురు. అట్లే ప్రయోజనము 
తీరిన వెనుక, జీవుల దేహములు అణువులుగా విడగొట్లబడి పంచభూతముల 
యందు చేర్చబడును. అట్లు చేర్చబడిన అణువులు, నూతన శరీరముల 


రహస్య ప్రకాశము 97 


నిర్మాణమునకు విగియోగపడును. ఇట్లు వస్తువులను, ప్రాణుల దేహములను 
నిడగొట్టు శక్తియే విశ్వభుక్కు; అనగా విశ్వమును తినుచున్నాడని అర్థము. 
చెట్లు మానవులచే, జంతువులచే ఆహారముగా స్వీకరింపబడుచున్నవి. జంతువులు 
ఒకదాని నొకటి ఆహారముగా తినుచున్నవి. తమో ప్రవృత్తి గేల మానవుడు 
జంతువులను గూడా ఆహారముగా స్వీకరించుచున్నాడు ఇట్లు ఒకదానినొకటి 
హారముగా స్యకరించుటవలన సృష్ట వృద్ది పొందుచున్నది. కా సవ్యము 
అవసవ్యము అను రెండు మార్గములుగా నుండును. తాను ఆహారము 
స్వీకరించుచున్ననూ, ఇతర ప్రాణులను హింసింపనక్కరలేదు. చంపనక్కరలేదు. 
ఫలములను, గోక్షీరములను, ఆహారముగా తీసుకొనువారు అట్లు చేయుచున్నారు. 
మరియు ధాన్యజాతి మొక్కలు పంటకు వచ్చినతోడనే మొక్క చనిపోవును. 
అపుడు ఆ ధాన్యమును ఆహారముగా స్వాకరించు వారు కూడా అట్టివారే. 
మొక్కలు సూర్యరశ్మిని: భూమియందలి ఖనిజములను 2९82 ఆహారముగా 
'ప్కీకరించుచు వృద్ది పొందుచున్నవి. అట్లు ఆహారముగా తీసుకొనుటవలన 
సూర్యుడుగాని, భూమిగాని చనిపోవుట, నశించిపోవుట లేదు. కనుక అట్లు 
అహింసా బుద్ధితో ఆహారము స్వీకరించుటవలననే నిజమైన అభివృద్ధి కలుగును. 
మహర్షులు దీనిని ప్రకృతినుండి నేర్చుకొని జీవులకు బభోధించిరి. గౌతమ 
బుద్దుడుకూడా ఆ మార్గమునే అనుసరించెను గనుక ఆయన తధాగతుడైనాడు. 
గనుక ఇదియే సవ్యము. సహజమైన మార్గము. అట్లు గాక తోటి జీవిని 
చంపి ఆహారముగా స్వీకరించు మార్గము అపసవ్యమైనది. దీనినే అసుర 
లక్షణముగా శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిర్ణయించెను. అసుర లక్షణములవలన 
జీవులు ప్రకృతియందు బంధింపబడుచున్నారు. అహింస, భూతదయ మున్నగు 
దైవలక్షణముల వలన. మానవుడు బంధవిముక్తి పాందుచున్నాడు. ఇట్లు 
జీవులయందు తినుట అను లక్షణమును కల్పించి విశ్వమునందు పదార్థములు 
ఒకదాని నొకటి తినుచు తుదకు సమస్తమును తనయందు' లయము చేయువాడు 
కనుక ఆయన విశ్వమునందు తినుచున్న వాడగుచున్నాడు 

5. ఈ సృష్టి యంతయు అందలి ధర్మముల ననంసరించి 
నిర్య్వహింపబడుచున్నది. ఈ ధర్మములు భగవంతుని నుండి పుట్టినవి. కనుక 
భగవంతుడే ఆ ధర్మముల రూపమున. విశ్వము నంతనూ పరిపాలించుచున్నాడు. 


98 విష్ణు సహస్ర నామము 
కనుక భగవంతుడు విభుడు అని పిలువబడుచున్నాడు. 


6. మంచి పనులనగా ఇతరులను నుఖపెటునవి ఇతరులను కష్టపెట్టునని 
లేక బాధీంచునవి చెడపనులు ప్రతి మానవునికి, తనకు లేక తన వారికి 
మంచి జరగవలెనను కోరిక యుండును. కాని ఇతరులకు కూడా మంచిని 
కోరునట్టి సద్బుద్ది యుండదు. దీనినే మాయ అందురు మంచిని కోరు బుది 
భగవంతుని రూపము గనుక తనకుగాని, యితరులకి గా మంచిని కోరువానికి 
అప్రయత్నముగా నారాయణుని సాన్నిధ్యముండును. 


7. _ ఆదరింపబడుట, సన్మానింపబడుట అనునవి జీవుల యందు 
సంభవించును. ఒకరినొకరు ఆదరించుచున్నారన గా ఒకరియందొకరికీ అతి 
కలుగుచున్నదని అర్థము. సామాన్యులు తమకుగల కో రికలద్యారా భగవంతుని 
ధ్యానము చేయుచున్నారు. అనగా వారివారి కోరికల రూపమున భగవంతునే 
చూచుచున్నారని యర్థము. అట్టివారి యౌదర్శములుగా, గుణములుగా. 
భగవంతుడే యున్నాడు సత్పురుషులయందు మంచిపని చేయవలెనను కోరికగా 
భగవంతుడే యున్నాడు. దుష్టులు సెతము తమ కోరికల గురించి భగవంతుని 
దుష్టము, హింసతోకూడిన ప్రవృత్తితో ఆరాధించుచున్నారు. ఎట్లు చేసిననూ 
ఆరాధించుట మంచిపని గనుక అదియే వారిని పునీతులను చేయుచున్నది 
అనగా తముతము నీచ ప్రవృత్తులనుండి ఉత్తమ ప్రవృత్తిలోనికి క్రమేణా 
మారుచున్నారు. ఇట్లు మారగలుగుట్క, ఆరాధించుట వలననే సా ధ్యపడుచున్నది 
కనుక భగవంతుడు సృష్టిలోనున్న అన్ని జీవులచేత, వారికి తెల్తిపినను 
తెలియకున్ననూూ, ఆరాధింపబడుచున్నాడు. అనగా ఆదరింపబడుచునాడు 


రి. సొజన్యము స్నేహపితులయందు బంధువులయందు, (పేముగల వా 
యందు మాశత్రవేం గుంర్తింపబడుచున్నది. జీవులు ఒకరి యందొకరు 
నుజనత్యమును అభ్యసించిన, వారు భగవంతుని యందుందురు. త్రోటి 
వారియందు చూపునటి సా ధుత్వమే భగవంతుని లక్షణము. దీని వలన 
జీవులు తోటివారితో కలిసి ఒక బృందముగా నేర్పడగలుగుచున్నారు ఇట్లు 
జీవులను .బృందములుగా తీర్చిదిద్దు నారాయణుడే సా ధుత్వమను పేర, జీవులచే 
ఉపాసింపబడుచున్నాడు | 


రహస్య ప్రకాశము 99 


౩9. పూర్వము భగీరధుడు, పాతాళలోకములో బూడిదరాశిగ నున్న తన 
తలను తరింపచేయుట్లకై గొప్ప తపస్సు చేసి గంగాదేవిని భూలోకమునకు 
क). అట్లు ప్రవహాంచుచున్న గంగానది జహ్నువు అను పెరుగల మహ 
ఆశ్రమము మీదుగా ప్రవహించుచు, ఆయన ఆశ్రమమును తన కెరటములత్తో 
ధ్యంసము చేసెను. అప్పుడు జహ్నువు, గంగానదిని మొతము త్రాగెను 
భగీరధుడు వేడుకొనగా, ఆయన తన కుండి చెవి నుండి గంగను వదిలతెను. 
భగీరధుడు అనగా జీవి, అతడు చోటుయందున్న అంతర్యామి ప్రజ్ఞను 
ధ్యానము చేసినపుడు, అట్టి అంతర్యామి ప్రజ్ఞ శిరస్సునందలి సహస్రారము 
అను ప్రజ్ఞాముయ కేంద్రము ద్యారా, శరీరములోనికి ప్రవేశించును. 
తేజోమయమయిన ఈ ప్రవాహము, , శరీరమునందు. ప్రవేశించిన వెనుక, 
జీవియందు మూడు నాడులుగా ప్రవహించును. అవియే ఇడ, పింగళ, 
సుపుమ్న అనునవి. ఇవియే మరల గంగ, యమున, సరస్వతి, అను పేర 
జీవనదులుగా భూమిపై ప్రవహించును. శరీరములోనికి ప్రవేశించిన మహా 
తేజస్సు జీవ ప్రజ్ఞయందు, పింగళ అను నాడిగా పనిచేయును. అది 
సూర్యాత్మకమైన నాడి. అదియే గంగ. ఈ నాడి కుడివెపున ఉండును కనుక 
జహ్నువు కుడి చెవి నుండి వదలెనని చెప్పబడినది. భౌతికముగా చేయు 
యోగసాధన యందు, శరీరమునంలి కుడిభాగము ప్రాధాన్యత వహించును. 
అందు చేతనే గురువులు మంత్రోపదేశము చేయునప్పుడు, కుడి చెవియందు 
ఉపదేశింతురు. కాశీియందు మరణించినవారికి పోకోశ్య్వరుడే స్వయముగా 
కుడిచెవియందు పంచాక్షరి ఉపదేశించునని చెప్పబడినది. శరీరమునందలి 
జీవకణములు, ధాతువులు, భౌతిక జగత్తునందు అణిగియున్నవి. అవియే 
సగర పుత్రుల ప్రజ్ఞలు. పంచభూతములు, మానవ శరీరమునందలి కణములుగ, 
అణువులుగ, ఏర్పడుచున్నవి. కనుక పాతాళమునందుండెనని చెప్పిరి. ఆ సగర 
పుత్రులు శపింపబడి, తాత్కాలికముగా వారి దివ్యత్యమును వదలి, దేహమునందు । 
ధాతువులుగా కణములుగా నిలిచిపోయెనని అర్లము. ధాతు కణములయందు 
ప్రాణవాయువు సంయోగము చెంది దహనము చెందుట వలన (Metabolism) 
ప్రాణశక్తి _ (energy) పుట్టు చున్నదని నవీన జీవశాస్త్రము - (Biology) । 
తెలుపుచున్నది. ఇదియే సగరపుత్రులు దహనమగుటగా చెప్పబడినది. ' 
భగీరధుడు గంగానదిని తెచ్చి సగరపుత్రుల బూడిద రాశులపై ప్రవహింపచేః 


100 విష్ణు సహస్ర నామము 

వారికి మోక్షము కలిగించెను. అనగా జీవి యోగసాధన చేయుట. వలన, 
వానియందలి కుండలినిశక్తి ఉద్బోధనము చెంది, శిరస్సునుండి మూలాధారము 
వరకు ప్రవహాంచి © 55०००८०, అందలి ధాతువుల యందు 
బంధింపబడయున్న జీవప్రజ్ఞకు, దివ్యత్యము కలిగించెనని భావము. 


10,11. నరుడు, నారాయణుడు అను వారిరువురు గొప్ప మహర్షులు, 
అనగా ప్రజ్ఞామయ మూర్తులు. ఏరే పరమాత్మ మరియు జీవప్రజ్ఞ ఆను 
రెండు వెలుగులుగా దిగి వచ్చిరి. వారు బదరికాశ్రమమునందు 0) తపస్సు 
చేసిరి. ఆ తపస్సు యొక్క ఫలితమువలన వారు నర్మలురు, పవిత్రులైరి. 
వీరిరువురు ద్యాపరయుగమున శ్రీకృష్ణుడు, అర్జునుడుగా దిగి వచ్చిరి. ఈ 
నరనారాయణ ప్రజ్ఞలవలె జీవుల యందలి పరమాత్మ మరియు ~, 
కలవు. జీవాత్మ అనేక జన్మములెత్తి అనుభవములను పాందుటయే తపస్సు 
అందురు. ఒక్కొక్క జన్మయందలి అనుభవమే ఒక్కొక్కమెట్లు ఇట్లు 
చేయుతప్పస్సు వలన. జీవాత్మ నిర్మలమై పవిత్రమగును. జీవాత్మ తపస్సు 
చేయుచుండెననగా అందలి అంతర్యామియే చేయుచుండెనని అర్థము. 


27. @। అసంఖ్యోయో2. ప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్చుచిః 

సిద్ధార్థస్సిద్ధ ष्म) నద్ధిదః సిద్ధి సాధన; || 
~न :- 1. అసంఖ్యేయః = లెక్కించుటకు సాధ్యము కానివాడు, 
2. అప్రమేయాత్మా = కొలతకు అతీతమైన ఆత్మ గలవాడు, 3. విశిష్ట 
ప్రత్యేకత గలవాడు, 4. శిష్టకృత్‌ = శిష్టులను కల్పించువాడు, 5. శుచిః 
నిర్మల మయినవాడు, 6. స ५ = సిద్దించిన ప్రయోజనము కలవాడు, 


7. द) = సంకలృము నెరవేరినవాడం, 8. సిద్ధిదః = 
ఐరిపూర్ణత్వమిచ్చువాడు, 9. సిద్దిసాధనః = పరిపూ <> కలిగించు యోగ 
సాధన ఇచ్చినవా 


తాత్సర్యవు:- భగవంతుని, సంఖ్యలకతీతునిగా, కొలతలకు అందని 
ఆత్మరూపునిగా, ప్రత్యేకత గలవానిగా, జీవులయందు ప్రత్యేకత, కలించువానిగా 
నిర్మలమయినవారిలో. నిర్మలత్వముగా, ధ్యానము చేయుము. (ప్రయోజనము 

०८९ వాడగుటచే తన సంకల్పము ఇద్ధింపబడెను. మరియు సిద్దికి కారణమైన 


౦బాస్టు ప్రకాశము 101 


गि 3 nn "జ (न © । 4 ८ sy గొ తౌ ए ५ an చి 
వానిగా అట్లు సెద్ధించు మార్గము కూడా తానే అయిన వానిగా, ధ్యానము 
చేయుము. 
వివరణ :- 1. భగవంతుడు సంఖ్యల కతీతుడు, ఆయననుండి సంఖ్యలు 


ప్రటైను. మనస్సునుంk రూపములు అసంఖ్యాకములుగా పుట్లును లెక్కేంచుచున్న 
కొలది రూపములు వచ్చుచున యుండును. కనుక మనస్సు సంఖ్యల. కతీతము 
అట్లే చోటునుండి, గ్రహములు, గోళములు, మానవులు, ప్రాణులు మున్నగునవి 
సంఖ్యాకముగా పుట్టుచున్నవి న్న నశించుచుండగా మరల కొ న్ని 
పుట్టుచున్నవి. ఈ చొటు లేక విశ్వము, భగవంతునినుండి పుట్టునది కనుక, 
అతడు సరిఖ్యల కతీతుడు 


2. కొలత అనునది మనస్సునుండి పుట్టినది మనస్సు దేనినెనను 
కొలత వలన గ్రహింపగల్లును. వాడు వీడికన్న మంచివాడనియు, ఇతడు 
మరియొకనికన్న చెడ్డవాడనియు, పొడుగనియు, పొట్టి అనియు మున్నగునవి, 
మనస్సు, వోలికవలన శిలిసికొనుచున్నది. ఇది తియ్యగానున్నదని 'చెప్పుటకు, 
పం౦ంచదారవలె నున్నదని చెప్పుదురు. ఇట్లు పోలికలు లేక స్వతంత్రముగా 
తెలియుట, మనస్సునకు సాధ్యముకాదు. భగవంతుడు ఈ మనస్సునకు అతీతుడు 
కనుక, ఆయనకు పోలిక లేక కొలతలేదు. 


౩. ప్రతివస్తువు చురియొక దానికన్న భిన్నముగా నుండును. ఒక 
దానికన్న మరియొకటి దానితరహా మరియు తీరుతెన్నులయందు వేరుగా 
నుండును. లోకమునందు మానవులెందరున్ననూ ఎవరితరహా వారిది. ఇట్లు 
జీవులలోని భిన్నత్యమునకు, ప్రత్యేకతకు కారణమైనవాడు, భగవంతుడు. కనుక 
అయన. వశిష్టుడు | 


4. జీవులను ప్రత్యేకమైనవానిగా భగవంతుడే కల్పించును. మానవుల 
యందు మంచివారు, తముతోటి వారికన్నా భిన్నముగానుందురు. ఇట్టి భిన్నత్య్వము 
మొదట జీవులకు ఇంద్రియములయందు,  కల్సింపబడును. దీనివలన ఒకరికి 
నచ్చినది. వేరొకరికి నచ్చకుండుట యుండును. ఈ భిన్నత్వమే మనస్సునందు 
ఉద్దేశ్యములుగా, - ఆశయములుగా, మరియు ఆదర్శములుగ నుండుటచే 
ఒకరికన్నా ఇంకొకరు భిన్నులు,. శిష్టులు అగుచున్నారు. ఇట్టి ఆదర్శములను 


102 ఐష్టు సహస నానుము 


జీవులయందు కల్పించి, వారిని యితరుల కన్నా శిష్టులుగా చేయుటవలన, 
నారాయణుడు “శిష్టకృతొ' అని పిలువబడుచున్నాడు. 


5. యోగసాధన వలన మనసునందలి స్వార్థము నశించును. కామము, 
క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అను ఆరు విధములైన 
మలినములు తొలగింపబడుటచే మనస్సు, శరీరము నిర్మలములగును. ఇట్ట 
నిర్మలత్వము కలిగించుచున్నాడు కనుక నారాయణుడు శుచిః లేక నిర్మలుడు. 


6. మానవుడు అనేక కోరికలచే జీవితమంతయు పెనుగులాడుచుండును. 
కాని వానియందుగల భగవంతుడు ప్రయోజనము సెద్ధించిన వాడే అగుచున్నాడు, 
వాని ప్రయోజనము ` జీవునియందు తానుండుటయే. అట్టు భగవంతుని 
తనయందు దర్శించిన మానవుడు కూడా, తన కోరికల పర్వవసానము, 
ప్రయోజనము గ్రహించి, పరమార్థము సిద్ధించిన వాడగుచున్నాడు. 


7. జీవితమునందలి తాత్కాలిక ప్రయోజనములలో కొన్ని సిద్ధించును, 
కొన్ని సెద్ధింపవు. అనగా అవి నెరవేరుట, నెరవేరకపోవుట సృష్టి 
సంకల్సముననుసరించి యుండును. ఆ సృష్ట సంకల్పము జీచులయందు 
పనిచేయునపుడు జీవుల సంకల్పమగును. అట్లు జీవసంకల్పముగా మారినప్పుడు 
పనుల గురించి ప్రయత్నించుటను జీవులు సిద్ధించునట్లు పొరపడెదరు. అనగా 
పనులగురించి ప్రయత్నించుట అను సత్యము నశించి, జరిగి తీరవలెను అను 
అసత్యము మేఘమువలె క్రమ్ముకొనును. అట్లు క్రమ్ముకొనుటవలన, సూర్యరశ్మి 
అను భగనతీ సంకల్పము జీవునికి మాటుపడును. చీకటి, తుఫానువంటి 
కష్టములు, జీవితమునందు కలుగును. తన సంకలృము భగవత్‌ సంకల్సముగా 
ద్ధింప చేసుకొన్నవానికి పనులగుట, కాకపోవుట ఉండదు. పనులకే యత్నించుట 
మాత్రమేయుండును. ఇది వర్షముకురియుట వంటిది. వర్గము కురియునపుడు 
మానవుడు ఆ నీటిని సద్వినియోగము చేసుకొనలేక పోవచ్చును. అంతమా త్రముచేత 
వర్షించుట మాననక్కరలేదు. వర్షించుట దైవసంకల్పము. వినియోగించుకొనుట 
_ వినియోగించుకొనలేకపోవుట మానవుని సంకల్పము. . అల్లే జీవులయందలి 
నిద్దించుట, సిద్దించకపోవుట అను అభిప్రాయములవెనుక, యత్నించుట అను 
తన సంకల్పమును భగవంతుడు నెరవేర్చుకొనుచునే యున్నాడు. కనుక ఆయన 


సిదింప 


రహస్య ప్రకాశము 103 


8. ఇట్టి తన సంకల్పమును జీవులయందు మేల్కొలుపుటకు, 
భగవంతుడు వారిని అనుగ్రహించి యోగసాధనను ఇచ్చెను. మరికొంతమంది 
జీవులను, ఎ యోగ సాధన అక్కర లేకయే అనుగ్రహించుచున్నాడు. కొందరికి 
వారి బుద్ధియందు స్ఫురణగా తన మార్గమును ఇచ్చుచున్నాడు. కనుక 
భగవంతుడే జీవులకు సిద్ధిని కల్గించుచున్నాడు. 


9. ఇట్లు సదించుటకు, భగవంతుడు అనేక సొధనములను కూడ్డా 
కల్సించుచున్నాడు. సాధనముది' అయినను ముఖ్యమైన సాధనము శద. ఇది 
జీవులకు వారి వారి కోరికలయందు పనిచేయుచు, క్రమణా మంచి 
పనులయందు, మంచికోరికలయందు ఆసక్తి కలిగించును. దీనినే భక్షియందురు 
తాను చఇయు మంచిపనులు తోటి వారియందు ప్రేమతో. చేసినచో, అదియే 
మోక్షము కలిగించును. కనుక, అట్టి మోక్షమును కలిగించు సాధనము 
ఇచ్చినవాడు కనుక, నారాయణుడు సిద్ధిసాధకుడు అని పిలువబడినాడు. 


28. 2 निष వృషభో విష్ణుర్హుషపర్యో వృషోదరః 
వర్థనో. వర్థమానశ్చ వివిక్తశ్రుతి సాగరః ॥ 


(~= :- 1. వృషాహి = గొప్ప సర్పము, లేక వృషభమునకు, 
శత్రువు, 2. వృషభః = వీర్యవంతమైన వద్దు, 3. విష్ణుః = విష్ణువు, 
వ్యాపించువాడు, 4. వృషపర్వః = నైసర్గిక మార్పులే బీజములుగా గలవాడు, 
5. వృషోదరః = ఎద్దువంటి ఉదరము కలవాడు, 6. వర్ధనః = అభివృద్ధి 
యెనవాడు, 7. వర్షమానః = అభివృద్ధి  పాందువాడు, 8. వివిక్టః = 
వేరుగానుండు వాడు, 9. శృతిసాగరః = వేదముల పరమార్థము తెలిసిన 
వౌడు | 


తొత్సర్యము :- పరమాత్మను, . వృషభాసురుని సంహరించినవానిగా, గొప్ప 
వృషభముగా, అంతటనూ వ్యాపించువానిగా, భూమిని ఫలవంతము. చేయు 
నైసర్గిక. బీజములు _ గలవానిగా, వృషభము = వంటి ఉదరము 'గలవానిగా . 
& 2०९०३०० వానిగా, మరియు . జీవులలో వృద్ది పొందువానిగా 
సృష్టియందు ఉన్ననూ దానినంటక. వేరుగా. నున్నవానిగా, అంత టనూ 


అ 


104 విష్ణు సహస్ర నామము 


వ్యాపించియున్న వానిగా; వేదముల పారము తెలిసిన వానిగా, ధ్యానము 
చేయుము. 


వివరణ :- ధేనుకాసురుడను రాక్షసుడు తనను చంపుటకు ఆవుల మందతో 
కలిసి రాగా, శ్రీకృష్ణుడు వానిని సంహరించెను. వేదములయందు దీని రహస్యము 
వర్ణింపబడినది. ఇది రాశిచక్రమునందలి విషయము. వృషభరాశినుండ వృశ్చికరాశి 
వరకు గల రహస్యము ఇందు చెప్పబడినది. వృషాహియనగా, సర్శ్చముగా 
నున్న జీవి వృషభముగా పరిణావుము చెందెనని భావము. వృషభరాశి 
వీర్యవంతమైన పురుషశక్తికి సంకేతము. వృశ్చికరాశి, స్త్రీ, పురుష భేదములకు, 
కామమునకు, సంకేతము. అనగా శక్తి లింగభేదము లోనికి రూపాంతరము 
చెందుటకు యిది గుర్తు. దీనికి సంబంధించిన మార్గమే వృషభరాశినుండి, 
మిధున కర్కాటకముల మీదుగా వృశ్చికరాశి వరకూ గల రాశిచక్ర గమనము, 
ఇదియే సాంసారిక మానవునికి జాతకచక్ర గమనము. ఇది రాశిచక్రమునందలి 
ఒక అర్థ వృత్తము మాత్రమే. మరియొక అర్థవృత్తము, వృషభ రాశినుండి 
మేషము మీనముల మీదుగా వృశ్చికమువరకూ గల అపసవ్య మార్గము. దీనినే 
అఫప్రదక్షిణ మార్గము అని అందురు. ఈ మార్గమున శక్తులు, భౌతిక 
నౌామరూపాదులుు బంధములు తొలగి, నిర్మలమైన ప్రజ్ఞగా మార్పు చెందును. 
అనగా కానుములేని దివ్య సృష్టియందు ప్రజ్ఞ మేల్కొనును. ఈ మార్గమును 
పురుష శక్తి తేజోమయమైన సృష్టి చేయును. అట్టి స్థితినే ద్విజత్వము అందురు. 
ఈ రెండవ మాగ్గమును విషువద్గమనము అని కూడా అందురు. దీనినే 
జ్యాలాకూల్‌ మహర్షి చక్రమును వెనుకకు త్రిపాటగా తన Esoteric Astrology 
ను గ్రంథమున వివరించెను. 


2. ఆకాశమునందు శబ్దమే బీజిముగా నేర్పడి జీవమును పుట్టించును. 
అనగా ఆకాశము, అందలి గ్రహ గోళములు, శబ్దము వలన పుట్టుచున్నవి. 
625 బుషభము అందురు. సృష్బయందలి ఈ బుషభము అను దేవతయే, 
మానవులయందు గర్భధారణను కలిగించు వీర్యమను ధాతువుగా, నేర్పడుచున్నది. 
ఇది మనస్సునందు ఆవేశముగా పని చేయును. ప్రాణమయలోకములయందు 
శబ్రముగా పనిచేయును. ఈ శబమువలన ధ్వనికీ, వాక్కునకు భేదము 
_ తెలియుచున్నది. సంకల్పము చేత ఉచ్చరింపబడు శబ్దమును, వాక్కందురు 


రహస్య ప్రకాశము 105 


ఇదియే మంత్రమని కూడా చెప్పబడినది. స్వరపెటికయందు వాయువు యొక్క 
రాపీడివలన రేఫము పుట్టును. అదియు బుషభము ఆని పిలువబడినది. ఈ 
కఫము జీవుని సంకల్పముచే పుట్టుచున్నది. కనుక వాక్కు రూపముగా ప్రజ్ఞ 
ఎలువడుచున్నదనియూ, జీవుడు తనని తానే. వాక్కుగానుచ్చరించుచున్నాడనియూ 
నైప్పుబడినది. ఇట్లు శబ్దమునుచ్చరించుటవలన,. ఆ శబ్దతరంగములచే మనస్సు, 
పంచేంద్రియములు క్షాళనమగుటయే గాక, పరిసర్తములను కూడా నిర్మలము 
వేయును. అంతేగాక, శబ్బ్దములనుచ్చరించుటవలన, తోటివారి మనస్సులుకూడా 
१८१०००३०. మనస్సు నిర్మలమైనబవారికి వ్యాధి యుండదు. వ్యాధులు 
మనస్సునందు పుట్టి, శరీరముపై వ్యాపించును. కనుక మనస్సు నిర్మలమైనంతనే 
శరీరముపెగల వ్యాధి లక్షణములు నిర్మూలనమగును. ఇట్టు శబ్దములను 
మంత్రములుగా నుచ్చరించుటవలన, దేహకోశములస్నియూ 36896506, మనసు 
ष्मो) అంతర్వ్యామిని పూర్ణచంధ్రుని వలె పూర్తిగా |ప్రతిబింబించును. అట్లు 
మనస్సు పరిపూర్ణమగుటకే ద్విజత్వమనియు, రెండవ జన్మమనియు చెప్పుదురు. 
దీనినే కాళిదాస మహాకని కుమారసంభవమనుబఐర మహాకావ్యముగా. రచించెను. 
ప్రకృతిని తల్లిగా, ఆందలి ప్రజ్ఞగానున్న . అంతర్యామిన తండ్రగా, ధ్యానము 
వేయుటవలన, జీవునియందలి మానవత్యము నశించి, పరమాత్మయే మరల 
కుమారుడుగా, జీవునియందు  జన్మించుచున్నాడు “జగతః పితరౌ వందే 
పార్వతీ పరమేశ్వరౌ”. ప్రకృతి పురుషులను తల్లిదండ్రులుగా కిర్తించుట వలన 
జీవుడు కుమారుడ <~ ఇదియే పురా न्‌ వృషభమునెక్కి 
వచ్చుచున్న ఆది దసరా వెప బడిశీద్‌ శా ందు నంది 
828 అభిముఖముగా- కూరుుని యుండుట్ల కథకు సంకేతము. ` 


se 
3. < ` 8९००० రమ్‌ వ్యాపించి యు शह విషువు. ఆయనయే 


చోటునందు, అగ్ని లేక “నేను' అను २००१५६६६ మేల్కొనుచున్నాడు 
ఈ అగ్ని విష్ణువు అను ఇరువురునూ కలిసి, అశ్వనీదేవతలగుచున్నారు. ఈ 
నేను అను. బిందువే, మొత్తము -.విశ్వయమునకు -కేంద్రమగుచున్నది. మొత్తము 
చోటునందు'. అంతర్యామిగా నున్నపుడు ఈ నేను, విషువగును. చోటులో - ఉక 
వింధువునందు. -మేల్కొనునపుడు- "అగ్ని యగును. -విష్ణువు “4 "అను 
| అంకెచే. తెలియబడుచున్నాడు' ఈ. స్యృష్టియంతయు - 












అగ్ని 07": लंड పూర్ణము 





106 విష్ణు సహస్ర నామము 


“9” @ సంఖ్యచే తెలియబడుచున్నది. భూమి, నీరు, వాయువు, అగ్ని 
చోటు, మనస్సు, బుద్ది, అహంకారము, అందలి అంతర్యామి అను १ 
విధములుగా. ప్రకృతి ఏర్పడినది. ఇదియే శంబరాసురుడి కోట అని విష్ణ 
సూక్తములందు. వర్ణింపబడినది. ఈ శంబరాసురునిి వాని కోటను విష్ణు 
ముట్టడంచి జయించెను. అనగా ఒకటి మరియూ 9 కల్పుపగా 10 
అగుచున్నది. అనగా రాక్షసుడం నశించి, మురల అగ్ని ఐష్టువులు 
బుగులుచున్నారు. 


4. పర్వములనగా కణుపులు. సంవత్సరచక్రము ఇట్టి కణుపులనేకములు 
కలిగియున్నది. అవి విషువములు, రాశిచక్రము, భావబిందువులు, తిధులు 
మున్నగునవి. ఒక్కొక్క కణుపు ఒక్కొక్క విధమగు మార్పునకు కా రణమై, 
నైసర్గిక భేదములను, వాతావరణమును పుట్టించి, భూమిని ప్రకృతి సౌందర్యముతో 
తీర్చిదిద్దును. ఈ ప్రకృతి వైభవమంతయు, భూమిచుట్టూ తిరుగుచున్నల్లు 
కనిపించుచున్న. సూర్యునివలన, ఇతర గ్రహముల వలన, ఏర్పడుచున్నది, 
ఇట్లు భూమిం లి వివిధ నెసర్గిక వాతావరణ భేదములకు కారణమగు 
పర్యములే తన బీజములుగా, వీర్యశక్తిగా పనిచేయు భగవంతుడు వృషపర్వుడు 
అని కీర్తింపబడినాడు 


5. ఆకాశము భూమిపై బోర్లించిన మూకుడువలె నుండును. ఈ 
శమునుండియే సమస్తము పుట్టుచున్నది. మరియూ ఈ ఆకాశమే సమస్తమును 
పుట్టించుచున్నది. वल పుట్టించుశక్తిగల ఈ ఆకాశము వృషభముయొక్క 
ఉదరముగా వర్థింపబడినది. ఇదియే కొన్ని చోట్ల గో గర్భమని కూడా చెప్పబడినది 


6. సృషయందలి జీవులు వస్తువులు వృద్దిపొందుటకు పరమాత్మ 
సంకల్పమే కారణము. ఆయన సంకల్సమే, వృద్దిచెందు శక్తిగా పనిచేయుచున్నది 
కనుక భగవంతుడు వర్గనుడు అగుచున్నాడు 


7. అట్లు వృద్ధి పాందుచున్న సృష్టియందలి జీవులు పదార్థములు 
కూడా. పరమాత్మయే. ఆయనయే అణువులుగా దిగివచ్చి భూమియందు 
 ఖనిజములుగా నేర్పడి, వాటినుండి మొక్కలు, మొక్కలనుండి జంతువులు 
22९८ 6००९० భూచరవులు, వూనవులుగా పరిణావంవుుచెంది 


రహస్య ప్రకాశము 107 


చివరికిదివ్య్వత్య్వము నందుచున్నాడు. ఇట్లు సృష్టియందు, పదార్థములుగా, 
జీవులుగా వృద్ది పొందుచున్నాడు గనుక ఆయన వర్థమానుడు. 


8. ఈ విశ్యమునందు అంతటనూ పరమాత్మ వ్యాపంచి యున్నాడు. 
38 దేశమునందునూ తానేయున్నాడు. అట్లుండుట యితరులకు సాధ్యముకాదు 
అనగా ఉన్నచో భగవంతునివలె అన్నిటియందు ఉండుట సాధ్యముగాని, 
ఇతరముగా నుండుట సాధ్యముకాదు. అట్లు, ప్రత్యేకత కలిగియున్నాడు 
కనుక, ` భగవంతుడు, ““వివిక్తకి అని పిలువబడినాడు. | 


9. శృతి అనగా శబ్దము. చోటునందు శబ్దము వ్యాపించి యున్నది. 
ఇది ఉచ్చరించంవానిలో వాక్కుగా మేల్కొని వినంవానింందం 
ప్రతిబింబించుచున్నది. దీనినే శృతివిద్య యందురు. ప్రజ్ఞ, ఉచ్చరించు వానినుండి 
నినువానిలోనికి ప్రవహించుటవలన, చోటునందు మేల్కొనుచున్నది. ఇట్లు మేల్మొను 
ప్రజ్ఞయే “సరస్వతి” అని పిలువబడినది. వాక్కు ద్వారా మేల్కొనుచున్నది 
గనుక “వాణి” అని పిలువడినది. ఇట్లు శబ్దము, ఉచ్చరించువాడు, వినువాడు, 
అను మూడు బిందువులతో నేర్పడు త్రికోణమే, మాగవునికి త్రయీవిద్య 
యందలి మొదటి పాదము. ఉచ్చ్ళరించు వానియందు వాక్కుగా మేల్కొని 
నినువానియందు ప్రసరించుటవలన, విద్యుత్తు లేక మెరుపుతోకూడిన మార్గమేర్సడి, 
ధారణ చేయబడుటవలన మొత్తము విశ్వము ప్రకాశవంతమగుచున్నది. ఇట్లు 


దేని వలన విశ్వము వెలిగింపబడునో, ` దానినే వేదమందురు. భగవంతుడు 
ఇట్టి వేదము లేక శృతి అనుదానికి సాగరమైయున్నాడు 


భుజో ८545 = 9 ० వసుదోవసుః 


29.. | సు 
నై పో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ 


ప్రతిపదార్థము :- 1. సుభుజో = మంచి భుజకశక్తికలవాడు, 2. దుర్ధరః 
= జయించుటకు సాధ్యముకానివాడు, 3. వాగ్మీ = మంచి వాక్కు మరియు 
భాష కలవాడు, 4. మహేంద్రః = |/ఇంద్రులకు ఇంద్రుడు, 5. వసుధః 
= సంపద నిచ్చువాడు, 6. వసుః = సంపద, 7 నెకరూపః' = ఒకే 
రూపమున గాక అనేకములుగా నుండువాడు, 8... బృహద్రూపః = అన్ని 
రూపములకన్నా గొప్పదైన రూపము కలవాడు, 9. శిపివిష్టః = కిరణములయందు. 
లేక లోకములయందు ఉన్నవాడు, 10. ప్రకాశనః' = ప్రకొళించువాడు 


168 విష్ణు సహస్ర నామము 


జయించుటకు బిలుకాని వానిగా గొప్ప कड గల వానిగా, ఇంద్రులకు 
ఇందుసిగా, సంపదలిచ్చువానిగా, సంపదలన్నియూ తానేయైన నిగా, అనేక 
రూపములు గలవాని! అన్నిటికన్నా గొప్పదెన రూపము గలవానిగా | అన్ని 
లోకములయందు లేక కిరణములయందు 'నుండువానిగా, _సమస్తమునూ 


వెలిగించువానిగా,_ ధ్యానముచేయుము 


వరణ :- 1.2. మాననణాతి ధర్మమార్గమును తపృనపుడల్లా భగవంతుడు 
వులమధ్య  యుద్దములను కల్శ్ళొంచి శిక్షింపచేయును. ఇట్లు యుద్దము 
వేలన ఎవరు గలిచి ఎవరు ఓడిననూ, భగవంతుని సంకల్పమే భుజబలముగా 
ప్రదర్శితమగుచున్నది:. ఒకవేళ మంచివాడు తాత్కాలికముగా ఓడిపోయిననూ 
అతడు మరల భుజబలము సాధించి దుష్టులను నిగ్రహించుచున్నాడు. . లేదా 
అట్ట 230९ యితరుల నాశ్రయించి వానిద్యారా దుష్టుని జయించి మరల 
ధర్మమును స్థాపించుకొనుచున్నాడు. ఇట్లు యుద్దములు చేసుకొనుటలో మానవుడు 
ఒకరినొకరు జయించుకొనుచున్నారు. కాణి తమయందుగల జయింపవలెను 
పోరాడవలెను, అను. కోర్కెను మాత్రము జయింపలేరు. కనుక భగవంతుడు 
అపారమైన భుజబలము కలవాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు “పరిత్రాణాయ 
ధూనాం వినాశాయ చ దుష్ఫుతా ధర్మ సంస్థాపనార్ణాయ, సంభవా 
యుగే యుగే” అని చెప్పెను. సజ్జనులను రక్షించుట కొరకు, దుష్లులను 
5 ०८७०९25८ &9 ధర్మమును సాపించుటకొరకు అన్ని యుగములయందు 
తానవతరించుచున్నానని "చెప్పెను. అట్టు అవతరించుట వేరుగాకాక, ధర్మమున్తే 
పోరాడువానిలోనే అవతరించి, వారికిని -దుష్లులకునూ యుదములు కల్పించి, 
దుష్టులను జయించుచున్నాడు. ఒకవేళ సజ్జనులు. తమంతతాము :. యుద్దము 
చేయకపోయిననూ,. దుష్టులలోనున్న యుద్దము - చేయవలెనను . కోరికగా... తనే 
పనిచేసి యుద్ధములను .కల్పించుచున్నాడు. . ఇట్లు ధర్మమునకై,.. పోరా 
` ००5००८० గల భుజశక్తి. తానే 





3. 5 `. त्म" అంతం छ పరమాత్మయక్క-' వాక్కు." ఆయన “తనని | 
టంకారముగాశుచ్చరించుచున్నాడం.- "సము ద్రమునుండి ' “కెఠటము 


 పైకిలేచినబట్లు; "సూర్యునినుండి"”' వెలుగు వచ్చినట్లు! 'పరమా ९5००4 సృష్టి 





హస్య ప్రకాశము 109 


దిగివచ్చినది అట్లు దిగివచ్చుటకు ముందు ఈ సృష్బయంతయూ, ఓంకారమను 
నాదముయొక్క బిందువై, పరమాత్మ , యందున్నది.. దీనిసే అక్షరమందురు 
అనగా నాశము. లేనిదని అర్థము... ఈ ఓం. కారమే నాదముగానుచ్చరింపబ 
ష్టగా వ్యక్తమయినది ఆ నాదమునందలి లేక వాక్కునందలి శ్రుతి తాళము 
అయ, . "<> రాగము, భాష, పదములు మున్నగు. వివరములు. ఈ >) 
అనగా. నారాయణుడి, తన వాక్కు యొక్క రూపముగా, వ్యక్తమగుచున్నాడు. 
కనుక ఆయన = स्प 


4. ఇందుడనగా దేవతలకు రాజా. ఆయన సృష్టియందలి. పరిపాలనకు 
'రాజత్య్వమునకు అధిపతి. అట్టి ఇంద్రత్వము- పరమాత్మ నుండి. వచ్చినది 
“కుక భగవంతుడు  ఇంద్రులకు ఇంద్రుడు -లేక రాజులకు రాజు... | 


"5. ఆస్తిక్యత, భగవద్భక్తి కలిగిన మానవునికి, సృష్టియందలి 
వెభవములన్నియూ “వసు” 'వగును. సంపదల 1 వోని సంకలాము 
ననుసరించి సిదించుచుండును. ఎందుచేతననగా అట్టి స్థితిలో నున్నవాడు 
'మోగియె, లోకకళ్యాణమునకు పనిచేయును గనుక ..వా అధీనమున అన్ని 
శక్తులు సంపదలు పనిచేయును. దయామయుడైన 'ఎసు క్రీస్తు ఒకనాడు తనను 
"దర్శించుటకు ఒక గుడ్డివాడు 'రాగా, అతనిని చూచిన: ఆయన హృదయము 
“కరుణతో దవించి,' అతనికి దృష్టిరావలెనని అనిపించెను. వెంటన. ఆ గ్రుడ్డివానికి 
' పువచ్చెను. ఇట్లు భగవంతుని శక్తులు సంపదలు, ` సృష్టియందలి . జీవులకు 
“స క్రమించుచుండును. అట్లు సరక్రమించుటకు కారణము భగవంతుడే -గనుక 
అతడు సంపదలిచ్చువాడు ` as - ॥ PRT 





6. అట్లు లభించు సంపద లేక ई భగవంతుడే. ఆయనయే 
-సంపదయొక్క రూపమున జీవులకు సిద్ధించెను.' దీనిని తెలసినవాడుు తనకు 
“ధించిన . సంపదను సద్యీనియోగము ' చే మును: ఆహారాది . “ధాన్యముల 
“స్ఞాఅముననూ, “క్రీరము 'మున్నగువాని “రూపముననూ, సంపదలు వచ్చును 
మానవుడు" దీనిని. తోటిజీవులతో కలిసి అనుభవించినచ్చో * ఈ -సరిపద తరుగదు 
i ఇచ్చట. తటి జీవులనగా, లం మానవ లేగా క్ర పశుపక్ష్యాదులు కూడ | అట్లు తనకు 
అభించిన సంపదను :దెవ ప్రసాదయ్ము 














110 విష్ణు సహస్ర నామము 


చేయుట, హెచ్చుధరల కమ్ముట, దాచి కుళ్ళబెట్టుట, మున్నగునవి చేయువానిని 
కరువు కాటకములు, వర్షము కురియకుండుట, వరదలు, వ్యాధులు, దొంగలు 
అనువాని రూపమున భగవంతుడు శిక్షించును. ప్రకృతియందలి ఈ 
వెపరీత్యములన్నియూ ఆ ప్రాంతమునందలి మానవజాతియొక్క =>) ©) 
'నాధారపడి పనిచేయును. దీనిని తెలిసినవాడు, సామరస్యముతో ఇతరులకునూ 
తనకునూ కలిపి, సుఖమును సాధించుకొనుచున్నాడు. ఇది హెచ్చరించుటకే 
లక్ష్మీదేవి చంచల అని వర్ణింపబడినది అనగా ఒకచోట కూడబెట్లుటకు 
సాధ్యముకాదని భావము. ధథాన్యాదులు క్రుళ్ళి, నశించును ధనమెనచో 
దొంగలెత్తుకొని పోవుదురు. నల్ల ధనమెనచో అధికారులెత్తుకొని పోవుటయేగా 
పై పెచ్చు శిక్తింతురు. ఈ సత్యము గ్రహించినవాడు 3८63०, తన సంపదను 
ఇతరులకు కూడ పంచి సుఖమును పొందును. శ్రీసూక్ష २९७०4००८ 
దీనిని గూర్చియే ““ధనమగ్నిర్థనం వాయుః ధనం సూర్యోధనం వనుః ధనమింద్రో 
బృహస్పతిః వరుణం ధనమశ్నుతే' అని వర్ణింపబడినది. 


7. ఈ సృష్టి సమస్తమూ, భగవంతునియొక్క ఒకేఒక రూపము. 
దీనినే అర్షునుడు గీతోపదేశ సమయమున దర్శించి, “అనేక బాహూదర 
వక్రనేత్రంి” అని స్తోత్రము చేసెను. అట్లయిననూ, సృష్టయందు మరల వేరు 
చేరు రూపములలో తానే యున్నాడు. అంతేగాక అవతారములుగా దిగివచ్చినాడు. 
శ్రీరాముడు. పరశురాముడు ఇరువురునూ నారాయణుని అవతారములే 
అయిననూ, .సృష్టియందు ఒకే సమయమున వేరు వేరు రూపములతో నిలిచి 
సంభాషించి ప్రవర్తించిరి. శ్రీకృష్ణుడు ఇల్లే తన భార్యల గృహములయందు 
ఒకే సమయమున అన్నిరూపములతో నున్నట్లు నారదుడు దర్శించెను. ఇట్లు 
అనేక రూపములతో సంచరించువాడు నారాయణుడు 


8. ఎన్ని రూపములతో నున్ననూ ఈ రూపములన్నిటికన్నా ఎదదియెనది 
విశ్య్వమను రూపము. మిగిలిన రూపములన్నియూ ఈ విశ్వమను రూపములో 
ఇమిడి పోవును. శనుక ఆయన రూపము అన్నిటికన్నా పెద్దది. 


9. శిపి విష్ణుడనగా అన్ని లోకములయందు తానేయున్నవాడు. ఈ 
-సృష్టియందు లోకములన్నియబూ ఒకదానిలో నొకటి = యిమిడి యున్నవి 
సూర్యకిరణమందలి ఎడు రంగులుగా ఈ లోకములున్నవి. సృష్టియందు పరిధీ 


రహస్య ప్రకాశము 111 


గ ఒకటి చక్రము గలదు. దానిని “అనేమి చక్రి మందురు. ప్రతి 
అఖువృనూ ఒక కేంద్ర బిందువు. ఇట్లు అసంఖ్యాకములైన కేంద్ర బిందువులు 
కలిగిన ఈ సృష్టికి పరిధి లేదు. ఇట్లు ఈ కేంద్ర బిందువులన్నియూ తానేయైన 
7 భగవంతుడు. ఒక కేంద్రము చుట్టునూ అసంఖ్యాకములైన వృత్తములను 
ఉహొంచినచో ఈ వృత్తముల సంఖ్యకు అంతులేదు. అనగా వాని వ్యాసము 
పరిమితము. ఇట్లు పరిమితమయిన సూక్ష్మజీవి (బాక్టీరియా) యొక్క 
భోకమునుండి విశ్వము వరకూ అనేక లోకములు ఒకే కేంద్రము చుట్టూ 
రడి యున్నవి గనుక, పరిధులు లేని ఈ చుహా లోకమునకు భగవంతుడే 
క్లేంద్రమైెయున్నాడు. 

10. అగ్ని లేక వెలుగునకు ఒక ఉపాధికావలెను. మంటకు కట్టె 
ఆధారము. జీవునికి శరీరము, మనస్సు ఆధారము. సూర్యునకు చోటునందలి 
ప్రజ్ఞ ఆధారము. కనుక అన్ని ప్రజ్ఞలకు, వెలుగులకు ఆధారము కావలెను. 
& అధారములన్నియూ అంతర్యామియైన _పరమాత్మపై నాధారపడియున్నవి 
గనుక భగవంతుడే నిజమయిన ప్రకాశము. అనగా ఆయన వలననే మరియు 
అయన యందే వెలుగు పుట్టుచున్నది 
30. || ఓజస్తేజో ద్యుతి ధరః ప్రకాశాత్మా పతాపనః 

| బుద్ద స్సుష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః 
ప్రతిపదార్భము = 1. ఓజః = ఓజస్సు 2. తే తేజస్సు, 
ద్యుతిధరః = కాంతిని ధరించినవాడు, 4. ప్రకాశాత్మా = _ ఆత్మయను 
వెలుగును ధరించినవాడు లేక వెలుగుయొక్క ఆత్మ 5. ప్రతాపనః = 
శపీంపచేయువాడు, 6. బుద్దః = వృద్ది పొందువాడు, 7. స్పష్టాక్షరః = 
అకర రూపమెనవాడు లేక నశింపని వెలుగెనవాడు, 8. మంత్రః = శబ్దముల 
వలన వ్యక్తమగు వెలుగు, ' 9. చంద్రాంశుః = చంద్రుని. కిరణము 10 
భాస్కర ద్యుతిః = సూర్యుని కీర ణము | ् 
లాత్సర్యవయు :- పరమాత్మను, ఓజస్సుగా తేజస్సుగా, వెలుగును ధరించిన 
వానిగా, వెలుగుచున్న ఆత్మగా, వెలుగుయొక్క ఆత్మగా తపింపచేయు వానిగా 
అక్షరమయిన. సృష్టి రూపముగా | వృద్ది పొందు వానిగా, మంత్రములన్నటికీ | 
1242005 “ ఓం” కారముగా, చంద్రుని వెన్నెల సూర్యుని వెలుగు తానే. 


11: విష్ణు సహస్ర నామము 
[3] . 
అయిన వానిగా ధ్యానము" చేయుము. 


వివరణ :- ఓజస్సు అనగా ఓంకారమును పుట్టించునది అని అరమ 
లేక ఓంకారము వలన పుట్లునది అని కూడా అరము. ఈ ६,06.८5, 
సృష్టినందలి మొట్టమొదటి వెలుగు. దాని నుండ సమస్తము దిగివచ్చినది 
నేనను ప్రజ్ఞ యొక్క మొట్టమొదటి రూపము లేక నాదము ఓంకారము. మ్య 
శరీరమునందు హృదయగతమైన ప్రజ్ఞగా ఇదియే పని చేయును. గనుక & 
వలననె గుండె కొట్టుకొనుచ్చుది. తల్లి గర్భము నందలి బిడకు ఈ ఓంకారమే 
కేంద్రమై వేరుగా తనచుట్లూ శరీరనిర్మాణము చేసుకొనుచున్నది. లకీ 
ఓంకారమునకు కారణమైనవాడు గనుక పరమాత్మయే ఓజస్సు. 


2. అల్లి ఓంకారము జీవుల మనస్సు నందు, ఇంద్రియములందు 
ఆయా ప్రజ్ఞలుగా పని చేయుచు 'అనేక రూపములుగా సృష్టిని చూచుచున్నగీ 
అట్టి వెలుగును కల్ఫించువాడు గనుక, భగవంతుడు తేజస్సు యొక్క రూ 
భగవద్గీతలో దీనినే “తేజః తేజస్వినామహం' అని చెప్పెను. మనస్సు 
ఇంద్రియములు మున్నగునవాని యందు గల “ప్రజ్ఞ తానేయని భావన. 
"౩, ద్యుతి యనగా అగ్ని లేక వెలుగు. పరమాత్మ సృష్టి మొద 
కేంద్రముగా మేల్కొనినపుడు, ఆయన అగ్ని లేక వెలుగు అగి 
పిలువబడుచున్నాడు. ఈ వెలుగే జీవునిగా మేల్కొనినపుడు వాని చుట్టూ 
అహంకార మను పొర ఎర్పడుచున్నది. అట్లు అహంకారముతోకూడిన పరమాత్మ 
అంశ జీవాత్మ ఎర్చడినపుడు దానిచుట్టూ మనస్సు, యింద్రియములు అను 
అనేక పారలేర్చడుచున్నని. ఇట్టి పారలతో కూడిన జీవుడు పరమాత్మ అగు 
వెలుగును -ధరించుచున్నాడు. అంతేకాక ఈ “పంచేందియముల వెలుగులు 
జీవుడను వెలుగు, భగవంతునినుండి' దిగి వచ్చినవి గనుక, - భగవంతుడు 
జీవులను వెలుగులను ధరించిన వాడగును ` 


| 4. అట్టి పరమాత్మయను మహాతేజస్సు నుండి ప్రకృతి జీవులు 
` వుట్టుచున్నారు. అంతర్యామియైన నారాయణుని నుండి ఈ వెలుగు వస్తువులుగా 
మునస్సుగా ఆత్మగా దిగివచ్చును. అట్లు దిగివచ్చిన వెలుగే మరల జీవులలో 
నేనను ప్రజ్ఞగా ప్రకాశించుచున్నది. 'వృక్షములలోనూ 'ఖనిజములలోఘూ 


రహస్య ప్రకాశము 113 
నిద్రించుచున్న ఈ ప్రజ్ఞ మూనవునియందు మేల్మొను చున్నది. 


5. ప్రాణశక్తి వలన శరిరమునందలి అన్ని భాగములు పని చేయుచున 
శరీరమునందలి వివిధ శక్త కంద్రములద్యారా మనకు ప్రాణశక్తి లభించును 
అందులో ప్రధానమయినది స్యాధిష్ణానచక్రము. ఇది చున శరీరమునందు బ్రహాయు 
_(Splene) అను గ్రంధి యున్నచోటు. అనగా దానికెదురుగా వెన్నెముకయందలి 
చోటునందు ఈ ప్రజ్ఞా కేంద్రము పని చేయును. ఈ స్వాధిష్టాన చక్రముద్యారా 
శక్తి ప్రసరించి, ప్రాణశక్తిగా మారుచున్నది. అనగా ఈ కేంద్రము సూర్యకిరణముల 
యందలి జీవ శక్తిని ప్రాణశక్తిగా మార్చుచున్నది. ఇట్లు ८87 మారుటకు 
వేడి కావలయును. ఈ వేడిమియే మనయందు ప్రాణశక్తిగా నున్నది. ఆల్టి 
ప్రాణశక్తి మనయందుండుట వలన మనము జీవించి యుండ గలుగుచున్నాము. 


| 6. జీవుల దాంపత్యమువలన సంతతిని అభివృద్ది చేసుకొనుచుందురు 
అల్లీ ప్రాణులన్నియు అభివృద్ది చెందుచున్నని. విత్తనములు మొలకెత్తుట వలన 
వృక్షజాతి అభివృద్ధి చెందుచున్నది. ఇట్లు సృషియందు సవుస్తము 
పరస్సరత్వమువలన అభివృద్ధి చెందుచున్నది. మరియు పంటలు పండించుట 
పశువులను రక్షించి వబోషించుట మున్నగు వాని వలన, మానవుడు మిగిలిన 
జాతుల అభివృద్ధికి సహకరించుచున్నాడు. ఇట్లు అభివృద్ది చెందుటకు కారణము 
` "© యందు గల అభివృద్ధి చెందు గుణమే. ఆ గుణము నారాయణుని 
నుండి సృష్టిలోనికి దిగివచ్చినది గనుక, జీవుల అభివృద్ధికి నిజమైన కారకుడు 
భగవంతుడే 


7. అక్షరమనగా నశింపనిది. ఉచ్చరించువాడు, తనను తానే శబ్దముగా 
నుచ్చరించును. అనగా తానే -భావమై, = తానుచ్చరించు విషయముతో 
ప్రయాణముచేయును. అల్లే భగవంతుడు ఈ సృష్టి మొత్తమును ఉచ్చరించినవాడు 
గనుక, ఆయన -.తానే..తన _ సృష్టయందలి సారాంశమగుచున్నాడు... అట్ట 
సారాంశమే . ప్రణవము "లేక. ఓంకారమగుచున్నది.- ఈ ఓంకారమే ` పరమాత్మ 
"నుండి దిగి వచ్చిన మొట్టమొదటి. శబ్దము లేక అక్షరము, ' కనుక నిర్మలము 


8. మంత్రః అనగా మననము చేయుటచే  రక్షించువాడని' అర్థము 
అట్లు మననము చేయుటకు1''ఒక ఆలరబనమ్లు కావలయును రూపము 





114 విష్ణు సహస్ర నామము 

మననము చేయునప్పుడు చెదిరిపోవునవకాశమున్నది. అక్షరములు శేబ్బ్దములైనచో 
మరికొంత ఎక్కువ సేపు నిలువబడును. మరియు శబ్దమునందలి అర్థము 
కూడా మనస్సు నాకర్ణించును. మరియొక రహస్యమేమనగా, కొన్ని కొన్ని 
శబ్దములు శరీరమందలి ప్రజ్ఞా కేంద్రములను కదలించును, అనగా ప్రేరణ 
చేయును. కనుక అట్టి ప్రేరణ వలన మనస్సునందలి రాగ ద్వేషములు 
దమింపబడ, హృదయము స్వచృమై బుద్ధి పకాశించును. దాని వలన 
అంతర్యామియందు భక్తి నిశ్చలమగును. అట్లు ధ్యానము చేయువారిని, 
మంత్రమను శబ్ద స్వరూపుడై, నారాయణుడే రక్షించుచున్నాడు. 


9,10. చంద్ర కిరణములు, సూర్య కిరణములు అనునవి, రెండు 
స్థితులలో నున్న ప్రజ్ఞలు. సూర్యుడు చోటునందలి అంతర్యామి ప్రజ్ఞను తన 
కిరణములుగా వ్యక్తము చేయును. అట్టి సూర్య కిరణములను చంద్రుడు 
స్వీకరించి భూమి యందలి జీవులకు ధాతు నిర్మాణమునకు వృక్షజాతులు 
పుష్పించి ఫలించుటకు కారణమగుచున్నాడు. ఇట్లు సూర్యచంద్రులు ఒకరు 
ఉత్తర ధ్రువము, మరియొకరు దక్షిణ ధ్రువముగా పనిచేయుచున్నారు. ఇట్లు 
పనిచేయుట భూమి పుట్టుటకు ముందునుండి మాత్రమే గాక, సూర్యచంద్రులు 
గ్రహములుగా దిగి వచ్చుటకు ముందునుండి చోటులో ధ్రువములుగా పని 
చేయుచున్నారు. వీరి ఈ ప్రజ్ఞలు అంతర్యామి నుండి దిగి వచ్చినవి గనుక 
నారాయణుడే సూర్య కిరణములుగా మరియూ చంద్ర కిరణములుగా పని 
చేయుచున్నాడు. 


31. | అమృతాం శూద్భవో భాగుః శశిబిందుస్ఫురేశ్యరః 
` ८० జగతస్సెతు సృత్యధర్మ పరాక్రమః ॥ 


'ప్రతిపదార్థము :- 1. అమృతాంశూదృవః = చంద్ర కిరణములనుండి 
పుట్టినవాడు, 2. భానుః = ప్రకాశమయమైన కిరణములు కలవాడు, 3. 
శశిబిందుః = చంద్రుని యందు బిందువుగా నుండు వాడు. 4. సురేశ్వరః 
దేవతలకధిపతి, 5. జెషధమ్‌ = స్వస్థత కలిగించునది, 6. జగతస్సేతుః 
లోకములకు తీరముయైనట్టిదిి, = = 7 సత్యధర్మ = 

సత్యము చేతను ధర్మము చేతనూ 8. పరాక్రమః = జయించువాడు. 


రహస్య ప్రకాశము 115 


లాత్సర్యవయు :=- భగవంతుని చంద్రుని అమృత కిరణములనండి పుట్టిన 
వానిగా సూర్యునివలె ` ప్రకాశించు కిరణములు కలవానిగా, చంద్రుడను 
నిందువుగా, దేవతలకధిపతిగా, స్వస్థత కూర్చువానిగా, అన్ని లోకములకు. 
శ్రీమైన వానిగా; సత్యము చేతనూ ధర్మము చేతనూ లోకములన్నియూ ' 
ఆక్రమించువానిగా ధ్యానము చేయుము. 


నవరణ :- 1. చంద్రకిరణములు అమృతమయమైనవి. వీనివలన ఖనిజములు 
వక్షజాతులలోనికి, వృక్షములు జంతు దశలోనికి పరిణామము చెందును. ఈ 
మొత్తము సాశనములు, అనశనములు అని రెండుగానున్నవి. సాశనములనగా 
పంచభూతములను ఆహారముగా తీసుకుని వృద్ధి పొందునవి (Organi 
substances) అనశనములనగా ఆహారమక్కర లేనివి (10090 Substances). 
మొదటివానికి మానవులు, జంతువులు వృక్షములు ఉదాహరణములు. 
గెండవదానికి ఖనిజములు, మట్టి ఉదాహరణములు. చంద్రకీరణములు 
అనశనములను, సౌశనములుగా పరిణామము చెందించును. అనగా మృతత్యము 
ठं ప్రాణము లేని స్థితి నుండి, బ్రాణము లేక జీవముగల వృక్ష, జంతు, 
వానవజాతులలోనికి మేల్కొల్చును గనుక చంద్ర కిరణములు అమృతమయములు. 
అంతేగాక పంచభూతముల అణువులను, ప్రాణుల దేహధాతువుల యందు 
కణములుగా నిర్మాణము చేయుటవలన, అవి జీవవంతములగును. కనుక 
చంద్రకిరణములయందు అమృతమున్నది 


2. సూర్యుని వలన ప్రాణులకు జీవశక్తి కలుగుచున్నది దానివలననే 
జీవ ప్రజ్ఞ వేరుగానేర్చడి, మేల్కొని పని చేయుచున్నది. ఆ జీవ ప్రజ్ఞయందలి 
అంతర్యామి సూర్యుని వలన కలుగుచున్నది. “భి” అనుశబ్దమునకు ప్రకాశెంచుట 
అని అర్థము. జీవునిలోని వెలుగే తానున్నానని తెలియు . ప్రజ్ఞగా, వని చేయును 
జీవులలో అట్లి వెలుగుకు కారణమైనవాడు గనుక నారాయణుడు భానుడని 
ఏలువబడినా 


చంట్రీకిరణములు మృతులైన జీవులకు మరల శరీరములను 
కల్పించుచున్నవి. శ్రనుక అవి అమృతములని బలువబడెను. చంద్రునియందు 
గల, ఇట్టి అమృతత్వము కలిగించు బిందువునే సోముడందురు. ఈ సోముడు ~ 


116 విష్ణు సహస్ర నామము 

విశ్వమునకు కేంద్రబిందువుగా పని చేయును... ఆయనపై విశ్వ మంతయూ 
ఆధారపడి ' జీవించియున్నది. ఆ సోముని కిరణములే మన సౌరమండలమంరధలి 
చంద్రుని: ద్యారా; భూమియందలి జీవులకు ప్రసరించును. ఆ సోముడ్లన్లు 
ప్రజ్ఞను లేక బిందువును, చంద్రుడు తన ద్వారా ప్రసరింపచేయుచున్నాడ్లు. 


కనుక శశి బిందువు ఆని పిలువబడుచున్నాడు. ` 


| 4. ఈ విశ్వమునందు దేవతలు, లేక సురలు అనేకమంది యున్నారు 
వారు ప్రధానముగా మూడు లోకములయందు పని చేయుచున్నాడు. మొదటిది 
ప్రజ్ఞామయము. ఇందు పని చేయు దేవతలను .ఆదిత్యులందురు. వారు.12 
మంది అనగా. 12 గుణములుగా పని చేయుదురనియర్గము. - వీరు 
జీవులయందలి. ప్రజలకు మరియు వెలుగులకు అధిపతులు. జీవప్రజ్ఞ పుట్టుకకు 
"వీరు కారకులు. . అనగా . ఒక సౌొరమండలమందు. జీవులను పుట్టించుట వీరి 
కార్యక్రమము. రెండవది ईई = మయలోకము. ఇందు. పనిచేయు. దేవతలను 
రుద్రులందుంరుం. వీరు శక్తికి, కిరణములకు . అధిపతంలు. వున 
యిం|దియములందలి చూచు శక్తి, .విను...శక్తి మున్నగునవి. విరివలననే 
కలుగుచున్నవి. అల్లే సూర్యకిరణములు, చంద్ర. కిరణములు. మున్నగునవన్నియు 
ఇట్టి దేవతల వలననే కలుగుచున్నది. మూడవది ద్రవ్యమయయు లేక వసులోకము 
దీనికి అధిపతులు. వసువులు... వీరు ఎనిమిది మంది. ..వీరివలన. , భౌతికమగు 
ద్రవ్యము, పదార్గము ఏర్పడుచున్నవి. ,.అణువులు. ఎర్ఫడుట. . అవి వస్తువులుగా 
శట్టుకొనుట మున్నగునవి ఈ వసువులవలననే కలుగుచున్నవి. ఇది కాక 
యింకనూ పితృదేవతలు, గంధర్వులు అనువారలు కలరు.. వీరిలో పితృదేవతలు 
దాంపత్యము గర్భధారణము,. చెట్లు పుష్పించుట మరియు ఫలించుట అనువాని 
కధిపతులు. గంధర్వులు సంగీతమునకధిపతులు. పరమాత్మనుండి మొట్టమొదటి 
నాదముపుట్టి అది 7 స్యరములై ఏడులోకములుగా దిగివచ్చినది. _ఇట్టీ 
దేవతలందరకూ అధిపతి నారాయణుడు. - 


5. మానవుని యందు వ్యాధి, మొట్టమొదట మనస్సునందు పుట్టి 


'అది మొట్టమొదట మనస్సునందు జరుగవలెను. మనస్సునందు . ఈ వ్యాధి 


రహస్య ప్రకాశము 117 


లక్షణము, నేను నాది అను భావములవలన, ప్రారంభమగుచున్నది. కనుక, 
నజమైన' వ్యాధి. నివారణ జరుగవలెనన్నచో, మానవునియందు ఈ భావము 
శశంపవలెను. ' అట్టి భావము పోవలెనన్నచో మనస్సు. భగద్భక్తిచే నిర్మలమై, 
86500909 పరమాత్మను చూచి ప్రేమతో సేవ చేయగలుగు స్థితిరావలెను. 
2 వలననే సర్వవ్యాధులు నివారణ మగుచున్నవి. అట్టి భావము జీవులయందు ' 
శలీగించుటకు పరమాత్మ అనుగ్రహము కావలెను. కనుక నారాయణుడే జీవులకు 
నిజమైన ఖషధమగుచున్నాడు. व | 


` “ 6. ఈ ` 2६६०९०७०" | జలములపె' తేలుచున్నట్లు పురాణముల యందు 
40038456. © జలములే మహా చైతన్యమనబడు తరంగములు. ఇట్టి 
శరంగములతో కూడిన సముద్రము నారాయణుడే కనుక, నారాయణుడే ఈ 
భ్రోకములన్నిటికి చేరదగిన తీరమైయున్నాడు | 


7,8. సత్యము శాశ్వతమైనది. సమస్తమూ దాని వలననే ఎర్పడును 
సత్యమున కాధారము “నే'నను ప్రజ్ఞ. ఇదియే మొట్టమొదటి సత్యముగా 
గ వచ్చుచున్నది. ఈ మొట్టమొదటి సత్యమునుండియే మిగిలిన: సత్యములు 
లేక ధర్మములు వేనికవి పుట్టుచున్నని. ఇది తెలిసిన. జ్ఞానులు, ధర్మాచరణము 
చేత ''సత్యమునుపాసించుచున్నారు. ఇట్టి ' ధర్మమునకు పరమావధి సృష్టి 
సంకల్పము. అనగో జీవుల సంక్షేమము. దీని నాశ్రయించుకొనియే జీవులకు 
व లేర్పడుచున్నవి. ఈ ధర్మములు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క వ్యక్తిగత 
ధర్మముగా నేర్పడును. ఒకనికి పొలము దున్నవలెనని. పంటలు పండించవలెనని 
కోరిక కలుగును. మరియొకరికి వెద్యము' చేయవలెననియూ 





पष? , వ్యాధి నివారణ 


వేయవలెననియూ కోరిక కలుగును. ఎవరికి" వారు, వారి ద్యక్తిగత లక్షణమును 
బట్టీ ధర్మమును మలచుకొ నుచున్నారు. జ్ఞానులు, తాము చేయు స్వధర్మమునే 
నిషోమముగో భక్తితో -ఆచరించుటవలన, సత్యమునుపాసించు 'వారగుచున్నారు 
८4 కము" छर ` వారు, తమ” మనస్సు, 'బుద్ది మున్నగు వానిని 


€ ॥ 


वद ०5०5, ` "అంతర్యామి "యైన. = 1०९००००८ 




















| ` | భూత భవ్య 


కామహా . కొమకృత్యాన్తః' 


118 విష్ణు సహస్ర నామము 

ప్రతిపదార్థము :- 1. భూత. భవ్య భవత్‌ = జరిగిపోయినది, జరుగబోవునది, 
జరుగుచున్నది. 2. నాథః = అధిపతి, 3. పవనః = పరిశుభము 
చేయువాయువు, 4. పావనః = పరిశుద్ధి చేయువాడు, 5. అనలః = అగ్ని 
6. కామహా = మన్మధుని నశింపజేయువాడు, '7. కామకృత్‌ = కోరికలను 
కలిగించువాడు, 8. కాంతః = మిక్కిలి ఇష్టమైన రూపము కలవాడు, 9, 
కామప్రదః = కోరికలు కల్తిగంచువాడు, 10. కామః =మన్మధుడు, 11, 
ప్రభుః = పరిపాలకుడు. | 


తాత్సర్యవుు :- పరమాత్మను భూతము, భవిష్యత్తు వర్తమానము అను 
మూడు కాలములకు అధిపతిగా, పరిశుది చేయు వాయువుగా, పరిశుద్ది 
చేయువానిగా, అగ్నిగా, అన్నిటికన్నా మిక్కిలి నిర్మలమైన వానిగా, మన్మధుని 
సృష్టించిన వానిగా, మరియూ నశింపచేయువానిగా, అందరిచే కోరబడువానిగా, 
అన్ని కోరికల రూపము తానేయైన వానిగా ధ్యానము చేయుము. 

వివరణ :- 1. భూతము, భవిష్యత్తు, వర్తమానము అను మూడునూ ఒక 
అల్లికగానేర్చడి, మానవునికి అనుభవముగా (కాలముగా) తెలియుచున్నది. 
దీనినే జీవితమని కూడా అందురు. కాలమొక్కటే. . జీవుడు తనని తాను ఈ 
అనంతమైన కాలములో ఒక బిందువుగా నూహించుకొనుట చేత, ముందు 
వెనుక లేర్నడుచున్నవి. అవియే మనకు నిన్న రేపు. . ఈ సత్యమును 
తెలిపికొనుటియేగాక అట్లు జీవించువానికి కాలము పని చేయదు. వానికి 
కాలము వర్తమౌనమగునుగాని భూతము, భవిష్యత్తు ఆనునవి యుండవు 
అనగా తాను కూడా కాలమే యగును. ` దీనిని ఆచరణ పూర్వకముగా 
విశ్వసింపవలె నన్నచో, నిన్నటి దినమున తాను చేసిన వానిని గూర్చిగాని, 
రేపుతనకు _ జరుగవలసినవి, రావలసినవి మున్నగువానిని గూర్చి గాని 
ఆలోచించుట: చేయరాదు. ప్రతిక్షణమును భగవత్‌ స్వలూజముగా దర్శించి 
ఆ క్షణమున తానెదుటివారిలోనున్న పరమాత్మకు సమర్పణపూర్య్వకముగా, తాను 
చేయవలసిన పనిని శ్రద్ధతో నిర్యర్తింపవలెను. తాను చేయవలసినదనగా 
- ఎదుటివానికి ఆవశ్యకమైనది మాత్రమే. ఇట్లాచరించువానికిి భూతము, భవిష్యత్తు 
వర్తమానము అన్నియూ కలిసి ఒక్కటేయైన కాలముగా, అనుభవమగు చున్నది 
అట్లి అనుభవమే రసమనియు అది జీవునకు లభించుటయే రససిద్ధియనియు 


రహస్య ప్రకాశము 119 
అందురు. 
2. ఇటి రససిద్ధి జీవులకు కలుగుటకు కారణముగా, కాలమున 


& 
६68०5०5 భగవంతుడే యున్నాడు గనుక, అతడే నాధుడగుచున్నాడు. 

3. శ్యాసవలన ప్రాణవాయువు ఊపిరి తిత్తులలోనికి తీసుకొనబడి, 
మానవుని రక్తమును పరిశుద్ధి చేయుచున్నది. అంతేగాక శాఃసను - ధ్యానము 
చేయుటవలన మనసు నిర్మలమై, బుద్ధియందు లయమగుచున్నది. కనుక 
పరమాత్మ, శ్వాస వలన, ప్రాణవాయువు వలన, జీవులను పరిశంద్ది 
చేయుచున్నాడు. 


4. ప్రతి వస్తువు మరియొక దానితో పోల్పుటవలన మలినముగా 
నెంచబడుచున్నది. కనుక పరిశుభ్రత సాపేక్షికమేగాని పూర్తి సత్యము కాదు. 
అన్నిటికన్నా పైనున్నవాడు పరమాత్మయే గనుక, ఆయన పరిపూర్ణమైన 
నిర్మలత్వము గలవాడు. కనుక ఆయనయే అట్టి నిర్మలత్వము కలిగించువాడు 
కూడా అగుచున్నాడు. అనగా జీవుల మనస్సులను పరిశుభ్రపరచి, ఉత్తమ 
జన్మలలోనికి తీసుకొని పోయి, చివరకు వారికి తనయందు లీనమగు స్థితిని 
ప్రసాదించుంచుంన్నాడం. కనుక భగవంతుడం అన్నిటిని పరిశుభము 
వేయువాడగుచున్నాడు. 


5. అగ్ని అనగా ప్రజ్ఞ మరియు మొట్టమొదటి. చైతన్యము. ఇట్టి 
అగ్నిగా నారాయణుడే సృష్టిలోనికి దిగివచ్చి, భౌతికమగు అగ్నిగా వ్యక్తమై, 
దహించుటవలన అన్నిటికి నిర్మలత్యము కలిగించుచున్నాడు. ఈయనయే. 
మనస్సునందు రాగద్వ్యేషాదులుగా పని చేసి మనస్సును దహించి, పరిశుభ్రము 
చేయుచున్నాడు. అల్లే ఆదర్శము లేక సత్కర్మలు చేయుట యందలి కొరికగా 
నేర్బడిి ఆ కోరికచేతనే బుద్దిని కూడా తపింపచేసి నిర్మలము చేసి తనయందు 
లీనము చేసుకొనుచున్నాడు. అట్టి అగ్ని నారాయణుడే. 


6, మానవునికి జీవితము ఒక మహానాటకమువంటిది. నాటకము నందు 
పాత్రలు నటించుచున్నట్లే, జీవుడు కూడా ప్రపంచమును రంగస్థలమున తన, 
పాత్రను తనకు తెలియకయే అభినయించుచున్నాడు. . అట్టి అభినయము 
సత్యముగా పారబడుట వలననే, నాటకమునందలి సంఘటనలపై అభిలాష 


120 విషు సహ।స నామము 


Me 
చ్చ 
= 


పెంచుకొనుచున్నాడు. నిజమునకు ఇట్టి ఆభిలాష లేక కోరిక, భగవంతునిచే 
సంకల్సింపబడినదే. జీవులయందలి. ఇట్టి .అభిలాషను కలిగించు దేవతయే 
మన్మధుడు. మనకు యిష్టమయినవారియందు, సంఘటనలయందు, ఇట్టి 
అభిలాపనే _ కలిగించి, ०] 6०८० సృష్టిసంకల్పవులు జీవులచే 
నిర్యర్తింపజేయుచున్నాడు. ఈ మన్మధుడు, పరమాత్మ సంకల్పమునుండి పుట్టెను 
గనుక్క విష్ణువు కుమారుడని చెప్పుబడినాడు. మరల ఈ సృష్టి సంకల్పము 
వలననే, జీవులకు యోగసాధన ప్రారంభమగును. అట్టి సాధనవలన జ్ఞానోదయమై, 
వివేకమను మూడవకన్ను జీవునకు తెరుచుకొనుచున్నది. అట్టి వివేకనేత్రమువలన, 
వ్యక్తులపై, పరిసరములపై తనకున్న వ్యామోహములను, భ్రమలను, మరియు 
ఆకర్షణలను దగ్గము చే వాటి సత్యత్యమును మాత్రమే దర్శించును 
అనగా వాసినుపయోగించి ఇతరుల యెడల తన ధర్మమును నిర్వర్తించుటయే 
గాని పనులను గూర్చిగా ఫలితములను గూర్చిగా | వ్యోమోహపడుట 
యుండదు. అట్టి మూడవ కన్ను తెరచుకొనువరకు, ప్రతివాడును తనకిష్టమైన 
వారిని గూర్చి, వస్తువులను గురించి ఆకర్షణకు లోనగును. అట్టి ఆకర్షణు 
కలిగించువాడు మన్మధుడు. ఈ మన్మధుడు చెజికుగడను వింటిగా నేర్పరచుకొ 

అయిదు బాణములతో యుద్దము చేయుననియూ, యుద్దమున అతనిని 
జయించువాయు छ ५७०७० చెప్పబడినది. అయిదు బాణవుులన గా 
పంచేంద్రియములు, ` చెజకుగడ యనగా జీవిత సంఘటనలయందలి తీపి లేక 
ఆకర్షణ | [त | ॥ि 


7. ఈ సృష్టియందలి జీవులందరూ, భగవంతుని సంకల్పము ననుసరించి 
పని చేయుచున్నారు. కానీ ఎవరికివారు తమతమ సంకల్సముల ననుసరించియే. 
వర్తించుచున్నారు. అనగా ఎవరి కోరిక వారిది. ఎవరి అభిలాష వారిది. ఈ 
కోరికలన్నియూ సృష్టిసంకల్పముననుసరించియే జీవులకేర్సడును. పిక్లిలను పోషించి 
సంరక్షించవలెనను సంకల్సము తల్లితండ్రులయందు కలిగిననూ, ఆది భగవంతుని 
నుండి జీవులకు కలుగునదే. 94 కోరికలను, छर ` సంకల్పము ననుసరించి 
జీవులకు పరమాత్మయే "కలిగించును : 1 | 


8. జీవులకు మొట్టమొదట కొన్ని వస్తువులయందు = ఇష్టము. ప్రియము 


రహస్య ప్రకాశము 121 


భగవంతుడే కలిగించుచున్నాడు. తాను యిష్ట్రపడిన వాటినిగూర్చి మానవుడు 
శ్రీ్రముగు కృష చేసి పొందుటకు యత్నించుచున్నాడు. అల్లే తనకిష్టమెన 


९०९०९६० కలిగించ, ఒకరిగూర్చి మరియొకరు ప్రయత్నించుట్కృ పని చేయుట 
మున్నగునవి కల్పించుచున్నాడు. ఇట్లు జీవులలో ఎవరికివారు భగవంతునే 
తమకీష్టమైన వారుగా పొరబడి పని చయుచున్నారు. కనుక నారాయణుడే 
అందరికిని ప్రియమయినవాడు. 


9. బజీవులయందు కలుగు కోరికలన్నియూ వారి మనస్ఫ్సులనుండి 
పుట్టుచున్నవి. ఈ మనస్సు “నేనను ప్రజ్ఞనుండి పుట్టుచున్నది. ఈ నేనను 
ప్రజ్ఞయే సృష్టియందంతటనూ వ్యాపించియున్న పరమాత్మగా పిలువబడుచున్నది. 
కనుక పరమాత్మయే జీవులయందలి కోరికలుగా_ వ్యూక్తమగుచున్నాడు. 


10. ఒకరి కోరికలనొకరు నెరవేర్చునపుడు అట్లు నెరవేర్చువాడు 
నారాయణుడే. చెట్లు మానవునకు రుచికరములైన ఫలములను, ధాన్యాదులను 
అహారముగా ఇచ్చుచున్నవి. సూర్యుడు కాంతిని యిచ్చుచున్నాడు.. వాయువు 
१९० కలిగించి జీవించుటకు తీడ్చడుచున్నాడు. ఇట్లు మానవుని కోరికలు 
పంచభూతముల ద్యారా, తోటి జీవుల ద్వారా భగవంతుడే తీర్చుచున్నాడు 


11. ఇట్లు జీవుల కోరికలు తీర్చుచు, వారి మనస్సులకు, శరీరములకు 
తానే అధిపతియె నడుపుచున్నాడు. కనుక ఆయనయే ప్రభువు 


33. &॥| యుగాది కృద్యుగావర్త్‌ నైకమాయో మహాశనః | 
అదృశ్యో2. వ్యక్తరూపశ్చ సహస్రజి దనంతజిత్‌ ॥ 


ప్రతిపదార్థవంు * :- 1. యుగాదిక్ళత్‌ = యుగముల ప్రారంభమును 
 కల్పించువా 2. .యుగావర్తః = యుగధర్మములను కాలచక్రముగా 
నిర్మించినవాడు, 3. నైకమాయః = మాయలన్నిటికి అధ్యక్షుడైనవాడు 4. 
మహాశనః = సమస్తమును తినువాడు, 5. అద్భృశ్యః'= పంచేంద్రియములకు 
శనిపించని రూపము కలవాడు, 6. అవ్యక్తరూపః = అవ్యక్తమైన రూపము 
కలవాడు చ = మరియు సహ స్రజిత్‌ = వేయ విధములుగా 
జయించువాడు, 8. అనంతజిత్‌ ఆనేక విధములుగా జయించువాడు 


122 విష్ణు సహస్ర నామము 

తాత్పర్యము :- 1. పరమాత్మను, యుగముల ప్రారంభకునిగా, ధర్మముల 
కూడిన కాలఛక్రమును నిర్వహించువానిగా, మాయయొక్క అనేక రూపములుగా 
మరియు ఆ మాయను అధిష్టించి యున్నవానిగా, సృష్టియందలి సమస్త్వ్ష 
తినివేయువానిగా, వ్యక్తము మరియు అవ్యక్తముగానున్న అదృశ్య రూపునిగా 
సృష్టియందలి సమస్తమును తన వేయి మార్గములలో ఆనేకమైన విధానములక్ర 
జయించువానిగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. సృష్టికి వ్యక్షము అగుట, మరల పరమాత్మలోనిక 
అంతర్జానమగుట, అను రెండు స్థితులుండును. ఇవియే “* బ్రహ్మకు పగలు 
మరియు రాత్రిగా చెప్పిరి. దీనినే ఒక కల్పమందురు. ఇట్టి కల్పము. 14 
०००९९०९ © ०००९०7०, వుహాయుగములుగా వురియు యుగములుగా 
విభజింపబడినది. ఈ యుగముల కాలము 4, 3, 2 అను సంఖ్యల 
పదులు వందలు, వేల సంఖ్యలుగా గుణింపబడును. ఇట్లు అపరిమితమైన 
కాలము పరిమిత పరిమాణములలోనికి తీసుకురాబడినది. ఇట్టి కాలచక్రమును 
భగవంతుడు తానే అధిష్టించి వ్యక్తమగుచున్నాడు కనుక ఆయన యుగములను 
సృష్టించువాడు. 

2. ఈ యుగములతో కూడిన కాలము మహా సుడిగుండము వంటిది 
ఈ సుడిగుండము పరమాత్మయను శక్తిచే నడుపబడుచు. ఆయనయందే 
భబ్రారంభము, విస్తారణ, మరియు అంతర్గ్జానము, కల్పించుకొనుచున్నది. ఇట్టి 
ఆవర్తన లేక చుట్టుకొను స్వభావము కలిగిన కాలము పరమాత్మయే అట్లీ 
సూర్యోదయముతో ప్రారంభమై, మధ్యాహ్నము, సాయంత్రమో = 0* మరల 
సూర్యోదయముతో, ఒక ఆవర్తనము లేక చుట్టు పూర్తి యగును. అల్లే ४ 
పాడ్యమితో ప్రారంభమై, పౌర్ణమి. తర్వాత కృష్ణపాడ్యమి నుండి అమావాస్య 
వరకు మొత్తము 28 తిధులతో కూడిన ఒకమాసము ఆవర్తన కాలమగును. 
' చైత్రమాసముతో ప్రారంభమై ఫాల్గుణమాసముతో అంతమగు సంవత్సర కాలముగా 
మరియొక ఆవర్తనము పూర్తియగుచున్నది. ఇట్లు అనేక ఆవర్తనములు ఒకదానిలో 
'నొకట్సి మరియు ఒకదానిపై ఇంకొకటి కలిగిన మహా అవర్తనమే కాలము 
అట్టి కాలమును ఆవర్తనముగా కల్గిన వాడు భగవంతుడే 


రహస్య ప్రకాశము 123 


3. ఈ యుగములు, ఆవర్తనములు సృజ్బ్ఞమున్నగున వన్నియు 
భగవంతునిచే క్రీడగా కల్పింపబడినవి. అది తెలిసినవారికి క్రీడ, తెలియని 
వారికి మాయ. 


4. ఇట్లు కస్పాంచుచున్న సమస్త సృష్ట జీవులు మరియు గ్రహగోళములు 
అన్నియు అదృశ్యమై, అవ్యక్తమై భగవంతునిలోనికి అంతర్జానమగుచున్నని. । 
అట్లు సృష్టి అంతటిని కల్పించి, వురల తనలోనికి దీనినంత టిని 
గ్రహించుచున్నాడు కనుక, ఆయన ఈ మొత్తము సృష్టిని తినివేయుచున్నాడు. 


5. జీవులు, సమస్త సృష్టిని తారలు, గోళములు మొదలు క్రిమి 
క్రీఏకాదులవరకు ప్రతిదానిని చూడగలుగుచున్నారు. పరీక్షించుచున్నారు. మరియు 
గ్రహింపగలుగుచున్నారు. కాని పరమాత్మ వీటన్నిటియందు ఉన్నప్పటికిని ఆయన 
మాత్రము అద్భృశ్యునిగనే యున్నాడు 


ట్లు. అదృశ్యుడుగా నున్న పరమాత్మను ఆణువు మొదలు 
బ్రహ్మాండమువరకు గల సమీకరణము లేక సామ్యమును తెలిసినవారు, అందలి 
సామ్యముగా గుర్తించుచున్నారు. అట్టి సామ్యమును గుర్తింపలేని వారికి, పరమాత్మ 
అవ్యక్తుడి యున్నాడు. 


7. భగవంతుని మాయను దాటుటకు, పెద్దలచే - ఎదేశింపబడిన 
మహామంత్రము “స-హ-స్ర” అనుమంత్రము. దీనికి ఆర్థము వేలాది శిరస్సులు, 
పాదములు, కన్నులు కలవాడని అర్థము. అనగా సృష్టయందలి సమస్త జీవుల 
శిరస్సులుగా, కన్నులుగా, పాదములుగా, తానే ఉన్నాడని అర్థము. భగవంతుని 
అర్చించుట అనగా సకలజీవులను వాని స్వరూపముగా నర్చించుటయే. వారి 
సంతృప్తియే, పరమాత్మయొక్క సంతృప్తి. అంతేకాక సకార, హకారములు 
శ్యాసబీజములు, అనగా మానవునియందు ప్రాణశక్త్‌, శ్వాస స్పందించుటకును, 
అల్లే చోటునందలి ప్రాణశక్తి స్సందించుటకును గుర్తులు. స్ర అను బీజము 
కేఫముతో కూడిన సకారము. అనగా వాక్కు శ్యాసతో వ్యక్తమగుట. వాక్కు" 
నుచ్చరించునపుడు వాయువు స్వర పేటికయందలి పొరలతో ఘర్దణ చెందుటవలన 
రకారము లేక రేఫము పుట్లును. దీనినే “బుక్కు ఆందురు. ఈ మొత్తము 
మంత్రము విశ్వము వాక్కుగా నుచ్చరింపబడుటను తెలియచేయును. ఇది. 


124 విష్ణు సహస్ర నామము 

శ్యాసవలన జరుగుచున్నది. పరమాత్మయొక్క శ్వాసగా సృష్టి ఉచ్చరింపబడి 
మరల ఆయనలోనికి లీనమగుచున్నది. అట్టి భగవంతుని శ్యాసయే కల్పములక్తో 
కూడిన కాలచక్రము యొక్క ఆవర్తనము. ఇది జీవునియందు గూడ, శ్యాసగా 
ఉచ్చరింపబడుచున్నది. భగవంతుడు శ్వ్యాసవలన చేయు సృష్టియే, జీవుడు 
కూడా తన శ్యాస ననుసరించి చేయుచున్నాడు. శ్వాసను ధ్యానము చేయువాడ్న, 
శాఃస నుండి మనస్సు ఈవలకు వచ్చినపుడు వానికి సృష్టియుండును. శ్యాసక 
మరల లోనికి ప్రయాణము చేసినపుడు వానికి సృష్టియుండదు. ఆక్షణమ్సు 
క్రమేణా వ్యక్తిగత ప్రజ్ఞననుసరించి అంతర్యామి ప్రజ్ఞ నిలుచును. ఈ మంత్రమును 
సుదర్శన మంత్రమందురు. అనగా చక్కని దర్శనమని అర్థము. ఇట్లు శ్వాసే 
| (@* ८०2४००० 0०० కాలము, నిముషములుగా, గంటలుగా, దినములు మరియు 
సంవత్సరములుగా,. యుగములుగా, కల్పములుగా ఆవర్తమగుచున్నది ల 
తిరుగుచున్నది. ఇట్లు ఆవర్తనమై తిరిగి వచ్చుటనే కాలచక్రమందురు. కన్న 
ఆయన వైేలిచుట్టు, వ్రేలినాధారముగా గొని ఈ చక్రము తిరుగుచున్నది. దీని 
ధ్యానము చేసినవానికి అంతర్యామి యొక్క ०2० దర్శనమగును. అదియే 
పరిపూర్ణ స్థితి లేక సుదర్శనము. దీని వలన జీవికి మాయ తొలగిపోవన 
అనగా జీవుడు మాయను జయించును. 


8. భగవంతుని పెవిధముగా ధ్యానము చేయుటకు ఒక్కొక్కడు ఒక్కొక 
మార్గ మెన్నుకొనును. ఒకడు సంకీర్తము చేయును. మరియొకడు శ్యా 
గంధములు చదువును. ఇంకొకడు సత్కర్మాచరణము చేయును. మరియొకడ 
 ఎకాంత _ ప్రదేశములకు వెళ్ళి తపస్సు చేయును. ఎందరు జీవులు కలరో అగ్ని 
మార్గ్షములున్నవి. ఎవని మార్గము వానికి సత్యము. అది వానికే సత్యము 
అందరికి ఒకే మూర్గవు తప్పనిసరికాదం. దీనిని తెలిసినవా 
వేదవిదుడగుచున్నాడు. భగవంతుడు, ఇన్ని మార్గములలో ఏ మార్గము 
జీవుడు ఆరాధించినను, వానిని అనుగ్రహించుచున్నాడు. అదియే వి 
' విజయము. వాని విజయమే వాని భక్తుల విజయము ' 


34. శ్లో ఇష్టో విశిష్టశ్శిష్టేష్టః . శిఖండీ నహుషో వృషః | 
ति | క్రోధహా క్రోధ కృత్కర్తా విశ్వబాహుర్మహాధరః ॥ 


రహస్య ప్రకాశము ic 


69४64 => :- 1. ఇష్టః = ఇష్టమైనవాడు, 2. అనిశిష్టః = ఇష్టము 
కానివాడు, 3. శొష్టేష్టః = శిష్టులైన వారికి మాత్రమే యిష్టమైనవాడు, 4. 
ఖండీ = శిరోజములు ఖండింపబడినవాడు, 5. నహుషః = నహుషుడను 
గజ 6. వృషః = వృషభము, 7: క్రోధహా ధమును సంహరించినవాడు, 
१, క్రోధకృత్‌ = క్రోధమును కల్పించువాడు, 9. కర్తా = నిర్వహించువాడు, 
10. విశ్య్వబాహుః = అందరికి చేయి అయినవాడు, 11. మహీధరః = 


భూమినీ ధరించువాడు. 


రాత్సర్యవయు :- పరమాత్మను, నీ యొక్క ఇష్టా ఇష్టములుగా మరియు 
2835० ఇష్టమెన _ వానిగా, శిరోజవుులు లేక కీరణవుులు 
ఖండింపబడినవానిగా, మానవుని ఇంద్రునిగా మూర్పగలిగిన నహుషునిగా, 
వృషభముగా, క్రోధమును సృష్టించి సంహరించువానిగా, అందరికి హస్తము 
వంటి వానిగా, మరియు భూమిని భరించువానిగా, ధ్యానము చేయుము. 


వివరణ :- 1,2. ఇష్టములు, అయిష్టములు ఆనునవి మానవుని 
నీచలోకములకు సంబంధించినవి. లింగదేహమునందలి ఉద్రేకములచే ఇది 
ఏర్పడును. అనగా కామమయశరీరమునందు ఇవి ఎర్పడును. కోరికలు 
కీవ్రమయినప్పుడు ఉద్రేకములు ఏర్పడి వాని వలన రజస్సు, తమస్సుల 
మధ్య సామ్యము చెడును. దాని వలన సుఖదుఃఖములు అను అస్తవ్యస్తమయిన 
జీవితము జీవి సృష్టించుకొనును. కొంత కాలము సుఖము మరి కొంతకాలము 
దుఃఖముతో కూడిన జీవితము మానవుని బాధించును. ఇట్టి అస్తవ్యస్త స్థితి 
నుండి జీవి బయటపడుటకు ప్రయత్నించును. ఈ ప్రయత్నమే అతని 
ఊొర్వగమనమునకు కారణమగును. అట్లు ఊర్థ్య్వముఖమైన మనస్సు, క్రమేణా 
పరిశుద్ధమై. అంతర్యామియందు  లీనమగును. కనుక మానవునికీ ఇట్టిస్టితి 
కలుగుటకు వానియందలి' ఇచ్చాద్వేషములే కారణము. కనుక అవి రెండును 
పరమాత్మ రూపములే. | | 


3. విశిష్టులైన వారు అనగా మన దృష్టిలో సద్గుణములు కలవారు 
సత్కర్మము చేయువారు లేక ఒక గొప్ప స్థితిలో నున్నవారు. అట్టి వా 
సాన్నిధ్యమున మనముండుటవలన మనయందు ఒక అలజడి బయలుదేరును 
వారి యందలి సద్గుణములను గొప్పదనమును మన లక్షణములతో పోల్చుకుని 


మన నీచస్టితికి బాధపడుదుము. అట్లు = © ०७०९०, ०5) 
అప్రయత్నముగా వారి మంచి లక్షణములు ఒక్కొక్కటి అనుకరించుటకు 
ప్రయత్నించును. దీనివలన మనయందు గూడుకట్టుకొనియున్న దుష్కర్మ 
రహితమగుట ప్రారంభమగును. చెడు అలవాట్లు, చెడ్డ' లక్షణములు ఒక్కొక్కటి 
అప్రయత్నముగా నశించుట ప్రారంభమగును. ఎంతటి నీచస్థితిలోనున్న వాడు 
సైతము, ఇట్టి అనుకరణవలననే తన దుష్కర్మ నుండి బయంటి 
పడగలుగుచున్నాడు. అనాది కాలమునుండియు ఇట్టి విశిష్టులగు వారు మానవుల 
యందు పుట్టుచునే యున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కపిలుడు, జనకుడు 
మున్నగు వారందరు ఇట్ట విశిష్ట పురుషులే. నవిన కాలమున. సైతము 
రామకృష్ణ" పరమహంస, సాయిబాబా, రముణమహర్షి, అఆరవిందులు, మాస్టర్‌ 
సి.వి.వి. మున్నగు మహానుభావులుసైతము నిశిష్టజనులే.. కేవలము వీరి 
సాన్నిధ్యమే, వేలాది జనులను భూగోళమంతట ప్రభావితులను చేయుటయే 
గాక. సన్మార్గ్షమునకు త్రిప్పి, పుణ్యజనులుగా మూౌర్చెననుటలో సందేహము 
లేదు. దీనికంతటికిని కారణము, విశిష్టజనులయందు మనకు గల బిష్టతవలననే. 
కనుక ఈ ఇష్టత, నారాయణునిచే కల్పించబడినది. 


4. అగ్ని సూర్యగోళమునందు నేనను ప్రజ్ఞగా వ్యక్తమై, తన చుట్టు 
తేజోమయముగా గోళమున నిర్మించుకొని లోకమునకు వెల్లు నిచ్చుచున్నాడు. 
విశ్వకర్మ తన అల్లుడైన సూర్యునికి. శిరోముండనము చేసెనని, ఎడు వెండ్రుకలు 
మాత్రము కత్తిరించక వదలెనని ఇతిహాసము. అనగా అంతర్యామియైన అగ్ని 
యొక్క మహాతేజస్సును, భౌతికముగు తేజస్సుగా తీసుకొని వచ్చుటకు 
ప్రయత్నించినప్పుడు, విశ్వకర్మ వాని తేజస్సును పరిమితము చేసి ఏడు 
కిరణములుగా వదలెను. అనగా అపరిమితమై భరించుటకు వీలుకాని వాని 
తేజస్సును మనము భరింపగల్లు ఏడురంగుల కిరణములుగా పరిమితము 
చేసెను. విశ్వకర్మ అట్లు పరిమితము చేయనిచో సూర్యునియందలి మహా 
తేజస్సు లేక అపరిమిత విద్యుత్తు అనబడు శేక్తీ, క్షణకాలముల్‌ సమస్త 
సౌరమండలమునంతను నశింపచేయును. విశ్వకర్మ యిట్లు చేయుటవలన సూర్యుని 
తేజస్సునకు తట్టుకొని సౌరమండలము నిల్చియున్నది. కనుక ఏడు కిరణములతో 
గూడిన సూర్యుని పరమాత్మగా ధ్యానము చేయుము 


రహస్య ప్రకాశము 127 


5. నహుషుడను రాజూ నూరు తశ్యమేధములు చేసి ఇంద్రపదవి 
పొందెను. అనగా దేవతల రాజయ్యను. అతడు ఇంద్రుని భార్య ६२248 
తనకు భార్యగా కమ్మని కోరగా, దానికి ఫలితముగా అతడు మరల సరృముగా 
భూలోకములో పడెను. ఇచ్చట నూరు అశ్యమేధములనగా నూరు సంవత్సరములని 
అర్థము. అశ్వమేధము అనగా జీవితము. అశ్వమనగా ప్రాణశక్తి అని వెదార్థము 
ప్రాణశక్తితో నిర్వహించు యజ్ఞమనగా జీవితమని అర్థము. నూరు సంవత్సరములతో 
కూడిన జీవితము మానవునిచే యజ్ఞార్థముగా నిర్వహింపబడినపుడు, అతని 
జీవితము పరిపూర్ణమగును. యజ్ఞార్థమనగా ఫలాపేక్ష లేకుండా చేయుకర్తవ్యము, 
ఈ కర్తవ్యమే స్వధర్మానుష్టానమని శ్రీకృష్ణునిచే భగవద్గీతయందు నిరూపింపబడినది. 
ట్లు సముర్పణబుద్దితో యజ్ఞార్గముగా జీవించువానికి అప్రయత్నముగా 
జీవితమునందు కొన్ని సిద్దులు కలుగుటగాని, వోశోేషమయిన సంపదలు కలుగుట 
గాని లేక అధికారము కలుగుటగాని సంభవించును. ఇవి ఆ జీవిచేయు 
సత్కర్మకు భగవంతుడు మెచ్చి యిచ్చువరములు. వాని నుపయోగించి అతడు 
తన సత్కర్మాచరణమును మరింత సమర్థవంతముగా నిర్వహించినచో పూర్తిగా 
బంధవిముక్తుడగును. కేవలము వాటిని అనుభవించుచున్నచో పురోగతి లేక 
నిల్చిపోవును. దుర్వినియోగము చేసినచో నహుషునివలె మరల నీచజన్మలలోకి 
వచ్చి పుట్టవలసి యుండును. అంతేకాక ఈ నహుషుడు ఇంద్ర పదవిని 
చేరుట, వురల భూలోకమునకు తిరిగి వచ్చుట్క జీవి సాధనచేసి 
అంతర్యామియందు ఐక్యమగుట, మరల అంతర్యామి జీవులుగా దిగివచ్చుటగా 
తెలియవలెను | 


6. వృషభరాశియందలి వృషభము, శబ్దముచే సృష్టిని జీవవంతము 
చేసి సృష్టియందు జీవులు పుట్టుటకు కారణమగుచున్నది. మరియు ఓషధులు 
మున్నగు వానిని పుట్టించుటవలన పంటలు పండుట మున్నగునవి కలిగించును. 
అనగా జీవుల పుట్లుకకు, మానవ శరీరము పుట్టుకకు, ఓషధులు మున్నగు 
వృక్షజాతుల పుట్టుకకు, ఈ వృషభరాశియే కారణము. ఈ వృషభరాశియందలి . 
వృషభము వలననే పురుషుల యందు సంతానము కలిగించు ईई, మరియు 
గింజలందు అంకురములుగా 'మొలకెత్తు శక్తి కలుగుచున్నది. అంతేకాక 
ఏప్రియల్‌ 21 నుండి మే 20 వరకు వృషభరాశిలోని సూర్యుడు తన తీవ్ర 


128 విష్ణు సహస్ర నామము 
కిరణములచే భూమియందలి నీటి నంతటిని మేఘములుగా ఆకరించి మరల 
వర్షముగా కురిపించును. ఇట్టి ఈ సూర్యుని శక్త్‌ కూడా వృషభమే. 


—0 


7. కోపము, ఈర ఆనునది మానవుని యందలి నీచగుణములు. కాని 
వీటినే ఆయుధములుగా గొని, మానవులు ఒకరి నొకరు బాధించుకొనుచున్నారు. 
అనగా ఎవరి కోపము వారినే బాధించుచున్నది. కోపము వచ్చినచో చిరాకుపడుట, 
అశాంతి, నిద్రపట్టకుండుట,. మున్నగునవి కలుగును. అనగా మానవుడు ఆ 
సమయమంతయు సుఖమును కోల్పోవుచున్నాడని అర్థము. 


8. ఇట్లు కోపము కలుగుటవలన జీవులు యుద్దములు కల్పించుకొని 
తమను తామే శిక్షించుకొనుచున్నారు. కొన్ని వేలమందిని ఒక్కసారిగా 
సంహరింపవలెనన్నచో భగవంతుడు క్రోధమూర్తిగా అవతరించును. దీనివలన, 
వారు దుష్కార్యములకు శిక్షింపబడుటయేగాక, ప్రాణమునకు తెగించి పోరాడుట 
_ మున్నగు మంచిగుణములు అప్రయత్నముగా అనేక మందికి సంక్రమించును 
ఇట్లు ప్రపంచమునందలి మానవులను సంస్కరించుటకు, భగవంతుడే క్రోధమును 
కల్పించుట మరియు ఆ క్రోధమును ఉపసంహరించుకొనుట చేయుచున్నాడు. 


9. జీవులు తాము చేయు పనులను తామే స్వతంత్రించి సంకల్పించి 
చేయుచున్నామనుకొందురు. కాని ఇది సత్యము కాదు. వారి యందలి కోరికలే 
వారిచేత ఈ పనులను చేయించును. సృష్బయందలి సకల జీవులు వారి వారి 
కోరికలకు మరియు స్వభావములకు బద్దులై పని చేయుదురు. ఎట్టి వార్తికైనను, 
తుదకు దేవతల్తకెనను స్వతంత్రము లేదు. కాని జీవులు తప్పని సరి అయి 
చేయుదురు. లేదా తామే కర్తలమను భ్రాంతితో చేయుదురు. అనగా చాలామందికి 
తమకొక స్వభావము ఉన్నదనియే తెలియదు. మహర్షులు మరియు దేవతలు 
దీనిని తెలిసినవారు అప్పుడు వారి వారి స్వభావమును వారు గుర్తించి దానిని 
భగవంతుని ఆజగా తెలి దానియందు యజ్ఞార్థ బుద్దితో పనిచేయుదురు 
అప్పుడు వారి స్వభావము వారిని బంధించదు. దాని వలన వారు తమ 
స్యభావమునకు అతీతులగుదురు. కాని కర్తవ్యము మాత్రము ఆపరు. గాలికి 
వీచుట, నీటికి ప్రవహించుట, సూర్యునికి కాంతి నిచ్చుట స్వభావములు 
ఆయా దేవతలు లేక ప్రజ్ఞలు ఇది తమకు తప్పనిసరిగా గాక, భగవంతుడు. 


రహస్య ప్రకాశము 129 


కవునుఅను గ్రహించుటకు అప్పచెప్పిన కర్తవ్యముగా తెలిసికొని సంతోషముతో 
సృష్టియుందలి జీవులకు (€ కరముగా తమ ధర్మములను నిర్వహింతురు. 
కాని 'జీవులకిది తెలియదు. తెలిసినను, తెలియకున్నను, వారి స్వభావము 
వారిచే పని చేయించును. అట్లు పని చేయుటకు కారణము అగుచున్నాడు. 
కుక, భగవంతుడు కర్త. 


10. పనులను చేయువాడు భగవంతండే. జీవులు పనులు 
దేయుచుండగా ఆయన వారి చేతలద్యారా తన చేతులతో పని చేయును. 
తు విత్తులు జల్లి, మొక్కలు పెంచి, పంటలు పండించుచున్నప్పుడు తానే 
షండించుచున్నానని అనుకొనును. కాని చల్లబడన విత్తులను మొలకెత్తు నట్లు 
५९, సరియైెన సమయమునకు పంట వచ్చునట్లు చేసినది ప్రకృతి యందలి 
భగవంతుడే. అనగా ప్రకృతి యందలి భగవంతుని బాహువులే. రైతు 
పండించుచున్నాననుకొన్నను, పండించి రైతునకిచ్చునది భగవంతుడే. కనుక 
ఈ విశ్వమే ఆయన బాహువులు. 


11. ఆహారపానీయములుు, జీవితము, ఆదర్శములు, ఆశలు, లక్ష్యములు 
మున్నగునవన్నియు భగవంతుని నుండి బయలుదేరి జీవునికి అనుభవములుగా 
సంక్రమించుచున్నవి. ఈ అనుభవములే మరల జీవుని భగవంతుని వద్దకు 
చేర్చుచున్నవి. పైన చెప్పబడిన అల్లికయే సృష్టి. ఈ సృష్టి యందలి సమస్త 
జీవుల యొక్క భారమును నిర్వహాంచువాడు భగవంతుడే. సముద్రము ఓడ 
యొక్క బరువును అందలి నా వికులతో సహా మోయు చున్నట్లు, జీవులందరిని 
వారి జీవిత నిర్య్వహణముతో సహా భగవంతుడే మోయుచున్నాడు 


. 2 अरुः ప్రధితః ప్రాణః ప్రాణదోవాసవానుజుః | 
అపాం నిధిరధిష్ణాన మటప్రమత్తః ప్రతిష్ణుతః | 


ప్రతిపదార్థము :- 1. అచ్యుతః = జారిపడుట లేనివాడు, 2. ప్రధితః 
= పేరుపొందినవాడు, 3. ప్రాణః = ప్రాణశక్తి అయినవాడు, 4. ప్రాణదః 
= ప్రాణశక్తి ఇచ్చువాడు, 5. వాసవానుజుః = ఇంద్రుని తమ్ముడు, 6. 
అపాంనిధిః = నీటికి నిధియైనవాడు, 7. అధిష్టానం = అధిష్టించుటకు 
ఆసనము, 8. అప్రమత్తః = ఆజాగ్రత్త లేనివాడు, 9. ప్రతిష్టితః = 


130 విష్ణు సహస్ర నామము 


నిశ్నిలముగా నిలబెట్టినవాడు. 


తాతృర్యము :- భగవంతుని, జారిపడుటలేని గా, పెరుపొందిన వానిగా 
బాణశక్తిగా; ప్రాణశక్తి ఇచూవానిగా, ఇంద్రుని సోదరునిగా, నీటికి 
నివాసమైనవానిగా, అధిష్టించియున్నవానిగా, అజాగ్రత్త లేనివానిగా, నిశ్చలముగా 


ఐలిబియుండువానిగా, ధ్యానము బయుము. 


వివరణ :- 1. జారిపడుట లేక. పొరపడుట అనునవి మానవలక్షణములు 
అవి దైెవలక్షణములు కావు. జీవులలో అతడెల్లపుడు ముల్కొని యుండును, 
ఈ మేల్మొనియుండుటయే తనకు తాను తెలియుట. ఒక్కొక్కసారి జీవులు 
తమనుండి తాము జారిపోవచూను. తాము కల్నొంచుకొన్న పనులే తమ 
మనస్సులకు అడ్డుగా నిలబడి తామెవరో తమకు తెలియని స్థితిలో జీవింతురు. 
చాలా ००065 తామున్నామను సహయ ఉండదు. కాని అతడు మాత్రము 
జీవులనుండి ఎన్నడు జారిపోడు. వారియందు “తాను” లేక “నేను అను 
ప్రజ్ఞగా ఎల్లపుడు మేల్మొనియే యుండును 


2. పతివానికిని తెలిసిన విషయములు అఆనేకములుండును, మరియు 
ఒక్కొక్కనికి ఒక్కొక్క విషయమునందు ప్రావీణ్యముండును. ఎవనికి ఎది తెలిసినను 
అది భగవంతుని గూర్చియే కనుక ప్రతివాడును, తమకు. తెలియకయే, తమ 
తమ జ్ఞానములుగా భగవంతుని గూర్చియే తెలియొచున్నాడు. ఏ శాస్త్రమైనను, 
విజ్ఞానమైనను భగవంతుని, సృష్టిని గూర్చిన జ్ఞానమే. అనగా ప్రకృతియందలి 
అనేక విషయములలో ఒక్కొక్కటి ఒక్కొక్క శాస్త్రముగా, విషయముగా జీవులచే 
పరిశో ధింపబడుచున్నది, తెలిసికొనబడుచున్నది. ఇట్లు ఎవరికి వారు భగవంతుని. 
उद) ॐ లిసికొనుచున్నారు. కనుక అందరిచేత తెలియుబడువాడు 
నారాయణుడే. వారి వారికి గల జ్ఞానములవలన క్రమేణా భగవంతుని గూర్చి 

సికొనుటకు మార్గములు ఎర్పడుచున్నవి. వారు అంతర్యామిత్వము లేక 
విశ్వవ్యాప్తి అనునది మొదట జ్ఞానముగా లేక శాస్త విషయముగా ెలిసికొనుటగా 
ప్రారంభించి, దానిలోనికి ప్రవేశించుచున్నారు | 


3. ప్రాణశక్తి అనగా జీవులకు శరీరములు కల్పించి ఇచ్చునది. వారి” 
జీవిత ప్రయోజనము పూర్తి అయినతోడనే ప్రాణశక్తి వారి శరీరములను. 


రహస్య ప్రకాశము 131 


నిసర్ణించును. అనగా ప్రాణశక్తి రూపమున భగవంతుడు జీవుల శరీరము 
ధరించి మరల విసర్టించుచున్నాడు. ఈ ప్రాణశక్తి లేనిచో జీవులకు శరీరములు 
లేవ. శరీరము ०८) 4०56 పంచభూతముల వలన. ఈ పంచభూతములు, 
జీవులు కూడినను ప్రాణశక్తి లేనిచో శరీరములుండవు. ఇటుకలు, ఇసుక, 
२३००९ తెబ్బంచుకొన్నను. యజమానికి ఇల్లు కట్టిపెట్టు తాపీ పనివాడు | 
లేనిదే ఇల్లుండదు. ఆ ఇటుకలు, సిమెంటు మున్నగునవి యజమానికి 
నిప్రయోజనము. అంతేకాక ఈ ప్రాణశక్తియే మొత్తము చోటునకు కూడా 
ఆధారమై యున్నది. చోటునందు పని చేయుచున్నపుడు దీనినే కుండలిని 
అందురు. దీని వలన గ్రహగోళములు వ్యక్తమగుట మరల అవ్యక్తము లోనికి 
పోవుట జరుగుచున్నది. చోటునందలి ఈ స్పృందనమే జీవియందు ఉచ్చ్వాస, 
నిశ్వాసములుగా మరియు గుండె కొట్టుకొనుటగా ఎర్పడుచున్నవి. ఇవి అన్నియు 
ప్రాణశక్త్‌ వల్లనే కల్లుచున్నవి కనుక భగవంతుడు ప్రాణశక్తి, అనగా భగవంతుడే 
జీవులకు ప్రాణమై యున్నాడు. 


4. కనుక భగవంతుడు జీవుల శరీరమును తానే ప్రాణశక్తియై కల్పించి 
ఇచ్చుచున్నాడు. అందుచేత ఆయన ప్రాణమును ఇచ్చువాడగుచున్నాడు. అట్లు 
వచ్చు శరీరములు కూడా భగవంతునిచే కల్పింపబడినవే కాని జీవులచేత 
కాదు. అట్లు కల్పించుట్లకి ఆయన ఆయా శరీరముల యందు ప్రాణశక్తిగా 
వేంల్కొని యంున్నాడం.. ఒకూక్కనారి € >© } ० ०८००००९ ०८० కాని 
కష్టసమయములందు కాని, కొందరు మనకు సహాయము చేసి ఆపదలను 
కష్టములను తొలగించి ప్రాణమును నిలబెట్లుదురు అతడు వెద్యుడు 
కొవేచ్చును. స్నేహితుడు కావచ్చును. లేక పరిచయములేని క్రొత్త వ్యక్తికావచ్చును 
ఆపదలలో నున్నపుడు మనలను కాపాడుటవలన అతడు మనకు ప్రాణములను 
శరీరములను ఇచ్చువాడగుచున్నాడు. అనగా భగవంతుడే అగుచున్నాడు. 
కనుక అట్టి వారికి కృతజ్ఞత కలిగియుండి, వారి ఉపకారబుద్ధిని గౌరవించి 
పూజించుట ధర్మము. అట్లు చేయుటవలన అతని యందు ఉన్న భగవంతుని, 
నిన్ను రక్షించుచున్న వానిగా గుర్తించుచున్నావు. అతని యందున్న అంతర్యామి, 

కృతజ్ఞతకు మెచ్చి నిన్ను సర్వదా అఆట్లే కాపాడుచుండును. మరియు 
ఇతరులయందలి ఈ గుణము తాను కూడా అవలంబించి తోటివారిని 


1 


132 విష్ణు సహస్ర నామము 
రక్షించుటయందు తన సమయమును ధనమును ఖర్చు పెట్టినవానికి ఆపదలు 


కలుగవు. కనుక ఇట్లు జీవులలో గల రక్షించుబుద్ధిగా భగవంతుడే యుండి 
మనకు ప్రాణములను, జీవితమును ఇచ్చుచున్నాడు. 


5. వామనావతారమున మహావిష్ణువు ఆదితి, కశ్యపులకు కుమారుడై | 
పుట్టెను. కశ్యపుడనగా ఆకాశమువలె కనిపంచు డప్ప. అదితి అనగా మూల 
ప్రకృతి. వామనుడు దేవతల రాజ్యమును మరల స్థాపన చేసి దానిని దేవేంద్రునకు 
ఇచ్చెను. బలికి దానికి అతితమైన తన సాన్నిధ్యమును, శాశ్వత స్థితిని 
ఇచ్చెను, 


6. విద్యుత్తు చోటునందు నీటిని కల్పించుచున్నది. ఈ విద్యుత్తు వలననే 
మేఘములు వర్షములుగా కురియుచున్నవి. అనగా చోటుయందు నీటియొక్క 
పుట్టుకకు ఈ విద్యుత్తు కారణము. నీరు, మంచుగడ్డ, నీటి ఆవిరి మున్నగునవి 
విద్యుత్తువలననే కల్గుచున్నవి. .ఈ విద్యుత్తువలననే నీరు సృష్టింపబడుటయు 
మరల నించుటకు జరుగుచున్నది మరియు భగవంతుడు తానే నీటికి 
నిధియై యుండి సృష్టి నిర్మాణమునకు, ప్రళయములకు కారణమగుచున్నాడు. 
అనగా ఈ సృష్టియంతయు ఆయనయందు కరిగి పోవును. మరల ఆయనలో 
మంచుగడ్డ తేలినట్లు లేక ఒక పడవ తేలినట్లు ఈ >) తేలును. ఇటి 
నీటికి తానే ఆధారము కనుక ఆయన నారాయణుడు అగుచున్నాడు. ఈ 
నారాయణుడు అపాంనిధిః అని కీర్తింపబడుచున్నాడు 


7. ఈ విశ్వమే జీవులకు పీఠము లేక ఆసనము. ఈ ९४९ రూపుడయిన 
భగవంతుడు జీవులకు, లోకములకు ఆధారమయి యున్నాడు. సృష్టి వివిధ 
స్థితులను లోకములను జీవుడు పొందుటకు భగవంతుడే ఆసనముగా 
పనిచేయుచున్నాడు. సృష్టింపబడిన ప్రతి వస్తువు ఆయనయందే జీవించియున్నది 
కనుక నారాయణుడు. అందరిని తానేపొంది యున్నాడు. అంతేగాక జీవులు - 
సంపాదించి పొందిన వస్తువులు సైతము భగవంతుని యందే యున్నదని. కనుక 
“వీటిని నిజముగా పొందినది నారాయణుడే | 


8. వారపాటు అనునది సృష్టియందు గాని ప్రకృతి యందు గాని 
` మనకెచ్చటను . కనిపించదు. ఇది మానవుల మునస్స్ఫునందు మానవులచే 


రహస్య ప్రకాశము 133 


సృష్టింపబడినది. ప్రకృతి యందు సమస్తము ధర్మము ననుసరించి పని 
చేయును. పదార్థముల. ధర్మములు, శక్తి, మనస్సు, చోటు మున్నగునవి ఈ 
ధర్మము నుండి పుట్టును. ఈ ధర్మమునకు ఆధారమైనవాడు భగవంతుడు. 
కనుక వీనిలో పొరపాటు లేనిచో భగవంతునియందు పొరపాటు లేదనియే 
అర్థము. మామిడిపండు తియ్యగానుండుట్క కాకరకాయ చేదుగానుండుట 
వాని ధర్మములు. మూమిడి పండు పొరపాటున చేదుగానుండుట గాని, 
కాకరకాయ పారపొటున తియ్యగానుండుటగాని జరుగవు. కనుక ధర్మమునకు, 
ప్రకృతికి పొరపాట్లు లేవు. నిప్పులో చేయి పెట్టినచో పొరపాటున కాలకుండ 
నుండదు. కనుక భగవంతుడు పొరపడడు. అతనెప్పుడును . అ ప్రమత్తుడై 
ఉండును. అనగా జాగరూకుడె యుండును. ఈ జాగరూకత జీవులలో 
ఎల్లపుడు వుండును. ఈ జాగరూకతనే గాయత్రిగా చెప్పుదురు. జీవుల 
శ్యాసయందుండి జీవులను మేల్కొలుపునది ఈ గాయత్రియే. “ధీయోయోనః 
ప్రచోదయాత్‌”, అను మంత్రముద్యారా గాయత్రి ఉపాసింపబడుచున్నది. 


9. ప్రతివాడు తన భావములను, ఆశయములను స్థాపించుటకు 
ప్రయత్నించును. ఇవి తన సిద్దాంతములపై నాధారపడినవి. ఆ సిద్ధాంతములు 
తనకున్న జ్ఞానము ననుసరించి కలుగును. ఎవరికెంతవరకు జ్ఞానము 
కలుగవలెనన్నది అంతర్యామియైన పరమాత్మ యధీనము. అనగా ప్రతివాడు 
తనకు తెలియకుండ గనే తనజ్ఞానమనుపేర నారాయణునే స్థాపంచుచున్నాడు. 
కనుక ఎవరేది నిలబెట్టినను, స్థాపించినను అది నారాయణునే యగుచున్నది. 


36. శ్లో रतः స్కన్దధరోడిధుర్యో వరదో వాయు వాహనః 
"వాసుదేవో బృహద్భానురాది దేవః పురన్దరః ॥ 

ప్రతిపదార్థము :- 1. స్కన్షః = సుబ్రహ్మణ్యస్వామి స్వరూపము. చోటు 
నుండి తేజస్సను (నీటి) బిందువుగా వ్యక్తమగువాడు, 2. స్కనధరః = 
సుబ్రమణ్యేశ్వర స్వామిని ధరించిన తల్లి (అగ్ని గంగ, కృత్తికలు సుబ్రమణ్యేశ్వరుని 
జన్మకు కారకులైనవారు), 3. ధుర్భః = నాయకుడు 4. వరదః = 
వరములిచ్చువాడు, 5. వాయువాహనః = వాయువే తన వాహనమైనవాడు, 
6. వాసుదేవః = వసుదేవుని కుమారుడు, జీవులచేష్టల రూపమున 


134 విష్ణు సహస్ర నామము 


వ్యేక్త్రమగువాడు, 7. బృహద్బానుః = గొప్పవాడైన కుమారుడు లేక గొప్పకాంతిని 
ధరించినవాడు, 8. ఆడిదేవః = మొటమొదటికాంతిగా వ్యక్తమయినవాడ్డు, 
9. పురందరః = రాక్షసుల పురములను నశింపచేసినవాడు. (ఈయనే ఇంద్రా 


`, విష్ణువు. అనగా యింద్రుని రూపముగా నున్న విష్ణువు.) 


తాత్పర్యవు :- పరమాత్మను రాక్షస సంహారమునై దేవతల సెన్యమును 
నడుపు సుబ్రహ్మణ్యశ్వరునిగా, అగ్నిగా, గంగగా, కృత్తికలుగా, మరియూ 
బరిని ఆయన జన్మకు కారకులైనవారిగా ధ్యానము చేయుము. మొట్టమొదటి 
కాంతిగా, వరములిచ్చువానిగా; వాయువే తన వాహనమైన వానిగా. అందరిలో 
వారి ప్రవర్తనగా వసించు దేవునిగా, మరియు గొప్ప ప్రకాశవంతునిగా, రాక్షసుల 
పురములను నశింప చేయువానిగా ధ్యానము చేయుము. 

వివరణము :- 1. कद శివుని కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు 
ఆయన దేవతలను సేనగా సమీకరించి రాక్షసులను సంహరించెను స్కన్సడనగా 
బొట్లు బొట్లుగా స్రవించువాడు అని అర్ల్షము. చోటునందు €०) ९९९० 
అను తేజస్సు నిండి యున్నది. ధ్యానము చేయువారికి వారియందు ఈ 
అమృతత్వము బొట్టు బొట్లుగా స్రవించును. మానవుని శిరస్ఫునందు ० (196 
(Penial Gland) అను (గంధి ఒకటి మెదడు క్రింది భాగమున కలదు. 
మానవుని యందు అమృతత్య్వము జీవరసముగా మారి ఇంద్ర [గంధి ద్యారా 
ఛ్రైవించును. మనస్సును బుద్ధియందు లీనము చేసి బుద్దిని అంతర్యామియందు 
సమరృణ చేయువారికి ఇది సా ధ్యము 


2. సుబ్రహ్మణ్యశ్వర స్యామి జన్మించినప్పుడు శివునినుండి మొట్టమొదటి 
కాంతిగా ఆయన వ్యక్రమయ్యెను. అగ్ని ఆయన కాంతిని పీకరించి తాను 
ధరింపలక గంగ యందు వదలెను. గంగ యనగా మంచు వీరుగా మారు 
& అప్పుడు .ఆయన గంగ ఒడ్డున గల రెల్లు పూలపె ధరింపబడి, పిల 
వానిగా పుటైెను. ఆ పిల వానిని కృత్తికలు పా లీచ్చి పెంచిరి పరమాత్మనుండి 
నంకల్బము అను మహాచైతన్యము లేక తేజస్సు పుట్టినది. దానినే మొట్ల 
మొదటి వెలుగు లేక అగ్ని అని కూడా అందురు అగ్ని నీరుగా మారినపుడు - 
ఆ నిటియందు మరల ఈ చెతన్యమే  జీవశక్తిగా ధరింపబడి మొక్కలు 


రహస్య ప్రకాశము 135 


కొ ५ రా చ ९2५८. व्यः ఇ prem = సూ 2 య 
ట్టుకకు కారణమగుచున్నది. రెల్లుపూలు అనగా ర్య కిరణములు అని 


€^ 


సంకేతము. ఆ సూర్య కిరణమునండలి 28.588 వలన జీవులు పుట్లుచున్నారు 
ఈ జీవులకు శరీరములు కల్పించు ధాతువు దేహమునందు 8 इ > ధాతువు 
అది తెల్లగా నుండును కనుక రల్లుపూలుగా చప్పుబఉనది. జీవుఅయందలి 
జీవశక్తియే సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయనకు ఆహారము కృత్తికా నక్షత్రముల 
నుండ వచ్చును. అనగా కృత్తికల కిరణములు జీవుని యందలి షటా క్రములను 
ఉద్భోధనము చేసి జీవునియందలి పరమాత్మను మేల్కొల్సి పరిపూర్ణతఃము 
కలిగించును. ఇట్లు బరమాత్మ జీవునియందు మల్కొనుటకు కృత్తికా 
నక్షత్రములనుండ ప్రసరించు కిరణములు సహాయము చేయును. ఆటు పరమాత్మ 
24220490 పుటుటయే సుబ్రహ్మణ్యశ్వరుని జననముగా వరింపబడినది 
అట్టు అగ్ని గంగ, కృత్తికలు నుబైహ్మాణ్యశ్వరుని ధరించుచున్నారు, 


3. ధుర్యః అనగా రెండెద్దుల బండికి ముందు నడుచువాడు అని 
అర్థము. అనగా సుబ్రహ్మణ్యశ్వరుడు దేవతల సైన్యమును నడుపువాడు గనుక 
ధుర్భ్యః అని బలువబడినాడు. 


4. సుబ్రహ్మణ్యేశ్వరుడు వరములిచ్చువాడు. ముఖ్యముగా పిల్లలు లేని 
వారు ఈయనను కొలిచి సంతానమును పొందుచున్నారు. అట్లే తనను ధ్యానము 
చేయువారికి వ్యాధి నివారణ చేయును. ముఖ్యముగా గరాాశయ వ్యాధులు 
గర్భపాతములు కంటి బాధలు, చెవులు ముక్కు గొంతులకు సంబంధించిన 
వ్యాధులు ఈయనను ధ్యానము చేసినచో శీఘ్రముగా నివారణ కాగలవు. 

5. అగ్ని వాయువు వలన శీఘ్రముగా వ్యాపించును, మరియు మన 
శరీరము నందలి ప్రాణశక్తి శ్వాసవలన పుట్టుచున్నది. కనుక అగ్ని 
వాయువాహనుడు. == 

6. వాసుదేవుడనగా వసుదేవుని కుమారుడు మరియూ జీవులలో వా 
ప్రవర్తన మూలమున తెలియబడువాడు. అనగా జీవుల యందలి ప్రవర్తనము 
వాసుదేవుని యొక్క ప్రవర్తనముగా ధ్యానము చేసి, వానిననుసరించి జీవించువానికి 
వాసుదేవుని సాన్నిధ్యము నిరంతరముండును. ।  । 


136 విష్ణు సహస్ర నామము 

7. సూర్యుడు మనకు కనిపించుచున్నట్లు ఒక గోళము కాదు. నిజమునకు 
అచట గోళమనునది లేదు. చోటులో ఒక చొట కేంద్రికృతమై అనంతమైన 
శక్తి జ్యాలగా లేక ప్రకాశముగా వ్యక్తమగుచున్నది. చోటులో నున్న అగ్ని 
తనంతట తాను వ్యక్తమగుచున్నది. కనుక ఎట్టి ఇంధనము అక్కరలేదు. ఏ 
` ఇంధనమువలన నైనను అగ్ని లేక నిప్పు పుట్టుటలేదు. కాని అగ్ని వ్యక్తమగుట 
కవి సహకరించుచున్నవి సూర్యుడు తారలు మున్నగునవన్నియూ ఇట్లు శ 
కేంద్రములుగా లేక బిందువులుగా "ईद జ్యాలామయమైన. గోళములుగా 
కట్టుకొన్నవి. వాటి యందు ఇంధనము లేదు కనుక, ఇంధనమైపోవుట, 2९ 
ఆరిపోవుట అను ప్రసక్తి రాదు. చోటులో ఇట్లు కేంద్రములుగా లేక బిందువుగా 
ఆత్మయే వ్యక్తమగుచున్నది. ఈ ఆత్మయే నేనను ప్రజ్ఞ, విశ్వమునంతటనూ ఈ 
ప్రజయే నిండి యుండును 


8. ఇట్లు చోటుయందు ఒక చోట బిందువుగా వ్యక్తమైన సూర్యుడను 
ప్రజ్ఞ మన సౌరమండలమునకు మొదటి వాడగుచున్నాడు. అల్లే ఈ విశ్వమునకు 
కూడా, అంతటను నిండియున్న పరమాత్మయే కారకుడగుచున్నాడు. కనుక 
ఆయన ఆడదిడేవృుడు. అనగా మొట్టమొదటి దేవుడు. | 


9. ఆంతర్యామి ఇంద్రుడుగా దిగివచ్చి రాక్షసులు కట్టిన పురములను 
నశింపచేయును. శంబరాసురుడను రాక్షసుడు పురమును నిర్మింపగా ००७ 
విష్ణువులు వాని వురమును నాశనము చేసిరని విష్ణు సూక్తములందు చెప్పబడినది 
మనసు నందుగల కామము, క్రోధము, మదము, మాత్సర్యము మున్నగు 
దుష్ట భావములే ఈ రాక్షసులు, ఆ భావములవలన ఊహలు, చేయుపనులు 
మున్నగునవియే వారివురములు. రాక్షసులను ఇంద్రా విష్ణువులు సంహరించిరి, 
ఇంద్రియముల కధిపతి యింద్రుడు. ఆతని యందు విష్ణువు ఆవేశించినపుడు 
రాక్షస సంహారము జరుగును. లేనిచో రాక్ర్షసులే యింద్రుని జయింతురు. 
- | పంచేంద్రియుముల ద్యారా ४७००५०७6, వినునది మున్నగునవన్నియూ 
విష్ణువ్ర్ణయొక్క రూపములే అని తెలియుటయే ఇంద్రుని విష్ణువావేశించుదీ 
దీనివలన మాత్రమే రాక్షస సంహారము జరుగును 


రహస్య ప్రకాశము 137 


37. శll అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్దనేశ్యరః 
అనుకూలశ్శతావర్తః పద్మీపద్మనిభేక్షణః ॥ 


ప్రతిపదార్భవయు 1. అశోకః = శోకము లేనివాడు, 2. తారణః = 
శరింపచేయువాడు లేక దాటించువాడు, 3. తారః = తరింపచేయుతార లేక 
సూర్యుడు, 4. శూరః = శూరుడు, 5. శౌరి? = సూర్యుని ,యందలి 
హీరత్వము, 6. జనేశ్వరః = జనులకు ఈశ్వరుడు లేక అధిపత్తి 7. 
అనుక్తూలః = అనుకూలమైనవాడు, 8. శతావర్తః = వంద సుడులు కలవాడు, 
9. > = బొడ్డునందు పద్మము కలవాడు, 10. పద్మ నిభేక్షణః = 
పద్మమువంటి కన్నులు కలవాడు. 


ll 


తాత్పరకవయ :- భగవంతంని దంఃఖమునకతీతంనిగా;, మాయంనం 
తరింపచేయువానిగా, తారయై మూర్గము నిర్దేశించువానిగా, సూర్యునిగా, వాని 
యందలి శౌర్యముగా, ఇతరులతో అనుకూలించువానిగా, మరియూ అందరిని 
తనచుట్టూ వంద సుడులై ఆకర్షించువానిగా, నాభియందు పద్మము గలవానిగా 
మరియూ పద్మదళములవంటి కన్నులు కలవానిగా, ధ్యానము చేయుము. 


వివరణ :- 1. శోకమనునది మనస్సులో నొక పార. తాను దుఃఖపడు 
సన్నివేశములే ఇతరులకు జరిగినపుడు = & ` సహజములని మానవుడు 
తెలియుచున్నాడు. తనకు జరిగినపుడు కూడా ఈ భావనయే నిలిచినచో 
వానికి శోకము నశించును. అట్టి భావము నిలచుటకు మనస్సు, అందలి 
పొరలు బుద్దియందు లీనము కావలెను. అట్లు లీనమగుటకు అంతర్యామి 
స్మరణయే ముఖ్యసాధనము. అనగా "వా స్మరణయందున్నపుడు మనస్సు, 
అందలి భావములు జీవినంటవు. కనుక అతడు అశోకుడని చెప్పబడినది 


2,3. భగవంతుడే జీవులకు ఆకాశమునందలి తారవలె మార్గమును 
చూపుచున్నాడు. పూర్యము నావికులు సముద్రప్రయాణము చేయునపుడు 
రాత్రులందు వారి ప్రయాణము (ధ్రువ నక్షత్రము, సప్తబుషి మండలము 
'మొదలగు వాని వలన నిరయించుకొనువారు. అటే జీవుల వారి జీవితములందు 
కష్టములు చుట్టుముట్టి మనసును శూన్యము చేసినపుడు విష్ణువు వారికి 
1థువతారవలె దారిచూపును. ఇట్లు ఈ దారి చూపుట జన్మల తరబడి జరిగి, 


138 విష్ణు సహస్ర నామము 
£ 


విష్ణువు క్రమేణా చీకటినుండి వెలుగులోనికి తీసుకొ పోవుచున్నాడు. అనగా 
అజ్ఞానమునుండి జ్ఞానమను వెలుగులోనికి తీసుకొని పోవును. 


4,5. ప్రపంచమునందు వుంచి వారిని కాపాడుటకు ధర్మమును 
రక్షించుటకు శూరులు కావలెను. అల్లి శూరులు మరియు 604०0८8 
కూరత్వము విష్ణువునుండి. దిగివచ్చినవే. దీనిని గూర్చియే భాగవతమునంద్ల 
భగవంతుని ఆవేశావతారములు అఆసంఖా్యాకములని దెప్పుబడనది. 96 
భగవగ్గితలో శ్రీకృష్ణునిచే “బలం ९०९०८८०६) ` అని దెప్పుబడినది. అనగా 
బలవంతులయందలి బలము భగవంతుని రూపమని భావము. 


| 6. రాజూ విష్ణువు యొక్క అంశతో కూడినవాడని శౌ స్త్రమునందు 
చెప్పబడినది. అనగా ధర్మము ననుసరించి ప్రజలను పరిపాలించుచ్లు 
` నుఖిపెట్టుచున్నారనగా వారు నారాయణాంశ సంభూతులే. ఇది జరగవలెనన్నో 
©= రాజూ ధర్మపరుడైనంత మాత్రమున సరిపోదు. ప్రజలలో అత్య ధికులు 
ధర్మము ననుసరించి జీవించువారె మిగిలినవారిని నియమింపగలిగి యుండవలెను 
అనగా వారు త్రికరణశుద్దిగా ధర్మమును 56, నాచరింపవలెను ధర్మము 
నౌచరించుట యనగా కష్టపడి పని చేయుట, దేశసంపదను పెంచి మిగిలినవారిని 
_నుఖిబట్టుట మున్నగునవి. అంతేకాని ధనార్లన, తన వ్యక్తిగత సౌఖ్యమే ప్రధానము 
కారాదు. అనగా పై మార్గముల యందు మాత్రమే ధనార్లన, సంపదను 
కోరుట చేయవచ్చును. అట్లు జీవించు ప్రజలకు ధర్మపరుడైన రాజు సహజముగా 
సంక్రమించును. అనగా విష్ణువే అట్లు నయమించును. ఈ రహస్యము 
తెలిననవారు ప్రభుత్వమును, రాజ్యాంగమును ఐమర్శించుట వమూని, తాము 
తమ ధర్మము సక్రమముగా నర్వర్తించుటవలన జనులయందలి ఈశ్వరుని 
"ఆరాధించు వా రగుచున్నారు 


7. అనుకూలము అనునది భగవంతుడిచ్చువరము. అనగా ఒక 
చేచుుటకు అనుకూల పరిస్థితంలేర్పడినచో ఆ పని జరంగుటి 
భగవం౦తంనికంగీకారవుని ७ ०. ఇది తెలి నవారం పగులు 
అనుకూలించినపుడు సంతోషపడుట ప్రతికూలించినపుడు దుఃఖపడుతీ 
చేయరు. అంతే గాక పనులు అనుకూలించుచున్నచో భగవంతుని అనుమకి 
యైనదని వారు గుర్తింతురు. అట్లు కానిచో ఆ పనులు చేయరు. మరియూ 


రహస్య ప్రకాశము 139 


పని చేయుట వలన కలుగు ఫలితములు భగవంతుని వరములుగా గుర్తించి, 
అనందింతురు. ఫలితమేదైననూ అది తమను అంతర్యామిలోనికే తీసుకొని 
పోవునని గుర్తింతురు. 


రి. పరమాత్మ తనచుట్లూ అనేక ఆవరనములుకాక సుడులను కలిగి 
యున్నాడు. సృష్టయందు ప్రతివారికిని తనచుటూ తాను గీచుకున్న గిరియున్నది 
ఆ గిరియే తన మనస్సు, ఎవడు గీచుకున్న గిరినుండి వాడు ఈవలకు 
రాలేడు. ఇది ఒకరికి చిన్నది మరియొకరికి బద్దది, ఇంకొకరికి ఈ విశ్వమంత ది 
కొవేచ్చును. ఎవరి మనసునుబలట్టి వారిక్‌ భౌతిక ప్రపంచముతో అవగాహన 
ఎర్పడును. సిద్ధపురుషులైనవారు తమ అవగాహన భగవంతునియందు మిఖితము 
చేసుకొని వానినే సంఘటనలుగా, అనంభవములుగా అఆవగాహగరము 
చేసుకొనుచున్నారు. ఇట్లెవరి చుట్టూ వారు గీచుకొన్నగిరి సృష్టి యందలి 
గ్రహములకు గోళములకు, కూడా కలదు. సూర్యుని చుటూ గ్రహములన్నియూ 
తేమ తమ పరిధులలో తాము తిరుగుచున్నవి. కాని వీటన్నిటికి కేంద్రమొక్కటే 
అదియే సూర్యుడు. అట్లే జీవులు ఎవరి పరిధియందు వారు తిరుగుచున్ననూ 
వారందరికీ కేంద్రమొక్కటే. అదియే పరమాత్మ. పరమాత్మనే తమ లక్ష్యములుగా 
ఆదర్శములుగా చిత్రించుకొని జీవులు వాని చుటు తీరుగుచున్నారు. ఎవరి 
. పరిధిలోనున్ననూ వారి పరిధిని తన పరిధిగా మార్పగలవాడు భగవంతుడొక్కడే 
కనుకనే ఆయన శతావర్తనుడని పిలువబడినా 


9. పరమాత్మయొక్క నాభినుండి పద్మము పుట్టెను. అదియే సృష్టి 
ప్రారంభము. ఈ పద్మము నుండియే బ్రహ్మా ఐష్ణువుకు మొదట కుమారునిగా 
పుట్టెను. ఆయన. సృష్టికర్త | 


10. పరమాత్మయొక్క కన్నులు పద్మములవంటివి. అందుచేతనే ఆయన 
పద్మదళాయతాక్షుడు అని కూడా పిలువబడెను పరమాత్మయొక్క చూపులకు 
బ్రహ్మసృష్దక్‌ సంబంధమున్నది పరమాత్మ చూచుట. ప్రారంభించెననగా బ్రహ్మ 
సకలదేవతలు, మహర్షులు, మానవులు, సకల జీవులు అందరూ చూచుచుండిరని 
అర్గము పరమాత్మ యొక్క చూపులే వారి చూపులు. లేక వారి చూపులే 
భగవంతుని చూపులు. వారియందు గల చూచునల్సి శకి భగవంతునివలన 
२८८०००5) © సూర్యుని కిరణములవలన పద్మదళములు. వికసించినట్లు | 


140 విష్ణు సహస్ర నామము 

భగవంతుని అనుగహమువలన జీవులు మేల్కొని కన్నులు విచ్చి చూచ్చ్యు 
ప్రారంభించిరి. ఇట్లు అందరి చూపులు లేక కన్నులు తనవేయైనవాడు గనుక 
ఆయన పద్మములవంటి కన్నులు కలవాడు. 


38. | పద్మనాభో 2రవిందాక్షః పద్మగర్శశ్ళ్శరీరభృత్‌ । 
మహర్థిరృద్ద్ధ వృద్దాత్మా మహాక్షో గరుడధ్యజః ॥ 


ప్రతిపదార్థము :- 1. పద్మనాభః = బొడ్డుయందు పద్మముకలవాడు. 2 
అరవిందాక్షః = పద్మదళములవంటి కన్నులు కలవాడు, 3. పద్మగర్శః = 
పద్మము తన పుట్టుక స్థానమైనవాడు, 4. శరీరభృత్‌ = శరీరమును నడుపువాడు, 
5. మహర్థిః = గొప్ప వృద్ధి కలవాడు, 6. బుద్ధః =వృద్ధిపాందినవాడ్స, 
7. చృద్ద్ధాత్మా= వృద్ధి చెందిన ఆత్మ కలవాడు, 8. మహాక్షః = గొప్పు కన్నులు 
కలవాడు, 9. 06०462६ = గరుడ పతాకము ధరించినవాడు. 


తాత్పర్యము . :- పరమాత్మను బొడ్డునందు పద్మము గలవానిగా, పద్మముల 
వంటి కన్నులు గలవానిగా, మరియు పద్మమునందు పుట్లువానిగా, శరీరము 
నిర్వహాంచువానిగా, మరియూ శరీరము వృద్ది పొందువానిగా ఆత్మగా ०6 
పొందువానిగా మరియూ వృద్ది పొందు రూపమే తానెనవానిగా, గొ ప్ప కన్ను 
లేక చూపు (సూర్యునిగా) గలవానిగా మరియూ గరుడ పతాకము గలవానిగా 
ధ్యానము చేయుము 


వివరణ :- 1. ఆయన నాభినుండి పద్మము పుట్టుట యనగా సృష్టి 
ప్రారంభమగుట, నాభి తల్లి బిడ్లలకు సంకేతము ప్రకృతి తల్లిగా పరమాత్మ 
శిశువుగా నున్నపుడు తల్లికి బిడ్లకు నాభి ద్యారా సంబంధముండును. ఈ 
మొట్టమొదటి బిడ్డయే బ్రహ్మ. ఆయనకు పరమాత్మకు నాభియే సంబంధము 
ఈ నాభి స్థానముననే మణిపూరక చక్రము పని చేయుచున్నది. ఇధి 
 మానవునియందు గల ఆవేశమునకు పుట్టుక సానము. తనయందలి ఆవేశములము 
భగవంతునియందలి భక్టిచే దమింపచేసుకొనువానికి పె లోకముల యండు 
ప్రవేశము కలుగును. భగవంతుని యందు కలుగు పేమ లేక భక్తియే १६ 
యనియు, కుండలిని యనియు పిలిచెదు. ఆమెయే లలితా సహస్రనామ 
స్లోత్రములందు ““మణి పూరాంత ८०6 అని శీర్తింపబడినగి 


రహస్య ప్రకాశము 141 


అజ్ఞానములోనున్న జీవికి మొదట వాని బిడ్డలయందు (పేమ లేక వ్యామోహమే 
వానిచే వారికొరకు మంచి పనులను చేయించును. అట్లే ఆవేశాత్మకమగు పేను 
ధారా మానవుని మొట్టమొదటి సంస్కారము ప్రారంభమగుచున్నది. అట్లు 
ప్రరంభమైన సంస్కారము క్రమేణా మనస్సును, బుద్ధిని మేల్ళొల్సి చివరకు 
ఆత్మయందు స్థిరత్వము చెందుచున్నది. అనగా జీవుడు లానే జీవులందరియందు 
पी గ్రహంపగలుగుచున్నాడు. ఇట్లు వికాసమునకు ప్రారంభము నాభి 
నుండియే కనుక భగవంతుడు పద్మనాభుడు. అంతేగాక మానవుని మేధస్సునందలి 
ఒక్కొక్క పార తొలగిపోయినకొలది తనచుటూ ఉన్న విశ్వమును గూర్చి తన 
అభిప్రాయములను పొరలు గూడా క్రమేణా విచ్చుకొని, చివరకు భగవంతుని 
అంతర్యామిత్వమునందు జీవుని అయము చేయుచున్నది. ఇట్లు విచ్చుకొనుచున్న 
పిరలే పద్మమునందలి దళములు 


2. పరమాత్మ పద్మము వంటి కన్నులు కలవాడనగా సృష్టియందు 
మొక్కలు వృక్షజాతులు పుట్టి వికసించి, చిత్రవిచిత్రములెన వర్రములతో సృష్టిని 
మనోహరముగా తీర్చిదిద్దుట తెలుపును. పూవు 22, ఆది కాయయె, పండే 
మరల గింజలనిచ్చి, సృష్టిని కొనసాగించుటకు యిది సంకేతము 


3. చోటు, పద్మము నుండి పుట్టుచున్నది. అల్లే సృష్టికర్త బ్రహ్మ 
నారాయణుని నుండి పుట్టుచున్నాడు. అనగా నారాయణుడే బ్రహ్మగా దిగి 
వచ్చెను. ఆ బ్రహ్మ పద్మమునుండి పుట్టెను. కనుక భగవంతుడే పద్మమునందు 
పుట్టెనని చెప్పబడినది. బ్రహ్మాండమంతయూ చోటుగా పుట్టుచున్నది. అట్లు 
చోటుగా పుట్టుటయే పద్మము పుట్టుట, వికసించుట. అట్లు వికసించిన 
చోటునందు పరమాత్మ తానే సకల జీవులుగా దిగి వచ్చుచున్నాడు కనుక 
అతను పద్మగర్భుడు 


4. శరీరము నిర్వహింపబడుటకు ప్రాణశక్తి కావలెను. జీవుడు శరీరము. 
నందు మేల్కొనినవెంటనే ఈ ప్రాణశక్తి శరీరమునందు పని చేయనారంభించును. ` 
జీవుడు పుట్టుకముందు తల్లి కడుపులోనున్నపుడు తల్లి ప్రాణశక్తియే బిడ్లను 
రక్షించుచున్నది. జీవునియందు ఈ ప్రాణశక్తి పరమాత్మ. సాన్నిధ్యము వలన 
లభించును. అది జీవునిలో తానను ప్రజ్ఞగా మేల్కొని యుండును. ఈ 
ప్రాణశక్తి వలననే శరీరము నిలబడి యున్నది. అనగా గుండె కొట్టుకొనుట, ` 


142 విష్ణు సహస్ర నామము 

శరిరనిర్య్వహణమును ప్రాణశక్తి నిర్వబహాంచు చున్నదనగా అది భగవంతు 
సంకల్పమే అని అర్థము. జీవుని శరీరము నిర్వహించువాడు నారాయణుడే 
అగుచున్నాడు. 


శ్యాసతీయుట, మున్నగునవి ప్రాణశక్తి వలన మాత్రమే జరుగును. ఇట్లు జీవుని 


5. శరీరము, మనస్సు, బుద్ధి మున్నగునవి అభివృద్ధి చెందుచున్నవనగా 
విష్ణువు వ్యాపకత్వము జీవునియందు జరుగుచున్నదని అర్థము. భగవంతుని 
అంతర్యామిత్వమునుండి జీవుడుగా పుట్టెను వృద్ధి యనగా ఇంతకు ముందున్న 
స్థితినే మరల అనుభవము లోనికి తెచ్చుకొనుటయే. 


6. అట్లు అభివృద్ధి చెందుట లేక వ్యాపకత్వము చెందుట అనగా 
పరమాత్మయొక్క అఆస్తిత్వమును అన్నిటియందునూ గుర్తించుట. అభివృద్ధి 
చెందుచున్నవాడు పరమాత్మ అంశయే. మరియూ అభివృద్ధి చెందుటకు 
ఆయనయే కారణము కూడా. ఈసమస్తము ఆయనలో = 2.8 భాగమే. 
తెలుసుకొనంవాడు, తెలుసుకొనునది, తెలుసుకొన బడు విషయంముు 
మున్నగునవన్నియూ పరమాత్మ యొక్క భాగములే. 


7. సొరకుటుంబ మంతయూ ఒక మహో ప్రజ్ఞచేదర్శింపబడి 
నిర్వహింపబడుచున్నది. ఆ మహా ప్రజ్ఞయే సూర్యగోళమునందు పని 
చేయుచున్నది. ఈ ప్రజ్ఞ వలననే జీవులకు కన్ను లేర్సడి చూపు 
ప్రసాదింపబడుచున్నది. ఇందరి చూపునకు కారణమైనవాడు సూర్యాంతర్యర్ణి 
యైన నారాయణుడు. =` 


8,9. 28० @ సర్పము వంటిది. | స్వార్థబుద్ధి కల మనస్సు దాచి 
యుంచుటయూ, రహస్యమునూ కోరును. మూలాధారమునందు గల జీవ ప్రజ్ఞ 
సర్పము వంటిది. అది పరమాత్మ అంతర్యామిత్యమును అణువుల రూపమున 
. భౌతిక వస్తువుల రూపమున పుట్టలోవలె దాచును. మూలాధారమునందలి ప్రజ్ఞ 
ఊర్థ్వముఖ మైనప్పుడు పక్షివలె యగును. జీవునికి స్వార్థబుద్ధి. నశించి 
తోటివారియందు ప్రేమ మేల్మొనినప్పుడు, మనస్సు ఊర్థ్యముఖమగును. ఈ 
పక్షికి గల రెండు రెక్కలే వూపిరి తిత్తులు, రెక్కలాడించుటయే శాస, ఈ 


పక్షి వీపుపై పరమాత్మ కూర్చొని యుండును. అనగా ఆయన హృదయమునందు 


రహస్య ప్రకాశము 143 


ए _ అనుభవింపబడుచున్నాడని యర్థము. మానవుని వెన్నెముకయేం 
పరమాత్మకు ధ్వజము. శ్వాస తీసుకొనుట ముక్కుతో జరుగును. కనుక 6:58 
(ంకేతముగా గరుత్మంతునికి పొడవైన ముక్కు ఉన్నట్లు చెప్పబడినది. శాసయందు 
ॐ నిలిపిన వానికీ నారాయణుని సాన్నిధ్యము కలుగును. శ్యాసయందు 
$< నిలుపుట యనగా హృదయమునందు మనస్స్ఫులయము చేయుట. 
కనగా పనులు చేయుటకు హృదయము కారణము కావలెను గాని మనస్సు 
५0८०. ఇది తెలుసుకొనుటయే గాక, ఆచరించువానికి మాత్రమే శ్యాసయందు 
వనస్సు లయమగుచున్నది. ఇట్లు శ్యాస యందు, మనస్సు లయమగుట 
థునగా మానవుడు బుద్ధి లోకములలోనికి ప్రవేశించుట. ఇదియే ఆజ్ఞాచక్రము 
మేల్కొనుటయని చెప్పబడినది. ఇట్లు మనస్సునందు పరమాత్మ ప్రజ్ఞను 
గరించినవానిస్థితికి గరుత్మంతుడు సంకేతము. మనస్సునందు = ८०८७९७०० 
వానవ లక్షణము పని చేయువారికి కోతి సంకేతము. మహాభారతమున 
నారాయణుని. రధముపైగల ధ్యజమునందు గరుత్మంతుడుండును. నరుడగు 
అర్హునునకు రధ పతాకముపై కోతి యున్నది. కనుకనే వేంకటేశ్వర 
సుప్రబ్ఞాతచునందు పరమాత్మ ““ఉత్తిష్ట గరుడధ్వజ అని కీర్తింపబడినాడు. 
అనగా" గరుడధ్య్వజుడైన పరమాత్మ మనయందు మేల్మొనును గాక యని 
అర్థము. మానవ శరీరమే రధము. పరమాత్మ సృష్టియందు అణువుగా 
మేల్కొని జీవునిగా పర్యవసానము చెంది తిరిగి తనయందు తాను లయమగుట 
ఇది సూచించును. | | 
39. శ్లో _అతులశృరభో భీమస్సమయజ్ఞో హవిర్లరిః 1 
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్‌ సమితింజయః ॥ 

ప్రతిపదార్థము. :- 1. అతులః = తనకు సమానము లేనివాడు, 2. శరభః 
= వీరభద్రుడు, 3. భీమః = భయము కలిగించువాడు, 4. సమయజ్ఞః 
= సంప్రదాయము ెలిసినవాడు, 5. హవిః = యజ్ఞమునందు వేయబడునవి. 
6. హరిః = సృష్టిలోనికి దిగివచ్చు పరమాత్మ, 7. సర్వలక్షణ. లక్షణ్యః 
అన్ని మంచి లక్షణములతో కూడిన లక్షణము కలవాడు, 8. లక్ష్మీవాన్‌ = 
లక్ష్మీదేవి భర్త, 9. సమితింజయః = తోటివారిని తర్కములో మించువాడు. 


॥ 


144 విష్ణు సహస్ర నామము 
తాత్పర్యము :- పరమాత్మను అసమానునిగా, వీరభద్రావతారముగా, శివనివలై 
భయకంపితుని చేయు వానిగా, సంప్రదాయము తెలిసిన వానిగా యజ్ఞములో 
నముర్పింపబడు సమిధగా, ధర్మము నిలబెట్టు టకు దిగివచ్చువానిగా, 
సృష్టియందలి కళ్యాణగుణములన్నియూ కలిగి యున్నవానిగా, లక్ష్మీదేవి భర్తగా 
తోటివారిని మించువానిగా ధ్యానము చేయుము. | 
०2०5 & :- 1. భగవంతుడు సృష్టియందు, సృ్నషికి పెన ఉన్నాడు, గనుక 
ఆయనకు సమానము లేదు. ఎదియైననూ ఆయనలోని భాగమేకాని సమానము 
కొదు 

2. వీరభద్రుడు శివుని కోపమువలన పుట్టినవాడు. అతడు దక 
యజ్ఞమును నాశనము చేయుటకై పుట్టెను. అట్లు నాశనము చేసి చివరకు 
దక్షుని శిరస్సు ఖండించి యజైమును అసంపూర్తిగా వదలెను. దేవతలు గొతై 
తలదెచ్చి దక్షుని కతికించి యజ్ఞమును పూర్తిచేసిరి. దక్షుడు సంవత్సరమను 
యజ్ఞమునకధిపతి. సకల దేవతలు వివిధ శక్తులుగా ఈ సంవత్సర యజమునందు 
పని చేసి బుతువులను కలిగించి, వృక్షములను, జంతువులను, మానవులను 
పోషించి పెంచుదురు. ఈ దేవతల యజ్ఞమునకు దక్త్షుడాధిపత్యము వహించును. 
ఉత్తర విషువము అను దినమున సంవత్సరము ఖండింపబడును. అనగా 
సూర్యుడు ఆ దినమున మీనరాశి నుండి మేషరాశి లోనికి ప్రవేశించును. ఆ 
దినము ప్రతి సంవత్సరము మార్చి నెల సుమారు 22వ తేదీనగాని, కొంచెము 
ముందు వెనుకలుగా గానివచ్చును. మేషరాశికి గుర్తు గొజ్టెతల. సూర్యుడు 
రుద్రునికి సంకేతము. కనుక సంవత్సరాధిపతియైన దక్షునికి न ० అతికించెనని 
చెప్పబడినది. | | | | 
3. శివుని ప్రళయరూపము భయంకరముగా నుండును. కనుక ఆయన 
భీముడనియూ, భీమేశ్యరుడనియూ స్తుతింపబడినాడు. త్రిమూర్తులు నారాయణుని. 
అవతారములు కనుక నారాయణుడే భీముడని చెప్పబడెను. == 

4. సంప్రదాయము మానవునిచే 2685०56. కాని వానియందు. 
సత్సంప్రదాయము మాత్రము భగవంతుని చేరుటకె ఉద్దేశింపబడినది. 
ఉదయముననే. లేచి. దైవప్రార్థన చేయుట, ` పూజ చేయుట, ప్రతిదినము 


దేవాలయమునకు పోవుట, అతిధులను గౌరవించి ఆతిధామిచుట, సేవ చేయుట 


రహస్య ప్రకాశము 145 


మున్నగునవి ముంచి సంప్రదాయములు. ఇవి పాటించిన వాడెవడైెననూ, 
నిస్సందేహముగా మోక్షమును పొందును. ఇట్టి సంప్రదాయము భగవంతునివలననే 
మానవునియందు స్థాపింపబడుచున్నది. కనుక పరమాత్మ సమయజ్ఞః అని 
చెప్పబడనాడు 

5. బుద్ది, ద్రవ్యమయము, శక్తిమయమైన ప్రజ్ఞలు మానవశరీరములుగా 
కట్టుకొనుచున్నవి. ఇవియే పరముత్మ నిర్వహించు యజ్ఞమునకు సమిధలు. 
వానిని ఈ యజ్ఞమునందు సమర్పణము చేయవలెను. 


6. భగవంతుడు ధర్మ సంస్థాపనము చేయుటకు ఒక అవతారముగా 
దిగివచ్చును. అట్లు అవతారముగా దిగివచ్చుటనే హరి యందురు. 


7. సృష్టియుందలి సౌందర్యవుు, సంతోషము, శుభము, 
మొదలగునవన్నియూ భగవంతుని వరములే. భగవంతుని అనుగ్రహము చేతనే, 
పరిస్థితులవలన పైవి సమకూరును. కనుక వీటిరూపముగా భగవంతుడే 
ప్రకాశించుచున్నాడు. 


8. వైభవము, సంపద అనునవి లక్ష్మీదేవికి చిహ్నములు, ఆమె 
నారాయణుని భార్య. అనగా జీవులయందు పరమాత్మను దర్శించు. 
గుణమున్నవానికి లక్ష్మీదేవి అను గ్రహముండును. ఇట్టి వైభవమునకు, సంపదకు 
కారణమైన వానిగా నారాయణుని ధ్యానము చేయవలెను. అంతేగాని లక్ష్మిని 
మాత్రమే ధ్యానము చేయరాదు. ఆమెను విడిగా పూజించినచో అచ్చట 
నారాయణునికి స్థానములేదు గనుక లక్ష్మి తొలగిపోవు ప్రమాదమున్నది. అనగా 
జీవులు ధన కారణముగా గాక నారాయణుని యందు భక్తి కారణముగా 
పరులకు పనులు చేయవలెను 


9. గోప్పులయంందు, సవమూావేశమబులయంందం తానితరుంలనం 
మించుచున్నాడనగా దానినిబట్టియే యితరులు తనకు సమానము కాదని 
తిలియును. అట్లు ఇతరులను మించుశక్తి పరమాత్మవలన కలుగును. గనుక 
అతడు సమితింజయుడు. పరమాత్మయొక్క ఈ గుణమే జీవులలో పనిచేసి 
సభలయందు భగవంతుని అంతర్యామిత్యమునం | స్థాపంచువారియందు 
పనిచేయుచున్నది. 1 


రోహితో మారో హేతుర్ణామోదరస్సహః | 
మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ 


ప్రతిపదార్థము :- 1. విక్షరః = నాశనములేనివాడు, 2. రోహితః = ఎరుపు 
వర్ణము కలవాడు, 3. మార్గః = మార్గమైనవాడు, 4. హేతుః = కారణమైన 
వాడు, 5. దామోదరః = మాలచేత అలంకరింపబడిన ఉదరము కలవాడు, 
6. సహః = సహనము, సామర్ధ్యము తానేయైనవాడు, 7. మహీధరః = 
భూమిని ధరించువాడు, 8. మహాభాగ = గొప్పభాగ్యము కలవాడు, 9. 
వేగవాన్‌ = మిక్కిలి వేగవంతమైనవాడు, 10. అమితాశనః = వివపరీతముగా 
తినువాడు. 


తాత్సర్యము :- పరమాత్మను నాశనము లేనివానిగా, ఎరుపు వర్ణము కలవానిగా, 
తర్శించుటవలన తవ మార్గము తెలియుబడు వానిగా ధ్యానము చేయుము. 
ఆయన ఉదరముపెై పూలమాల యున్నది. సహనము, సామర్థ్యము ఆయనయే. 
ఆయన సమస్త భూమండలము యొక్క భారమును వహించును. సృష్టియందలి 
భాగ్యమంతయూ తానే, వేగమే ఆయన రూపము సృష్టని పుట్టించి మరల 
నశింపచేయుచు తానే వెలుగుచున్నాడు. 


వివరణ :- 1. సృష్టి యందు నాశనము లేనిది “ ఓం” కారమే. మిగిలిన 
అక్షరము లన్నియూ జీవులచేనుచ్చరింపబడి వారితోనే నశించుచుండును. 
“ఓంకారము అట్లు నశింపదు. అది జీవుల శ్వాసయందు పుట్టి మొట్టమొదటి 
శబ్బముగా వ్యక్తమగును. ఈ శ్వాస నారాయణునినుండి వచ్చినది. అనగా 
ఆయన శ్యాసయే జీవులశ్వ్యాస. ఆయన తన శ్వాస యందు “ ఓం” 
కారముగా బయలుదేరి జీవుల హృదయములలో “ ఓం” కారముగా 
వ్యక్తమగును. ఇదియే ఉపదేశము కనుక ఎవరెట్టి ఉపదేశములను గురువువలన 
పాందినన్కు అన్నిటికన్న ముందుగా పరమాత్మ శ్యాస ద్యార తము 
హృదయములందు ఉపదేశించుచున్న “ఓం” కారము నుచ్చరించుచున్నారు 
కనుక ఓంకారము నాశనము కాదు. - 


` 2. ఉదయించుచున్న సూర్యుని రంగు ఎరుపు. ఇదియే రుద్రసూక్త్షము 
నందు “నమస్తాచూయచ, ఆరుణాయచ” అని చెప్పబడినది. సృష్టి 


రహస్య ప్రకాశము 147 


వ్యోక్త్రమగుటకు యిది సూచన. రజస్సు द्ध వ్యక్తమగుటకు కారణము గనుక 

ఎరుపు వర్ణము రజస్సునకు సంకేతము. ఈ ఎరుపు వర్షమే సౌ రమండలము 

పుట్టుటకు జీవుల పుట్టుటకు కూడా కారణము తల్లీ కడుపునందలి ప్పొబిడ 
ట్రమొదట పుట్టగానే ० त నుండును 


3. సూర్యోదయమునుండి నూర్యాస్తమయమువరకూ గల మారమే 
జీవులకు తమ మార్గమగుచున్నది. దానిని ९९ జీవులు छद ` మారములను. ` 
అయుర్జాయములను నిరయించుకొనుచున్నారు. జీవుల మార్గముగా పనిచేయునది 
భగవంతుడే. ఆతడు వారి వారి మనస్స్ఫులయందు బుద్దులయందు పనిచేయుచు 
జీవితములను నడిపించుచున్నాడు. ప్రతివాడును తన జీవితమును గంటలుగా, 
రోజులుగా, సంవ త్సరవుులుగా, లౌక్కించుకొనంచూా సంఘటన లుగా 
అను భవించుచున్నాడు. కాని తమను నడబంచుచున్న అంతర్యామిని 
గమనించుటలేదు. అట్లు వారు వారి మార్గములందు నడుచుచున్ననూ వారు 
అయన మార్గముననే నడుచుచున్నారు. అనగా వారి మార్గములు ఆయనవే 
అగుచున్నవి. 


4. తర్కించుట అనగా జరిగిన విషయములను, సంఘటనలను 
మనస్సునందు ఒక వరుసలో ఊహించుకొని ఎర్పాటు చేసుకొనుట. ఇట్లు. 
జరిగిన మరియు జరుగుచున్న విషయములను ఒక క్రమము ననుసరించి 
ఊహపాంచుట మనసు లక్షణము. ఇట్టి ఈ లక్షణము మనస్సునకు భగవంతునివలన 
కలుగుచున్నది 


5. పరమాత్మ వాడిపోని పూలమాలలను ధరించియుండంను. 
సృష్టియందలి దేవతలు, మహర్షులు మున్నగువారు చేయుపనులు మరియు 
వాటి ఫలితములే వారు భగవంతునికి సమర్పించు పుష్పములు, అట్టి 
పుష్పములతో కూడిన మాలను ఆయన నిరంతరమూ ధరించియుండును 
దాని పేరు వైజయంతి. అనగా విజయమునకు కారణమెనది. తమపనులనూ 
ఫలితములనూ భగవంతుని పాదములవద్ద సమర్పణము చేసుకొను వారికి” 
జీవితములో ఎన్నడునూ విజయమే 


6. సహనము వలన తనకనుకూలము, వ్యతిరేకము అనువాని యన్నిటి | 


148 విష్ణు సహస్ర నామము 

యందును సామ్యమేరృ్సడును. మరియూ ఈ సహనము వలన తాను ఆధారమై, 
తనకు ఆధారమక్కర లేని స్టితి యందుండును. ఇతరులు తన మీద్ద 
ఆధారపడుటయే గాని తానితరులపై ఆధారపడడు. భగవంతుని ఈ గుణము 
జీవులయంందు సహించు వురియబూ రక్షించు శక్తిగా పనిచేయును. 
అవసరమైనప్పుడు భగవంతుడు ఇట్టి లక్షణములు గలవారిని పరిపాలకులుగా 
భూమికి పంపును. 


7. 2 లక్షణమును కలిగిన వాలకులు ప్రజలను రక్షించుట 
అనుభారమును స్వీకరించుచున్నారు. ఇట్లు వారి ద్యారా భూమి యొక్క 
భారమును భగవంతుడే నిర్వహించుచున్నాడు. ఈ భౌతిక ప్రపంచమును, అట్టి 
ద్రవ్యమయ' జగత్తునూ ఆదోోషువే మోయుచున్నాడు. భూమి తనచుట్టూ తాను 
తిరుగుట మరియూ సూర్యుని చుట్టూ తిరుగుట శేషుని చుట్టలు. దీనివలన ' 
భౌతిక సృష్టి ఎర్పడుచున్నది. అట్లు చుట్టలు చుట్టలుగా చుట్టుకొని యున్న 
కాలమే ఆదిశేషువు. ఆయనయందు నారాయణుడున్నాడు. కనుక శేషువు 
ద్వారా భౌతిక ప్రపంచమును నారాయణుడే మోయుచున్నాడు. | 


* 8. పై లక్షణములవలన భగవంతుడు ఈ సృష్టియంత టికి 
భాగ్యవంతుడగుచున్నాడు. మానవుని భాగ్యమునకు కర్త, బాధ్యుడు మానవుడే 
యగుచున్నాడు. తన భాగ్యముతోబాటు తను సృష్టించుకొను సమస్యలకు 
కూడా తానే బాధ్యుడు. సంపదయున్నదని మితిమీరి తినువారికి, మత్తు 
పానీయములు సేవించువారికి కలుగు అనారోగ్యమునకు వారే బాధ్యత 
వవాంచవలెను. భగవంతునికి ఈ సృషియంతయూ భాగ్యమే. అనగా సంపదయే 
గాని సమస్యలు లేవు 


9. ఈ సౌరమండలమునందలి అన్ని వేగములకన్నా సూర్యునివేగము 
హెచ్చు. మిగిలిన వారి వేగములన్నియూ సూర్యుని వేగముతో పోల్చినచో 
అల్పములు. సూర్యుని కిరణములు మిక్కిలి వేగవంతములైనవి. 

10 సూర్యుని అగ్నిగోళమే మన సౌరమండలమునకు ठ. వెలుగు 


_అచ్చటనుండి ప్రారంభమయి సౌరమండల మంతయూ వ్యాపించుచున్నది. ఈ 
సూర్యుని కిరణములే లేక వెలుగే మిగిలిన జీవులు గ్రహములు పుట్టుటకు 


రహస్య ప్రకాశము 149 


నశించిపోవుటకు కారణమగుచున్నది. సౌొరముండలము నశించినప్పుడు ఈ 
గ్రహములన్నియూ సూర్యుని వెలుగునందు లీనమగును. అనగా సమస్త సృష్టయూ 
అగ్నిచే భక్షింపబడుచున్నది. నారాయణుడే అగ్నిగా వచ్చెను గనుక ఆయన 
అమితాశనుడు. 


41. 2॥ డఉద్భవః క్రోభణోదేవః శ్రీగర్భః పరమేశ్వరః | 
కరణం కారణం కర్ష్ణా వికరా గహనోగుహః ॥ 


ప్రతిపదార్థము :- 1. ఉద్భవః = పుట్టుకయైనవాడు, 2. క్షోభణః = 
క్షోభింప చేయువాడు, కలతపెట్టువాడు, 3. దేవః = ప్రకాశవంతుడు, 4. 
శ్రీగర్భః = సంపదకు పుట్టుకయైనవాడు, 5. పరమేశ్వరః= పరమాత్మ, 6. 
కరణం = నిర్వహణ, 7. కారణం = కారణము, 8. కర్ణా = చేయువాడు 
9. వికర్త = చేయనివాడు, 10. గహనః = గ్రహించుటకు కష్టమయినవాడు, 
11. గుహః = గుహవలె రహస్యమయినవాడు. 


తౌత్పర్యవయు :- పరమాత్మను అన్నిటికి కారణమైనవానిగా, కలత పెట్టువానిగా, 
ప్రకాశవంతునిగా, సంపదలకు మూలముగా, ఆచరణగా, కారణముగా, 
చేయువానిగా, మరియు చేయనివానిగా, గ్రహించుటకు కష్టమైన వానిగా, 
గుహవలె మనలో దాగియున్న ప్రజ్ఞగా ధ్యానము చేయుము. | 


వివరణ :- 1. ప్రతివానికిని తన స్వభావమే తనకు మూలమైయున్నది. 
అట్టి స్వభావము భౌతికరూపమున వ్యక్తమగుచున్నది. కాని ఈ స్వభావము 
భౌతిక రూపము రెండునూ పరమాత్మనుండి పుట్టినవే. కనుక ఆయన అన్నిటి 
పుట్లుకకూ ` కారణమెనవాడు 


23 సృష్టియందలి అనేకత్వము సృష్టికి కారణము. ఈ అనేకత్య్వము 
వలననే బ్రహ్మకు సృష్టిచేయుట సాధ్యమగుచున్నది. ఈ అనేకత్వమునందుగల 
ఏకత్వము జీవులను పుట్టించుచున్నది. ఈ ఏకత్వము, అనేకత్యము మున్నగునవి 
భగవంతుడు క్రోభింపచేయుటవలన లేక కలత పెట్ట్లుటవలన జరుగుచున్నవి 
ఇవియే సృష్టియందు ఆకర్షణ, వికర్షణ అను శక్తులుగా పని చేయుచున్నవి 
పరమాత్మచేయు ఈ క్రోభణము వలన సృష్టిస్థితి లయములు జరుగుచున్నవి 
ఇంకనూ వివిధ ఆకారములు, వర్ణములు, = >6 ६००००९०, ॐ అతలు కూడా 


150 విష్ణు సహస్ర నామము 
ఐర్పడుచున్నవి. ఇవన్నియూ అందంతర్లీనమై యున్న భగవంతునిగూ भ्‌ 
తెలియజేయును. छतः ఆయా రూపములు మున్నగువాని వలన భగవంతుని 


ప్రకాశము వ్యక్తమగుచున్నదని యర్థము. 


4. సిరి లేక సంపద పరమాత్మనుండియే పుట్టును, సకల సృష్టియందలి 
సంపదయిు భగవంతుని సంపద, మరియూ ఇది అంతయు సృష్బనుండియే 
పుట్టును ఆ సృష్బ భగవంతునినుండి పుట్టుచున్నది. కనుక అతడు త్ర 
సంపదకు తానే కారణమై యున్నాడు. 


5. ఈశ్వరుడనగా పరిపాలకు పరమేశ్యరుడనగా ఈ సృష్టిని 
నడపంచుచూ పరిపాలించుచున్న దేవతలందరి సమాహార స్వరూపమే తానైన 
వాడు. ఆయన జీవులనూ ప్రకీతిని వారి గుణములుగా, స్వభావములుగా 
పరిపాలించును. సకల జీవులు తమతమ స్యభావములకు లోబడినవారే. త్రము 
స్వభావములను అతిక్రమించి ఎవరూపోలేరు. ఎవరి స్వభావము ననుసరించి 
వారు పనిచేయుచుండగా సృష్టి నిర్వహింపబడుచున్నది. ధర్మము ననుసరించియే 
19 69०599९9, స్వభావములు పుట్టినవి. కనుక జీవులు తాము 202) 
చేయుచుండుటలో ధర్మమునే నిర్వహించుచున్నారు. అట్టి ధర్మము పరమేశ్వరుని 
వలన కలుగుచున్నది. 


6. లోకమునందు ప్రతివాడునూ పరిసరములనూ, వస్తువులను మరియు 
వ్యక్తులనూ తన పనులకు సాధనములుగా నుపయోగించుకొనును. అటు 
పయోగించుకొనుటలో తాను కూడా ఒక సాధనమే అగుచున్నాడు. ఇట్లు 
పరిసరములు, వ్యక్తులు, ఒకరి కొకరు సాధనములగుట భగవంతుని సంకల్ఫ్సమే 
ఆయన ప్రణాళికయందు లోకములన్నియు సాధనములే. అనగా భగవంతుడే 
 వాటిరూపమున సాధనమగుచున్నాడు. ఎప్పుడు ఎవరికేది కావలెనో వానిని 
 నిర్వబాంచుటయందు, సమకూర్పుటయందు తాను సాధన మగుచున్నాడు 


7. కార్యకారణ సంబంధమన్నది సృృష్బయందలి ఒకభాగము. పనులకు 
కారణములు, కారణములకు ఫలితములు మరల ఆ ఖలితములు మరికొన్ని 
పనులకు కారణములై, మొత్తమంతయు నొక గొలుసువలె నేర్పడును. ఒకడు 
నెలకు 1000 రూ. సంపాదించుకొనుచు 1200 రూవయలు ఖర 


రహస్య పకాశము 151 


పెట్టినచ్‌ ప్రతినెల అప్పు పెరుగును. అప్పు తీర్చుటకు క్రొత్త అపు చేయవలసి 
ఉండును. ఇట్లు అప్పులు వానిపై వడ్డీలు పెరిగిపోవుచుండును. ఈ సమస్యకు 
అంతుండదు. అట్లు పనులకు కారణములు, ఫలితములు ఒకదానినొకటి 
బంధించుచుండును. అట్లే మనమేపని యైననూ చేయవలసి యున్నచో దానికి 
కారణము .కావలెను. పనిచేయుట ముఖ్యముకాని, కారణము కాదు. 
తల్లిదండ్రులు తమ పల్లలను పోషించుటకు వారియందు గల మమకారము 
కారణము కావచ్చును. కానీ యిచ్చట పోషింపబడుట ముఖ్యము గాని 
మమకారము కాదు. భగవంతుడు సకల జగత్తులనూ అందలి జీవులను 
ఎకారణము లేకయే రక్షించి పోషించుచున్నాడు. 

8. అట్లు పనిచేయుటకు కారణమున్నది, కనుక పనిచేయుచుంటినని 
తలుచువాడు పనులకు కర్తయగును. నిజమునకు పనిచేయుటకు (568 
పరమాత్మనుండియే జీవుని మనస్సునకు తోచును. తనకు తోచినది కనుక 
చేయుచున్నానని తలచువానికి, తనకెట్లు తోచుచున్నదో తెలియదు. కనుక 
అందరి యందునూ భగవంతుడే కర్తగా యున్నాడు. 


9. భగవంతుడు పనులు చేయుటకు కారణమెట్లగుచున్నాడో, 
నశింపచేయుటకు కూడా అల్లే కారణమగుచున్నాడు, పూవు విచ్చుకొని మరల 
పూవు నశించి కాయ అగుచున్నది. అట్లే గింజలు పట్టుట వలన కాయ 
నశించుచున్నది. భగవంతుడు సృష్టిని విస్తరింపచేసి మరల నశింపచేయుచున్నాడు 
అనగా తనలోనికి లీనము చేసుకొనుచున్నాడు. ఇట్లు చేయుట, నశింపచేయుట 
అను రెండు ప్రక్రియలు తానే 


` 10. గ్రహించుట. అనునది మనస్సు, వివేకము మున్నగు వనికి 
సంబంధించినది. ఈ మనస్సు, బుద్ది, మొదలగునవి ప్రకృతి నుండిపుట్టినవి 
ప్రకృతి పరమాత్మ నుండి పుట్టినది. కనుక మనస్సు భగవంతునిలో ఒక 
భాగమే యగుచున్నది. కాబట్టి మనస్సు భగవంతుని గూర్చి గ్రహింపలేదు. 
సముద్రము పై నున్న కెరటమునకు సముద్రము లోతు తెలియదు. అల్లే 
మనస్సు పరమాత్మయను సముద్రమునందలి కెరటము. కనుక పరమాత్మను 
గూర్చి మనస్సుకు తెలియదు తెలిసికొనలేదు. | | 


152 విష్ణు సహస్ర నామము 


11. గుహ యనగా రహస్యము. మానవుని యందు, భౌతిక శరీరము, 
మనస్సు బుద్ది మున్నగు వేరు వేరు పొరలు ఒకదాని యందకటి 
యిమిడియున్నవి. అల్లే శరీరము నందు అవయవములు, రక్తనాళములు, 
గుండె ఊపరి తిత్తులు మొదలగునవన్నియు పని చేయుచున్నని. వీటన్ని టిని 
పరిశీలించినచో వేటికవి సమర్ధవంతముగా పని చేయుచు పరస్సరత్వము 
కలిగియున్నవి. కాని వీటి యందు పరస్సరత్వము కలిగించు సమాహార 
ప్రజ్ఞ ఒకటి పనిచేయుచున్నదని తెలియనిచో అవి పనిచేయుట యందలి 
సామర్థ్యము తెలియదు. ఇట్లు అన్ని వస్తువులయందును, లోకములయందును 
భగవంతుడు అంతర్లీనముగా పని చేయుచున్నాడు కాని బయటికి మాత్రము 
వీటికవిటేం 236 ०७४००7२ పనిచేయుచున్నట్లు, ఒకదాని కొకటి 
పంబంధములేనట్లు కనిపించును. కాని గమనించినచో అవి ఒకదానిపై మరి 
యుకటి ఆధారపడి యున్నట్లు తెలియును. ఈ ఆధారమే భగవంతుడు. 
అతడు కనిపించడు. వానిని తెలియవలెనన్నచో మన మనస్సు పని చేయుటను 
గమనించవలెను. దీనిక ముందుగా ఒక చోట ప్రశాంతముగా కూర్చుండి 
కనులు మూసికొని “ఓం కారమును ఉచ్చరించుచూ మనస్సులో. అది 
పుట్టుచోటు, దానికి కావలసిన శ్యాస పుట్టుచోటు గమనింపవలెను. అదియే 
పరమాత్మ. ఇట్లు ధ్యానమునందు తనలోనికి తాను ప్రవేశించుటనే గుహలోనికి 
ప్రవేశించుట ఆని చెప్పబడినది. పెద్దలు గుహలలో తపస్సుచేయుట అని 
చెప్పునది దీనిని గూర్చియే. అట్లు గుహయందు తెలియబడువాడు గనుక 
నారాయణుడు గుహః అని పిలువబడుచున్నాడు. 


42. छ వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః । 

| | ०: పరమ స్పష్టః స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ 

ప్రతిపదార్థము :- 1. వ్యవసాయః = నిరంతరము యత్నించువాడు, 2. 
` వ్యేవస్థానః = వేరువేరుగా విభజించువాడు, 3. సంస్తాన స్థాపన చేయువాడు, 
4. న్యానదః = చోటుయిచ్చువాడు, 5 ధృవః = ధృవము లేక యిరుసు 
అయినవాడు, 6. పరర్ధ్థిః = ఇతరులకు అభివృద్ధి కలిగించువాడు, 7. 
పరమస్పష్టః = వ్యక్తము, అవ్యక్తము అను ఉత్తమోత్తమ స్థితులు, 8. తుష్టః 


రహస్య ప్రకాశము 153 | 


= తృప్తి చెందినవాడు, 9. పుష్టః = చక్కగా పోషింపబడువాడు, 10. 
పభేక్షణః = శుభము కలిగించు చూపులు కలవాడు. 


లౌత్సర్యవయు :- భగవంతుని నిరంతరము యత్నించువానిగా, ఇతరులను 
తరగతులుగా విభజించి స్థాపన చేసి స్థలము ఏర్పరచు శక్తిగా నిన్ను తన 
చుట్టు త్రిపుకొను కేంద్రముగా ధ్యానము చేయుము. అతడు యితరులకు 
అభివృద్ధి కలిగించి శ్రష్టము, ఉత్తమములైన వ్యక్తము అవ్యక్తము అను శక్తులుగా 
యున్నాడు. ఇంకనూ తృప్తిగా; పోషణగా, శుభ దృష్టిగా తెలియబడుచున్నాడు. 


వివరణ :- 1. నిరంతరము పనిచేయుట అను శక్తివలన మానవుడు 
నిలిచియున్నాడు. మన శరీరమునందు గుండె, ఊపిరితిత్తులు, మున్నగు 
భాగములు క్షణకాలమైననూ విశ్రాంతి కోరక పని చేయుచున్నవి గనుకనే బతికి 
యున్నాము. అల్లే మనస్సునకు ఆలోచించుట పని. వీటివలననే మానవులు. 
పరమాత్మ కన్నా వేరుగా నుండుట సంభవమగుచున్నది; దీనినే తమస్సు 
అందురు. ఈ తమస్సు తొలగినచో మనసు అంతర్యామియందు లీనమగును 
కనుక సృష్టి కొనసాగవలెనన్నచో ఈ మనసు మున్నగునవి నిరంతరమూ అల్లే 
పనిచేయుచుండవలెను 


2. మనలోగల జీవప్రజ్ఞ వలననే భౌతిక ప్రపంచమును వేరువేరుగా 
విభజించ చూపుచున్నాము. అణువునందు, కణమునందు ఇట్లు తనను తాను 
విభజించి కొను గుణము పనిచేయుచున్నది. ఈ శక్తియే సూర్యునియందు పని 
చేయుట వలన సౌరమండలము ` వేరుగా నేర్పడుచున్నది. ఇట్లు తనని తాను 
వేరుగా విభజించుకొను శక్తి వలననే చునము మిగిలిన ప్రపంచము కన్నా 
వేరుగా నుండగలుగుచున్నాము. 

3. ఇట్టి విభజించు కొను శక్తివలన తనని తాను వేరుగా స్థాపన 
చేసుకొన గలుగుట సాధ్యమగుచున్నది. ఇట్లు ఈ వేరుగా స్థాపన చేసుకొనుటవలన 
తన. శరీరమును, అందలి భాగములను, . మనస్సునూ నిర్మించుకొని స్థాపింప 
గలుగుట సంభవమగుచున్నది. అంతేకాక ఇట్టి స్థాపించుకొనుశక్తి వలననే వ్యక్తి 
సమాజమునందు నిలబడి పనిచేయగలుగుచున్నాడు. నాయకులు, పరిపాలకులు, 
చక్రవర్తులు చివరకు గురువులు కూడా ఇట్లు తమ నివాసము స్థాపించుకొనుట 


154 విష్ణు సహస్ర నామము 


(>, 


వల్లనే మిగిలినవారికి రక్షకులు, మార్గదర్శకులు అగుచున్నారు. 


4 కాలము మరియు ఆకాశముగా దిగివచ్చిన శక్తియే జీవులకు 
సృష్టిలో స్థలమును కల్పించుచున్నది. ఇతరులకు చోటు యిచ్చు సహృడయకత్త, 
వారు జీవించుటకు సహకరించు సజ్జనత్య్వము వలన వ్యక్తిని ఒక కుటుంబమునకు 
గాసి సమాజమునకు గాని అధిపతిని చేయును. వారిని ఫలాపేక్ష ల్రేక్ర 
ప్రిమించుటచలన ఆదరించుట వలన ఇది సాధ్యమగుచున్నది. మనలోనున్న 
ఈ శకి నారాయణుడే. 


5. జీవులయందున్న నేనను ప్రజ్ఞచుట్టునూ, మనస్సు పరిభమణము 
చేథయుచున్నది.. డీనివలననే తనచుట్టు తానం తిరంగం ప్రవృత్తి 
మనయందేర్చడుచున్నది. ఈ శక్తి పనిచేయుటకు యిరునుగా వెన్నుపాము 
పనిచేయును. ఈ వెన్నుదండమే మనస్సుకు, శరీరమునకు కేంద్రమై నిలిచి 
యున్నది. శిరస్సునుండి మూలాధారము వరకూ గల ఈ దండము ఇరుసు 
వలె పనిచేయును. ఆల్లే భూమి పరిిభ్రమణమునకు కారణముగా ఉత్తర 
థ్రవమునుండి దక్షిణధ్రవము వరకుగల ఇరుసు ఆధారముగా నున్నది. ఈ 
పరిభ్రమణమునకు కేంద్రము ధృవనక్షత్రము. కనుక ఈ ధ్రువ నక్షత్రమే 
మనస్సు, భూమి, మున్నగువాని పరిభ్రమణమునకు కారణము, లక్ష్యమునై 
యున్నది. ఇట్టి ఈ ధ్రువ నక్షత్రముద్యారా పనిచేయు శక్తి నారాయణుడే. 


6. సూర్యునివలన భూమి వృద్ధి చెందుచున్నది. అల్లే జీవునినలన 
' వానిపై ఆధారపడి యున్నవారు అభివృద్ధి చెందుచున్నారు. ఇట్లు అభివృద్ధి 
చెందుటకు కారణము ప్రేమయే. అది సూర్యుని నుండి భూమికిని, యితర 
గ్రహములకునూ ప్రసరించి వానిని పట్టియుంచుటయే గాక పోషించి 
०९०८००56. అల్లే వ్యక్తులయందు పేమవలన అభివృద్ధి కలుగుచున్నది. 
ఇట్టి ప్రేమ నారాయణుని రూపము, 


7. అన్నిటికన్నా గొప్పది, ఉత్తమమైనది, ఆకాశమే. ఎందుచేతననగా 
మనకు తెలిసినంతలో గొప్పవి ఉత్తమమైనవి అగు సమస్తమునూ ఆకాశము 
నుండియే పుట్టుచున్నవి. ఈ ఆకాశము వ్యక్తముగా నుండి, దానియందు 
అన్నియును అవ్యక్తముగా నున్నవి. అనగా తరవాత పుట్టబోవు తారలు 


రహస్య ప్రకాశము 19: 


గ్రహములు, చోటుయందు అవ్యక్తముగా- నున్నవి. కనుక నారాయణుడే 
అన్నిటికన్నా ఉత్తమము గొప్పదియగు ఆకాశముగా నున్నాడు. 


8. తృబ్ర భగవంతుసియొక్క రూపము. తృప్తి చెందినవాడు పరిపూర్ణతకు 
గ్రగరగానుండును, ఎవడు ఎ ఎ విషయములయందు, లేక లోకములయందు 
తృప్తి చెందునో ఆయా విషయములయందు పరిపూర్ల్తత సాధించినవాడని 
అర్గము. తృప్తి చెందినవాని మనస్సునందు కలిపురుషుడు పనిచేయడు. అట్టి 
వానివలన ఇతరులకు ధర్మము లభించును. ఈ రహస్యము తెలిసినవాడు 
మనస్సును తృప్తిగా నుంచుకొనుట అభ్యాసము చేసుకొనుచుండును 


9. శరీరము పనిచేయుటకు ఆహారము, నీరు మొదలగునవి కావలెను 
ఇని జీవునికి జీర్ణమగుటవలన శరీరమునకు పుష్టికలుగుచున్నది. ఆహారము 
సక్రమముగా జీర్ణము కావలెనన్నచో శరీరమారోగ్యముగా నుండవలెను. ఈ 
ఆరోగ్యము శరీరమునందు సని చేయుచున్న. అనేక శక్తుల సామ్యము వలన 
లభించును. ఈ సామ్యమును నారాయణుడే జీవుల కిచ్చుచున్నాడు. కనుక 
నారాయణుడే ' జీవులను పోషించుచున్నాడు | 


| 10. పైన చెప్పబడిన పోషణము జీవులకు కలిగించువాడు సూర్యుడు 
సూర్యుని కిరణములవలన జీవుల. కాహారము లభించి, ప్రాణశక్తి - పనిచేయుట 
సంభవించుచున్నది. అంతేకాక ఈ సూర్యకిరణములు వలననే జీవులు ఒకరినొకరు 
పీమాదరములతో చూచుకొనుచున్నారు. అట్టి శుభమగు చూపులతో సూర్యునిద్యారా 
భగవంతుడే చూచుచున్నాడు. 

्॥ రామో విరామో విరజో మార్గోనేయో 5052 505०६ 1 
వీరశ్శక్తిముతాం. శ్రేష్ణో ధర్మో. ధర్మవిదుత్తమః ॥ 

ప్రతిపదార్థము = 1. 0 శ్రిరాముడు, 2. విరామః = లయము. 
చేయువాడు, 3. విరజః = రజస్సుకతీతమైనవాడు, 4. सर्वः = 
మాగ్గమైనవాడు, 5. నేయః = నడుపువాడు, 6. నయః = నీతి రూపమైనవాడు, 
7. అనయః = నీతికతీతమైనవాడు, 8. వీరః = వీరుడు 9, శక్తిమతాం 
= శక్తిమంతుడు, 10. శ్రేష్టః'= మిక్కిలి ఉత్తముడు, 11. ధర్మః = ధర్మము 


:ఎ౦ షు సహస్ర నామము 


యొక్క రూపమైనవాడు, 12. ధర్మవిత్‌ = ధర్మము తెలిసినవాడు, 13 
ఉత్తమః = గొప్పవాడు. 


తాత్పర్యము :- భగవంతుని శ్రీరామునిగా, సృష్టిని తయము చేయువానిగా, 

రజస్సున కతీతునిగా మార్గముగా మరియు నీతి పధముగా, మరియు 

నీతికతీతునిగా ధ్యానముచేయుము. . ఆయన శక్తిగల వారందరికన్నా 2; 

 , వీరునిగా ధర్మరూపునిగాా ధర్మము తెలిసినవానిగా, ఇతరులు అందరికన్నా 
గొప్పవానిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. శ్రీరాముడు, ధర్మమును, నీతిని ८०६००८० స్థాపించుటకు 
దిగివచ్చెనం. నారాయంణుని ధర్మస్యరరాపవుయిన అవతారమే 
శ్రీరాముడు. 


: 2,3. ఎ పని ఎప్పుడు నిలుపవలెనో తెలియుట, దైవదత్తమయిన 
వరము. ప్రకృతియందలి ఈ లక్షణమే ప్రకృతిని మరల పరమాత్మయందు 
లయము చేయును. సృష్టిచేయుట, లయముచేయుట అనునవి సామాన్యుల 
ఊహకందని విషయములు. కాని మనస్సు, ఇంద్రియములు లయము చ్చే 
జీవితమంతయు ఒకే వర్తమానముగా నుండు స్థితి భగవదనుగ్రహముబే 
లభించును. తాను కల్పించుకొనిన కర్మలవలన ఫలితములను అనుభవింపవల్ప 
యుండును. ఇట్లు ఫలితముల్లై ప్రాకులాడు స్థితి నశించి నిరంతరము 
వర్తమానమున జీవుడు నిలువగలుగుట కూడా లయమగుటయే. ఇది మనస్సు 
మున్నగు లోకములకు ప్రభయ స్థితి వంటిది. అనగా అంతర్యామి తప్ప 
ఎమియూ మిగులని స్థితి రజుస్సనునది పనులు చేయుటకె మనస్సునకు 
కలుగు దురద వంటిది. అనగా ఎదియో ఒకపని చేయునంతవరకూ మనస్సును 
. గీలిపెట్టుచుండును. ఈ రజస్సునకు మనస్సు ఆతీతమైనచో సత్వస్థితి లేక 
ప్రశాంతత లభించును. మరియూ రజస్సు అనగా. మొట్టమొదటి భౌతిక 
ద్రవ్యము, విరజము అనగా రజస్సునకు ముందున్న స్థితి. అనగా అణువులు 
_ పరమాణువులు పుట్టుటకు ముందున్న ®. పరమాత్మ యిచ్చట ९206 
జీవులను పరిపాలించును. నిజమెన సన్యాస స్థితిలో నున్న వారలు విరజము 
| అను &ॐ యందుందురు. 


రహస్య ప్రకాశము 


4. మార్గమనగా జీవులు భగవంతుని గూర్చి తాము కల్పించుకొన 
ఢహలు. అట్టి తన ఊహాలననుసరించి భగవంతుని తెలిసికొనుటకు ప్రతివాడును 
థుత్నించి చివరకు ముక్త స్థితిని పాందును. 


5. నాయకుడు కావలెనన్నచో తోటివారి హృదయములను గూర్చి చక్కగా 
కిలియుటయే "5, తగు శక్తి సామర్థ్యములు గూడా కలిగియుండవలెను. 
భగవంతుడే జీవులకు అట్టి స్థితి కలిగించును. ప్రతి జీవియందు వాని 
ఫంకల్పముగా తానే పనిచేయుచు అనేక పరిస్థితులను దాటించి పరిపూర్ణత్యమునకు 
నడిపించుకొని పోవును. కనుక భగవంతుడే జీవులకు నిజమైన నాయకుడు. 


6.7. మానవుని యందలి అసుర లక్షణములు నిగ్రహింప బడవలెనన్నచో 
సతిమార్గమున జీవించుట తప్పని సరి.. క్రమశిక్షణతో గూడిన సాధు జీవనమే 
ఓని యందలి నీచ ప్రకృతిని (णन Nature) అదుపులోనికి తెచ్చును. దీనికి - 
మందు దుష్టలక్షణములతో కూడి నీతినియమములు లేని జీవితము గడుపువానికి 
అట్టీ జీవితమువలన కలుగు ఫలితములే, మరియు కష్టములే వానిని క్రమేణా 
వుంచి మార్గమునకు త్రిప్పును. అంతేగాక నీతినియమములతో కూడిన ఉపాసన 
లేక సాధన కొంతవరకు మాత్రమే ఉపయోగించును. అటుపెన నీతి నియమముల 
అవశ్యకత తొలగిపోవును. ఆట్టివానికి ఇవి తప్పనిసరి కావు. ఇతరులవద్ద 
ధనము ఉచితముగా తీసకొనరాదను నియమము కొంతవరకూ మాత్రమే సత్యము. 
కొని ధనముపై వ్యామోహము లేని యోగి అవసరమైనచో తాను చేసిన 
సహాయమునకు ప్రతిఫలముగా ధనము అడిగి తీసుకొని, మిక్కిలి కష్టములో 
నున్న మరియొకనికి ఇచ్చివేయవచ్చును. అట్లే నిరంతరము భగవంతునియందు 
వునస్ఫు సమరృణ చెందినవారు ప్రత్యేకముగా నియమిత కాలమునందు 

६८२०००९, పూజిచేయుట మున్నగునవి చేయనక్కరలేదు. ఇతరులకు 
కదాహరణగ నుండుటకై వారు అట్టు చేసిననూ వారు చేయుచున్న 
ఉత్తమకార్యములకు ఇవి ప్రతి బంధకమెనచో మానివేసిననూ పొరబాటు లేదు 
కనుక నీతి మార్గముతో బాటు నీతిలేని మార్గము కూడా నారాయణుడే. 


8,9,10. బలవంతులలో బలమును నేనే అని భగవర్గీతలో కృష్ణుడు 
ను. దీనికి ఉదాహరణ శ్రీరాముడు, పరశురాముడు మున్నగువారు. ఈ 
బథీము దుష్టులలోను'సజ్జ్ఞనులయందు కూడా సమముగా పని చేయుచున్నది 


158 విష్ణు సహస్ర నామము 

దుష్టులు తమ బలమును, ఇతరులను బాధించుటకె వినియోగింతురు సజ్ఞనుల్ప 
తమ బలమును, ఇతరులను సుఖపెట్లుటకె వినియోగింతురు. కనుక ०290258 
యందలి బలము పరమాత్మయి మొదటి వర్గము వ 6९) రాక్షసులనియూ 


రెండవ వర్గము వారిని దేవతలనియూ పిలుతురు. ఇట్లు దేవతల యందలి 
బలము నారాయణునికి చెందినది 


11,12. ధర్మము అంతర్యామిచె ప్రకృతియందు స్తాపింపబడ్తినది 
కనుక జీవులందరికి అప్రయత్నముగా ధర్మము వర్తించును. అనగా వారికి 
తెలిసననూ, తెలియకున్ననూ, ఇష్టమైననూ, కాకున్ననూ, ధ ర్మము వారియందు 
పనిచేసి తీరును. ప్రతివారును తవుకు తెలియకుండా. ధర్మము 
నవలంబించుచున్నారు ఈ ధర్మము వారి వారి మనస్సులనుండి ప్ర 
చేయుచున్నది. అదియే అలవాట్లుగా, ఇష్టాయిష్టములుగా పని చేయును 26 
అంతయు నారాయణునిచే కల్సింపబడినది 


13. ఈ ధర్మము గూర్చి. తెలిసినవారు ధ్యానము చేసి భగవంతుని 
ధర్మ స్వరూపునిగా తెలుసుకొనగలుగుచున్నారు. అనగా భగవంతుడే ధర్మము 
యొక్క రూపముగా దిగివచ్చెను. దీనిని తెలిసి ఆచరించువారు ఉత్తమజీవులు 
శీరాముడు ఈ ధర్మస్వరూపమే తన జీవితముగా ఆచరించి చూపెను. ఆయన 
కుమారుడుగా, - భర్తగా, స్నేహితునిగా శతృవుగా, వీరునిగా, శిక్షకునిగా, 
రక్షకునిగా, సోదరునిగా, తన ధర్మములను చక్కగా ఆచరించి చూపెను. 
ఇన్నింటి యందునూ నాటికి నేటికి శీరాముడే ఆదర్శము 


44. శ వెకుంఠః పురుషఃప్రాణః ప్రాణదః '. ప్రణవః పృథు 
బారణ్య గర్భశ్శ్ళత్రుఘ్నా వ్యావోవాయురధోక్షజ || 


ప్రతిపదార్థము :- 1.వైకుంఠః = వైకుంఠము, నారాయణుని లోకము, 2. 
పురుషః = పురుషుడు, 3. ప్రాణః = మానవునికి విశ్వాసను 5८२ 
లోకము, 4. ప్రాణదః = ప్రాణము నిచ్చువాడు, 5. ప్రణవః = ఓంకారము, 
6. పృధుః = పృధుచక్రవర్తి, 7.. హిరణ్యగర్భః = బంగారపు గ్రుడ్డువలె 
ప్రకాళశించువాడు, 8. శృత్రుఘ్నః = శతృవులను సంహరించువాడు, 9 समः 
= వ్యాపంచువాడు, 10. వాయు \' = , వాయువు, . €७&& 2 = | 


ay 


రహస్య ప్రకాశము 15 
జన్మనెత్తుట్లకె దిగివచ్చిన అంతర్యామి, 


తాత్పర్యము :- భగవంతుని అన్నిటికన్నా పైనున్న లోకము నందుండువానిగా, 
జీనియందునూ, విష్ణువునందునూ గల ప్రజ్ఞగా, జీవితముగా, శ్యాసగా, జీవితము 
నిచ్భువానిగా, ఓంకారముగా, పృధు చక్రవర్తిగా, హిరణ్య గర్భునిగా, శత్సవులను 
| సంహరించువానిగా, శతృవులందు వ్యాపించువానిగా, వాయువుగా, సృష్టిలోనికి 
దిగివచ్చు లేక జన్మించు శక్తిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. వికుంఠములేని చెతిని వైకుంఠవుందురు. ఇది 
నారాయణుడుండు లోకము. అనగా ఈ లోకమునందు నారాయణుడు, 
నారాయణలోకము అని రెండుండవు. నారాయణుడే ఆ లోకముగా నుండును. 
అనగా అట్టి స్థితియందున్న వారందరూ నారాయణుని యందుందురు. లేక 
వారియందు నారాయణుడుండును. అన్నిలోకములకు పైన గల లోకము 
६०८००८० ఏడవలోకమునందు (ఉత్తమ స్థిత) వారుందురు. అనగా ఏ 
మాత్రము అపరిపూర్ణత మిగిలియుండని ६. భాగవతము నందలి వైకుంఠపుర 
వర్ణనమునందు అక్కడివారు కారణమక్కర లేకయే నిరంతరము సంతోషముగా 
సరససల్లాపములతో జీవించుచుందురని వర్ణింపబడినది. శ్రీకృష్ణుడు గోపికలను 
గోపకులను బృందములు బృందములుగా తీర్చి, వారు ఎల్లపుడు ఇట్టి 
స్థితిలోనే జీవించునట్లు శిక్షణనిచ్చెను. వారందరు పూర్ణ జన్మలలో వేద 
వేదాంగములును, సకల శాస్త్రములు తెలిసిన యోగులు, మునులు, కాని 
వారిజ్ఞానమే వారి పురోగతికి అడ్డువచ్చుటచే శ్రీకృష్ణుడు వారిని అమాయకులైన 
పల్లెజినులుగా పుట్టించి వారి మనస్సులను తానాకర్ణించి తన యందే 
నిలిచియుండునట్లు చేసెను. అట్టి స్థితినే వైకుంఠమందురు. కనుక దీనిని 
గూర్చి ఎంత తెలుసుకున్ననూ, ప్రయత్నించిననూ అంత దూరమగును. 
తెలియుట వేరు, ` ఆచరించుట వేరు. వంటగూర్చి తెలియుటవలన ఆకలి 
తీరదు. వంట చేయుటవలన మాత్రమే ఆకలితీరును. అల్లే ఇతరులను ` 
కారణమక్కరలేకయే ప్రేమించి, వారిని సుఖపెట్టి తాను సుఖపడుట మాత్రమే 
యోగజీవనము. అనగా జీవులు వెకుంఠము అను పితియందు ఉండుటయేకాని 
మరే విధముగను యిది లభ్యముకా ` । 


160 విష్ణు సహస్ర నామము 

2. పురుషః అను శబ్ధమునకు ఈ లోకమునందున్న “నేను అను 
६३ అని అర్దము. భౌతిక లోకమునుండి అన్ని లోకములందును ఆయా. 
లోకములుగా నున్న ప్రజ్ఞయే ఆని అర్థము. అల్లే దేహామునందు కూడా శ 
పురుషుడు పని చేయుచున్నాడు. ఆ పురుషుడు నారాయణుడే అయి వున్నాడు, 


3. ప్రాణశక్తి మన శరీరమునందు శశక్తిగను, విశ్వమునందు రుద్రులుగను 
పనిచేయును. భౌతిక పదారమునకు, ప్రజ్ఞకు మధ్య ఈ ప్రాణశక్తి అనుసంధానము 
చేయును. 


4. ప్రాణదః అనగా మానవులకు ప్రాణశక్తి నిచ్చువాడు సూర్యుడు, 
ఆయన కీరణముల ద్యారా ప్రాణశక్తి జీవులకు లభ్యవుగుచున్నది. 
అంత రిక్షవున ౦దలి ప్రాణశక్తిని సూర్యుడం (గ్రహించి, జీవులకు 
పంచిపెట్టుచున్నాడు. అందుచేతనే సూర్యుడు సుపర్ణ సూక్తమునందు అవ 
యొక్క పాలపాదుగుగా వర్ణింపబడినాడు. కనుకనే సూర్యుడు జీవులకు తండ్రిగా 
కూడా వేదమునందు చెప్పబడినాడు. 


5. ప్రణవమనగా ఓంకారము. ఈ ఓంకారమే మొట్టమొదటి శబము. ` 
దీనినుండి చోటు పుట్టినది. చోటునుండి మిగిలిన సమస్తము వచ్చినది. ఈ 
ఓం కారము నుండియే జీవునికి శ్వాస పుట్టుచున్నది. కనుక ఈ “ ఓం” 
కారమును ధ్యానము చేయవలెనన్నచో మొదట శ్యాసను ధ్యానము చేయవలెను, 
(శ్వాసను గూర్చిన ధ్యానము ఇంతకు ముందు వివరింపబడినది) శాసను 
థ్యానము చేయువాడు “ఓం” కారము నందుండును. అనగా తాను శాస 
తీయుట మాని తనయందు శ్యాస యుండును 


- పృధు చక్రవర్తి భూమియొక్క భౌతిక రూపము తీర్చి దిద్దెను. 
ఆయన భూమికి ఉత్తర ధృవమునకు పైన పని చేయుచున్న శక్తుల 
సమాహారమును నిర్మాణము చేసినవాడు. సుడిగా పని చేయుచున్న ఈ సమాహార 
శక్తికి మేరువు అని పేరు ఆయన మేరువును గోవుగా చే సమస్త సంపదలను ` 
పిదికెనని భాగవతమునందు చెప్పబడినది. ఈ మేరువను శక్తి వలన భూమిపె. 
__ ఐంటలు, వృక్షములు, జీవులు మొదలగు సకలసంపదలు ఏర్పడినవి. ధృవుని 
నుండి భూమిపైకి శక్తులను ఈ మేరువే ఆవాహనము చేయును అట్టి ధృవుని. 


రహస్య ప్రకాశము 161 


నుండి వచ్చు ప్రజ్ఞ వలననే భూమి బొంగరము వలె త్రిప్పబ్బడుచున్నది. అల్లే. 
® కావలసిన శక్తి అంతయు = మేరువను కేంద్రము వద్ద పని 
దేయుచున్నది. ఇట్లు భూమియందు సంపద లేర్పడుటకు పని చేయుచున్న ' 
ప్రజ్ఞయే పృథువు. 

7. బంగారు వర్ణముతో కూడిన వెలుగే తన రూపముగా సృష్టి. 
మొట్టమొదట వ్యక్తమయ్యెను. ఈయన పురుష దేవతగా చెప్పబడినపుడు, 
బ్రహ్మగా చెప్పబడెను స్త్రీ దేవతగా చెప్పుబడినపుడు ప్రకృతిగా చెప్పబడెను. 
కనుకనే శ్రీ సూక్తము “హిరణ్యవర్థాం' అని ప్రారంభమగును. దీనికి పైనున్న 
వెలుగు జీవప్రజ్ఞ కందనిది కనుక, అది చీకటి అని పిలువబడినది. వేదమునందు 
భగవంతుని ఈ తత్వమే కృష్ణ తత్త్వమని చెప్పబడును. పురుష సూక్తమునందు 
బికటి కవ్వలనున్న వెల్లుగా భగవంతుడు కీర్తింపబడినాడు. ఆయననుండి వ్యక్త 
రూపములలోనికి దిగివచ్చు నేను అను ప్రజ్ఞయే హిరణ్య గర్భుడు. శరీరమునందు 
కూడా నేను అను ప్రజ్ఞగా ఈయన వుండును. 


8. శతృవులనగా జీవుని మనస్సునందు పని చేయుచున్న పరస్సర 
నిరుద్ధమగు శక్తులు. ఇవియే మంచి, చెడు, యిష్టము, అయిష్టము మున్నగునవి. 
ఇవి ప్రధానముగా మనయందు ఆరు వర్గములుగా పని చేయును. వాటినే 
అరిషడ్యర్గము అందురు. ఇవి కామము, క్రోధము, లోభము, మోహము, 
మదము, మాత్సర్యము, 'అనునవి. ఇవి నశింపవలెనన్నచో సంఘటనలను, 
వ్యక్తులను, చూచుట మాని, వానియందు భగవంతుని చూడవలెను. వెంటనే 
అవి నశించును. కనుక జీవులయందలి ఈ శతృవులను సంహరించువాడు 
నారాయణుడే. శతృవులెవ్వరెనను చున మనస్స్ఫుయందలి భావముల వలన 
ఎర్పడుచున్నారు గాని నిజమునకు వారు కూడా పరమాత్మనుండి దిగివచ్చిన 
వెలుగులే | 


9. అట్లు ధ్యానము చేసినవానికి వాని మనస్సు వ్యాపించి అంతర్యామి 
యందు లీనమగును. అట్లు మనస్సు వ్యాపించ గలుగుట భగవంతుని స్మరించుట 
వలననే. కనుక నారాయణుడే జీవుల మనస్సునకు వ్యాపనము . కలుగ 
చేయుచున్నాడు. — 


1682 >) 


(9 


८१ (< నామము 
10. చోటునందు చెతన్యము లేక సాందనము కలిగినచో. దాని 
యు్ఫుబు అందురు. ఈ వాయువు చొటునుండి లుట్టుచున్నది. చోట్లు 
పరమాత్మనుండి పుట్టుచున్నది. కనుక నారాయణుడే చోటునందు సృందనను 
కలి తానే వాయువుగా పుట్లుచు న్నాడు 


11. భూమియందు జీవులు పుట్లుట సూర్యుడు కారణమగుచున్నాడ్లు 
అట్లే చోటునండదు వేలు లక్షలకొలది తారలు పుటుటకు చే టుగానున్న 
నారాయణుడు కారకుడు. అట్లు పైనుండి శ్రీందకు ప్రతిలో కమునందును 
ఆయా లోకములు చురియు లోకస్టులు పుట్టుటకు నారాయణుని వెలుగే 
కారణము కనుక నారాయణుడు అదోక్షజుడు. 


45. छा బుతుఃస్సుదర్శనః కాలః 3604 పరిగ్రహః | 
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ 


ప్రతిపదార్థము :~ 1. బుుతుః =బుతువుల కధిపతియైనవాడు, 2, 
సుదర్శనః = సుదర్శనచక్రము, 3. కాలః= కాలుడు, 4. పరమేష్టి = 
సృష్టియను మహాయజ్ఞ స్వరూపమైనవాడు. 5. పరిగ్రహః = గ్రహింపబడునది. 
6. ఉగ్రః = తీత్రమైనవాడు 7. సంవత్సరః = సంవత్సర రూపుడు, 8 
క్షః = సమర్ష్గుడు (ప్రజాపతి), 9 విశ్రామః= ప్రశాంతుడు, 10 విశ్వదక్షిణః 
విశ్వమే దక్షిణగ గలవాడు 


{2९ 


॥ 


తాత్పర్యము :- పరమాత్మను బుతువుల కధిపతిగా, శత్రువులను సంహరించు 
చక్రముగా, సంవత్సరము అందలి భాగములుగా వ్యక్తమగుచున్న కాలముగా, 
ठि అను మహాయజ్ఞముగా, కర్మఫలములు మనచే గ్రహింపబడువానిగా, 
రాక్షసులను సంహరించువారిలో తీత్రమెన వానిగా, సమర్ధుడైన దక్త్షుడను' 


అ్రజాపతిగా, జీవుల మనస్సునందుగల విశ్రాంతిగా, ఈ విశ్వమే దక్షి ణఇయెనవానిగా 
ధ్యానము చేయుము 


వివరణ :- 1. బుతువులు ఆరు. అవి (1) వసంత द्द, (2) 
శీష్మ బుతువు (3) వర్ష బుతువు, (4) శరదృతువు, (5) హేమంత 
బుతువు, (6)శిశిర బుతువు. సృష్టి. ప్రారంభమును వసంత బుతువు' 
సూచింపగా, ప్రళయమును శిశిర బుతువు సూచించును బుతువుల రూపమున 


రహస్య ప్రకాశము = ` 183 
ృష్టయుందు మార్చు కలిగించినది నారాయణుడే కనుక ఆతడే బుతున్రల 
రూపము. 

2. సుదర్శనమనగా చక్కని దర్శనము సృజ్ఞయందలి छ) అణువుల 


యందును, రూపములయందును నారాయణుడే వ్వనాడు. ఆయనను 


3. కాలము నారాయణుని వ్యక్తరూపములలో ఒకట్‌ (దీనిని గూర్చి 
యింతకు | ముందు వివరింపబడిగనది). 


4. విరాట్‌ అనునది పరవూ రాత్మయొక్క మొట్టమొదటి రూపము. 
నారాయణునినుండి మొట్టమొదటి సృష్టి ఈ రూపమునశే డి గీవచ్చెను._ సమస్త 
సృష్టయొక్క. పరిపూర్ణ రూపమే ఈ విరాట్‌ రూపము. భగవంతుడు చే 
ఈ మొట్టమొదటి యజమునందు నారాయణుడే తనను తాను యజముగాొ 
సమర్పించుకొనెను. పురుష సూక్రమున ““ఆబధథ్నన్‌ పురుషంపశుమ్‌” అన 
చెప్పబడినది. పురుషుడను పశువును బంధించి వానినుండి దేవతలు యజ్ఞము 
చేసిరని వర్లంపబడినది. 

5. జీవులు తాము చేసిన పనుల ఫలితములనే తిరిగి పొందుచున్నారు 
ఇదియే కార్యకారణ సంబంధముగా చెప్నబడినది. ఇది మన జంగీకారముతో. 
సంబంధము లేకయే మనచేత |గహింపబడును. ఇట్లు కర్మలు, వాటి ఫలితములు 
మున్నగునవన్నియు నారాయణుని రూపములు. ఈ పని చేసినచో ఇట్లు జరుగునని 
భావించి సూత్రీకరించుటవలన కార్యకారణ సంబంధ మేర్చడును. చిక్కుడు 
00 నాటినచో చిక్కుడు చెట్టు వచ్చుట. అల్లే ఆహారము అధికముగా తిన్నచో 
అజీర్ణరోగము వచ్చుట దీనికి ఉదాహరణలు. ఇందు చిక్కుడు గింజ అధికముగా 
తినుట అనునవి బీజములు లేక కారణములు. చిక్కుడుచెట్టు లేక కడుపు 

ఏ, ఫలితములు లేక కార్యములు. ఇది ఇంతవరకు మాత్రమే 
తెలుసుకొన్నవాడు ఇటువంటి సూత్రములతో తననుతాను బంధించుకొనును 
కాని ఇది యిట్లు జరుగవలెనను నియమము భగవంతునినుండి వచ్చినది... 
కనుక అతడే నిజమైన కార్యకారణ సంబంధము. ఇది తెలిసినవాడు ఈ- 
ధర్మములను, సూత్రములను నారాయణుని = రూపములుగా తెలిసి వానికీ 


164 విష్ణు సహస్ర నామము 

విధేయుడగుచున్నాడు. అట్లు విధేయుడైన వానికి ధర్మములు, నియమములు 
కూడ విధేయములగును. అనగా వానిని బంధింపవు. అపుడు ఫలితములు 
కలుగుట్క కలుగకుండుట వాని దుట్టుగల ఇతరుల ఆవశ్యకత ననుసరించి 
జరుగును. అనగా బంధించును. కాని విధేయుడైన వానికి దానితో సంబంధము 
లేదు. కనుక నారాయణుడే కర్మ ఫలితములను కలిగించుచున్నాడు. 


6. రాక్షసులను లేక దుష్టులను సంహరించుట్లకె నారాయణుడు 
భయంకరమైన రూపము ధరించును. అటి రూపమునే ఉగ్రః అందురు, 
బారణ్య కశిపుని సంహరించునపుడు నారాయణుడు ఉగ్రమైన నరసింహస్మామి 
రూపమున వచ్చి వానిని సంహరించెను 


7. సంవత్సర రూపమైనవాడు నారాయణుడు. (ఇంతకుముందు 
వివరింపబడినది.) 


8. దక్షుడు అనగా జీవులయందుగల సా మర్థ్యము. తాను ఈ పని 
చేయగలనను సంకల్సమే సా మర్థ్యము. ఈ సంకల్పము జీవుని అహంకారము 
०९५ యేర్పడుచున్నది కనుక దక్షుడు జీవులయందు అహంకాయుగ 
పనిచేయుచున్నాడు. దక్షుడు అను రూపమున నారాయణుడే జీవులయందు 
సామర్థ్యముగ. పని చేయుచున్నాడు 


9. విశ్రాంతి లేక విరామము అనగా పనిచేయకుండుటగా జీవులు 
అభ్యసించుచున్నారు పరమాత్మ జీవుల యందున్నప్పటికి జీవులు పని 
చేయుచున్నారు కాని తాను పనిచేయుటలేదు. అనగా భగవంతుడు జీవుల 
యందు విశ్రాంతిగ యున్నాడు. దీనిని గమనించినవారు తాము కూడ పనులు 
చేయుచున్నప్పటికి విశ్రాంతిగానుండుట అభ్యసించుచున్నారు. ఇట్లు విశ్రాంతిగ 
నుండుట నారాయణుని లక్షణములలో నొకటి 


10. భగవంతుడు యజ్ఞస్యరూపుడు. అతడు ఈ नश्च యజ్ఞమునకు. 
తనను తానే దక్షిణగ ఇచ్చెను. అనగా తానే జీవులుగ, ప్రకృతిగా, వచ్చెను. 
ప్రతిజీవియందును వాని దేహకోశాదులుగ తానేయున్నాడు. ఇట్లు సృష్టియందలి 
ప్రతిజీవికి తనను తాను దక్షిణగ సమర్సించుకొనెను 


రహస్య ప్రకాశము 165 
46. శll విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయం । 
९७6 +. మహాకోశో మహాభోగో మహాధనః ॥ 


ప్రతిపదార్భము :- 1. విస్తార = సృష్బగా విచ్చుకొనుట, 2. స్థాణుః = 
కదలికలేనివాడు, 3. ప్రమాణం = ప్రతిదానికి కొలతయైనవాడు, 5. బీజమ్‌ 
= అన్నిటీక్‌ విత్తనమైనవాడు, 6. అవ్యయం = వ్యయము కాని వాడు 
7. అర్థః = ప్రయోజనము మరియు భావము, 8. అనర్థః = ప్రయోజనము, 
భావములకు పైనున్నవాడు, 9. మహాకోశః = గొప్ప నిధియైనవాడు, 10. 
మహాభోగః = గొప్పసుఖమునకు కారణమైనవాడు, 11. మహాధనః = గొప్ప 
సంపదయైనవాడు. 


తౌత్పర్యము :- పరమాత్మను సృష్టిగా వికసించువానిగా, మరియు సృష్టయందు 
స్థిరముగా నున్న వానిగా మార్పులేని వానిగా, మొట్టమొదటగా కొలతగా 
ఎర్పడిన వానిగా, సృష్టికి మొదటి విత్తనముగా, వ్యయము లేని వానిగా, సృష్టికి 
భావము మరియు ప్రయోజనము తానేయైనవానిగా; మరియు ఆ రెండింటికి 
అతీతమైన వానిగా, గొప్ప నిధిగా; సంపదగా, మరియు సుఖముగా, ధ్యానము 
చేయుము. 


వివరణ :- 1. విచ్చుకొనుట కాలమునకు చోటునకు సంబంధించినది. 
కనుక సృష్టిలో పుట్టిపెరుగు ప్రతి వస్తువును నారాయణుని వ్యక్తస్వరూపమే. 
ఆయన చోటుగను, కాలముగను పుట్టి సృష్టిగా వ్యక్తమగుచున్నాడు. 


2,3. అట్లు పుట్టి పెరుగుచున్న సమస్త సృష్టియు కదలుచున్నదే. 
కదలనట్లు' కనిపించు పర్వతములు సైతము ఆకాశమునందు భూమితో కలిసి 
పరిభ్రమించుచున్నవని సుప్రసిద్ధ శాస్త్రవేత్తయగు అయిన్‌స్టీన్‌ అను మహానుభావుడు 
చెప్పెను. సృష్టియందలి సమస్తమును పరిభ్రమించుచున్నదని (588 the Theory 
of relativity) అణువు మొదలు కదలనిది లేనే లేదని చెప్పెను. సూర్యుడు 
గ్రహగోలాదులు కూడా ఈ అనంత విశ్వమునందు పరిభ్రమించుచున్నవి. కాని 
వీటి యందున్న పరమాత్మ మాత్రము కదలుట లేదు. అనగా సృష్టి పుట్టి 
2260 నశించుచున్నను తానందు చలనము లేని వానిగా ఉన్నాడు. =| 


166 2 


° हिर [र “జో 14 
म ~) न) | దాద్రా "५ 24. 
అష్ట ode {ny ८" ८०) 


4. + ల ¢ ५ డో ఇ a ^ ran शि) ख) €) టౌ 
4. అట్టు సమస్తమునకు కదలని వానిగా ని యున్నవాడు. కనుక 


ఫలా 
५ యే అ లి a pr =, ८, my py म्ण 
ఆయనయు ప్రమాణమ యున్నాడు. అనగా కొలతగా డు. కొలతయనున ది 


ము దూరమునకు సంబంధించినది. ఆవి రెండును పరమాతుయే కనుక 


స్త 
ఇటో గ ప 0 ED , ५ చ్‌ 2 ण्डु न 0 ధా 
అవే nw) £ స అ > ९ त्वेते కం 


5. పరమాత్శు నుండియే సమస్త >) పు ట్టుదున్నది కనుక & 
సృృష్ష కంతటికి ఆయనయే విత్తనము యున్నాడు. విత్తనమునుండి మహా 


£ ay 


(oo 

కము = ई थः పరమాత్మ, నుండి ఈ म) 240९ > వ్యక్తమగుచున్నది 
అట్టు నిచ్చుకొనిన ముహాదృక్షము కొంతకాలము ९६००९९४ ఎండిపోయి నశించును, 
కాని దాని విత్తనమునందు నురల రాబోవు మహావృక్షమునకు ప్రణాలిక 
యుండును. ఇట్లు విత్తనము నుంచి చెట్లు, చెట్టునండ విత్తనము ఒకదానికొకటి 
కారణమై నిల్శియున్నవి. ఈ రెండింటికి నడువు గల సంబంధమే కా ర్యకారణ 
సంబంధమని చెపాబడినది. ఈ సంబంధమే నారాయణుడు. ఆయన చెట్టునకు 
మరియు విత్తుతమునకు కూడ శానే కొరణమైయున్నాడు. ఇట్లు విత్తనమునందు 
వకణంచు శక్తిగా నున్నప్పుడు ఆయననే ప్రజాపతి అందుము. स మొత్తమునకు 
బీజముగానున్న ఈయననే నారాయణుడందుము. 


6. ఇట్లు విత్తనములు శృక్షములుగా వ్యక్షమైననూ మరల వృక్షములనుండి 
ఐత్తనములు పు పున్నబ. కనుక - విత్రనములుగాని వృక్షములు గాని 
ఒకప్పుడుండుట. ఒకపుడుండకుండుట లేదు. విత్తనములు వృక్షరూపమునను 


వృక్షములు విత్తన రూపమునను నిరంతరము ఉన్నవి కనుక అవి అవ్యయములు 


ब 


అనగా. నశింపనికి, వాటి యందున్న నారాయణుడు ఈ రెండింటికి 
కారణరూపముగా తానే యున్నాడు. కనుక ఆయన అవ్యయుడు. చిత్రమేమనగా 
అయనతోబాటు సృష్టికూడ ఆయన యందు అవ్యయమై యున్నది. అనగా 
సృష్టి లేనపుడు, అది పరమాత్మగా నున్నది. అల్లే సృష్టి యున్నపుడు 


పరమాత్మ తానే సృష్టిగా యున్నాడు గనుక నారాయణుడు ఇన్నిటి యందును 


అవ్యయుడుగా. నున్నాడు 


ప్రయోజనములు. వ్యూక్తిగతములు. ఎవరి లక్ష్యముననుసరించి 


(6००5० ననుసరించి వారు ०9 తవు $ ¢ {००९६० 
_నిర్భయించుకొనుచున్నారు. ఇట్లు ఎవరి కర్తవ్యములు వారి కున్ననూ అందరి 


' 5० ५८९, ళో wi £ ap 
రష స్య ప్రకాశము 18; 


=^ न ల पय भ य ॥ 4 pe ; > "८ ద్వా 
కర్తవ్యములు, ప్రయోజనములు సమాజ శ్రేయస్సుకై ఉద్దేశింపబడినవి. ఈ 


५.८ అలో Ca ध \ స డె न+ ॐ న మె ५ న € र वा +, శ : 
2 ९५०) లె రమాళ్ళ (५ , నమై యున్నది. భగవంతునికి <€ వ్యోమ 
లేకున్ననం ప్రయోజనవయుు వూత్రవు జనుల సుఖజీవనవును పేర 


సిద్దించుచుండును. ఆయన ఇతరులయండు కరవమ్వమును కలిగించి పనులు 
చేయించుచున్నను తాను చెయనివాడే యంగుంచున్నాడు. వారి పనుల 


మనే ~ క మా తు త ~> చన అకా మం 4 
ప్రయోజనమనుబర పరమాత్మ తానే వాధి మనసులయందు పని చేయుచునాడు. 


8. అట్లు పని చేయుచున్ననూ ప్రయోజనము ఇతరులు సుఖపడుటకే 
గాని తాను ప్రత్యకముగా సుఖపడుటలేదు. సకల జీన్తుల, భూతముల సుఖమే 
పరమాత్మకు సుఖమగుచున్నది. ఆయనకు వేరుగా సుఖపడుట అను కోడిక 
లేదు. ఈ రహస్యము తెలిసిన నేర్పరులు ఇతరులను సుఖపెట్టి తాము 
సుఖపడుచున్నారు. ఇందరి యందును పరమాత్మయే సుఖపడుచున్నాడు 
కాని తానే సుఖపడవలెనను కోరిక ప్రయోజనము ఆయనకు లేవు. 


9. ఈ సృష్ట సకల సంపదలకు ఆశ్రయము. ఇన్ని సంపదలు సృష్టియందే 
పుట్టి అందే నశించుచున్నని. ఈ సంపదలన్నింటికి, సృష్టియను మహాసంపదకు 


భగవంతుడే నిజమైన కారణమై ఉన్నాడు. కనుక అన్నిటిని మించిన మహాకోశము 
నారాయణుడే. 


10. మరియు మానవుడు సంపదలవలన కలుగు సుఖములక 
సంపదలను సాధించుట్లకై నిరంతరము ప్రయత్నించు చుండును. ఆట్లు 
ప్రయత్నించుటలో సంపదలు లభించుట, లభింపకపోవుట్క, లభించిననూ మరల 
కోల్పోవుట జరుగుచుండును. ' కాని వీటికి మూలకారణమైన నారాయణుని 
ధ్యానించిన వానికి సకల సంపదల" కన్న మించిన సుఖము, శాంతి లభించును 
కనుక పరమాత్మయే 'మహాసుఖము' లేక భోగము యగుచున్నాడు. 


11. ఇట్లు సంపదలెన్ని యున్ననూ అది అన్నియూ నారాయణుని 
వల్లనే కలుగుచున్నవి. గనుక ఆయన మహాధనుడని పిలువబడుచున్నాడు. 
ధనమనగా సంపదలను నాధించుటకు కారణవమగు వస్తువు. సంపదలను 
సాధించుట్లై నిరంతరము మానవుడు ప్రాకులాడుచుండును. ధనము వలన 
సకల సంపదలు లభించునని మానవుని విశ్వాసము. ధనము అనేక కారణములలో 


168 షు సహ।స నాముము 


నౌొకటిగాని ప్రధాన కారణము కాదు. మరియు యెంత ప్రయత్నించిన 
ధనము. లభింపవచ్చును, లేక లభింపక పోవచ్చును. ఇవి రెండును జరుగుటక్ష 
కారణములు మానవుని అదీనమున లేవు. అవి పరమా త్మవల్ల కలుగుచున్నవి 
కనుక ఆయనయే నిజమెన ధనము 


47. 2॥  అనిర్విజ్ఞస్థవిష్టో 2భూర్థర్మయూపో మహామఖః | 
నక్షత్రనేమి ర్నక్ష త్రీక్రమః క్రామస్సమీహనః ॥ 


ప్రతిపదార్థము :- 1. అనిర్విణ్ఞః = విస్మయము చెందనివాడు, 2. స్థవిష్టః 
స్థిరమైన వారిలో శ్రేష్టుడు 3. భూః = భౌతిక జగత్తులోనికి వ్యక్రమగువాడు, 
4. ధర్మయూపః = ధర్మమను యజ్ఞస్తంభమునకు మూలమైనవాడు, క. 
००००१००5 2 అన్ని యజ్ఞములకు ఆధారమైన యజ్ఞ స్వరూపుడు, 6, 
నక్షత్రనేమిః = రాశిచక్రము భాగములుగా విభజింపబడుట, (దానిని 28 
సమభాగములుగా విభజించినచో ఆ భాగములే జీవుల పుట్లుకకు రూపురేఖలకు 
స్రీ గర్భధారణము, బుతుక్రమము మున్నగునవి కలుగుటకు కారణమగును) 
7. నక్షత్రీ = ఈ రాశి విభాగములే తనకు మార్గమైనవాడు, 8. క్షమః = 
సహనము, 9. క్రామః = కరువు, 10. సమీహనః = కోరికల వరుస ज 
అయినవాడు. | 


॥ 


छ") 45493 :~ భగవంతుని విసయము చెందని వానిగను, సిరమెనవారిలో 
శ్రేష్ణునిగన్కు మొక్కలు మున్నగునవి మెొలిపించుంవానిగను జీవులను 
పుటించువానీగను, ఈ సృజష్బయను యజ్ఞమునకు ఆధారమగు ధర్మమను 
స్తంభమునకు జీవులను కట్టి యుంచువానిగను, 92००००८९ అన్ని 
యజ్ఞములకు ఆధారమైన మహో యజ్ఞిముగను, రాశిచక్రము, | నక్షత్ర 
విభజినమున్నగు. వానికి అధిపతిగను, సహనము, సామర్థ్యము మున్నగు 
అధములు తానే అయిన వానిగను కరువు, ఆకలి, అనువానిరూపమునే 
జీవులకు క్రమశిక్షణ నిచ్చువానిగను, జీవుల కోరికలయొక్క వరుస తానే 
అయిన వానిగను ధ్యానము చేయుము 


వివరణ :- 1. పరమాత్మ జీవులందరి యందును అంతర్యామిగా. 
నుండుటవలన అందరికన్న అధికుడు పద్దవాడును అగుచున్నాడు._ అందరినీ । 


రహస్య ప్రకాశము 169 
శనయొక్క విష్ణుత్య్వము లేక వ్యాపనముచేత సమ్మోహితు 'ను చేయుచున్నను, 
భాను మాత్రము విస్మయము చెందుట లేదు. జీవులు వేరుగా ఒకరినొకరు 
చూచుకొనుచున్నారు. కనుక ఒకరి యందొకరికి విస్మయము, మోహము, (భమ, 
కలుగుచున్నవి. ఇవి అన్నియు నారాయణుని నుండి పుట్టుచున్నవి కనుక అవి 
ఈయన యందు పనిచేయవు. 

2. ఈ సృష్టయంతయు బ్రహ్మముగందే పుట్టి వురల అందే 
లీనమగుచున్నది. మనకు తెలిసిన సమస్తము స్థరమైనవి. మరియు न 
అన్నియు కలిపి (బ్రహ్మము నందే పుట్టే మరల అందే లీనమగుచున్నని. కనుక 
భగవంతుడు ఈ స్థిరమైన వాటన్నింటినికన్నా శ్రేష్టుడు, పూర్వీకుడును 
అయియున్నాడు. 


3. భూః అను శబ్దమునకు భౌతిక లేక పంచేంద్రియములచే 
గ్రహింపబడుటకు వీలైన స్థితియని అర్థము. అవ్యక్తమగు స్థితి నుండి ఈ 
భౌతిక స్థితికి ప్రాణులు, జీవులు, వ్యక్తమగుదురు. లేక పుట్టుదురు. అట్లు 
పుట్టించుట నారాయణుని శక్తియే. | 

4. ఈ సృష్టికి ధర్మమే మూలస్తంభమై యున్నది. ప్రతి వస్తువు, 
జీని ధర్మముపైననే ఆధారపడి పుట్టుచున్నారు, జీవించుచున్నారు. ఈ ధర్మము 
జీవులయందు, వస్తువులయందు వారి వారి స్య్వభావములుగా, లక్షణములుగా 
వ్యక్తమగును. ప్రతి జీవియు తన స్వభావము చేతనే బంధింపబడుచున్నాడు. 
అనగా ఎట్టివాడైనను తన స్య్వభావములను, గుణములను తప్పించుకొనలేడు. - 
వస్తువెనను అంతే. ఉప్పు ఉప్పగా నుండుట మాని తియ్యగా నుండలేడుకదా 
! ఇట్లు వ్యక్తుల స్వభావములు, వస్తువుల లక్షణములు నియమింపబడి ప్రకృతి 
ధర్మము అను మహా స్తంభమునకు కట్టివేయబడి యున్నది. 

+ 5. ఈ విక్యమను మహా యజ్ఞమునకు పరమాత్మయే యజ్ఞపురుషుడు. 
అనగా సమస్త సృష్టియజ్ఞమునకు ఈయనయే ఆధారము. తాను అను ప్రజ్ఞగా 
జీవులయందు దిగి వచ్చుటయేగాక వారి చైతన్యమునకు మూల కారణమైన 
ప్రాణశక్తి మరియు భౌతిక ద్రవ్యము కూడా. తానే. అనగా మొట్టమొదట. 
నేను” అను ప్రజ్ఞ నుండి చైతన్యము లేక శక్తి అనునది వేరుగా ఏర్పడుచున్నది. 


170 విష్ణు సహస్ర నామము 


ఈ “నేనోను ప్రజ్ఞయందు కదలిక ఏర్పడినచో చైతన్యము లేక శక్తి ఏర్పడ్సు 
ఇది ఎట్లనగా; తన యందు మనస్సు పుట్టి భావముల రూపమున ६ 
ఎర్పడును. అట్లే శక్తి కూడా పుట్టుచున్నది. ఈ శక్తి మరల అనే చి 


1 
6५) 
ఖే 


చిన్న చైతన్యవంతమైన కేంద్రములుగా విడిపోయి వేరువేరు శక్తి కేంద్రములు 
కట్టుకొన్నచో వానినే అణువులు, పరమాణువులు అందుము. ఈ द्रुहं 
భౌతిక ८ &§ మూలకారణమైయున్నవి. ఇట్లు తానను ప్రజ్ఞనుండి మూడ్డ 
స్థితులుగా, భౌతిక స్థితి వ్యేక్తముగుచున్నది. ఈ మూడు స్థితులు వరుసగా 
పజ్ఞామయము (The plane of consciousness) శక్తిమయము (The plane 
of forces or energies} |దవ్యమయయము (The plane of materialisation 
or matter). యిట్లు సమస్త సృష్టి యజ్ఞమునకు పరమాత్మ కారకుడు. కను 
ఆయన మహామఖుడు అని పిలువబడును. 


6. రాశి చక్రము అనేక విధములుగా విభజింప బడినది. 2२29४ 
ఒక్కొక్క ప్రయోజనమున్నది. ఇట్లు విభజించిన ఒక్కొక్క విభాగమునకు నక్షత్ర్ను 
అని పేరు. 28 భాగములుగా రాశిచశక్రము విభజించు పద్ధతి ప్రధానముగ 
స్త్రీ బుతుక్రమము, గర్భోత్పత్తి మున్నగువానికి సంబంధించియున్నది. 


~~ 

7. ఇట్టి 2 8 అను విభజనమునకు చంద్రుడు అధిపతియై. యున్నాడు, 
చంద్రుడు రాశిచక్రముచుట్టు తిరుగుచున్నపుడు ' ఆయా లక్షణములుగల జీవులను 
పుట్టించుటలో ప్రధాన పాత్ర వహించుచున్నాడు. చంద్రుడు పితృలోకముగక 
అధిపతి. అనగా గర్భధారణము, సంతానోత్పత్తి మున్నగు వానికి సంబంధించిన 
శక్తులు చంద్రలోకమునుండి పని చేయును | 


సహనము, 269) అనునవి జీవుల శక్తి 'సా మర్థ్యములకు నిజమెనీ 
పరీక్షలు. ఇతరుల - తప్పులను సరిపెట్టుకొనుట, కాదనలేక పోవృత్సీ 
భయపడుటకాక. వారి యందలి అంతర్యామిని చూచి తనకు "< 
_ నేర్పించుచున్న శిక్షకులుగా గ్రహించి. వారియందు పైమ. చూపుట మాత్రమే 
నిజమైన పద్దతి. ఎసుక్రీస్తు తనని బంధించి బాధించువారి గూర్చి భగవంతునికో 
వారేమి చేయుచున్నారో వారికి తెలియదు. వారిని క్షమించుము అని ప్రార్థించెను. 
= టివారియందు ఇట్టి సహనముతోకూడిన ప్రేమనే క్షమ అందురు. జీవులయండు 


రహస్య ప్రకాశము in 


ఇట్టి క్రమను నారాయణుడే కలిగించుచున్నాడు. మరియు ఒకరి యందొకరి 
దురాగతములను ఎదుటివారిలో తానే యుండి సహించి క్షమించుచున్నాడు 
మానవులు తోటివారిపైననూ, ఇతర జీవులపెననూ, ప్రకృతి పెననూ సాగించు 
అపరాధములును, ९०९९०००० భూమి సహించి భరించుచునొది కదా । 
ఈ సహనము నారాయణుని నుండి కలుగుచున్నది, కనుక ఆయన క్షమ 
యగుచున్నాడు 


9. కరువు కాటకము మున్నగునవి జీవుల దుష్టవర్తనకు, అధర్మమునకు 
శిక్షలుగా పనిచేయును. పరస్సరత్వము, సహకారము, అన్యోన్యత అనునవి 
జీవులయంందు లోపించినప్పుడరం, వారియందలి ఆయా లక్షణములు 
తొలగింపబడుట్లకై కష్టములు వ్యక్తిగతముగా వచ్చును. ఈ లక్షణములు ఒక 
జాతియందలి లేక దేశమునందలి ప్రజలలో మిక్కిలి హెచ్చుగా కనిపించినప్పుడు 
కరువు, కాటకములు, ఇతర దేశములు దండెత్తి ఆదేశము నాక్రమించి వారిని 
బానిసలుగా పనిచేయించుట మున్నగునవి సంభవించి ఆయా పరిస్టితులనుండి 
బయటపడుట్లకై వారు తప్పనిసరిగా సహకారము గలిగి జీవింపవలసిన పరిస్టితి 
వచ్చును. కనుక జీవికిట్లు సత్రవర్తన కలిగించుట్లకై నారాయణుడే క్షామము 
అను రూపమున వచ్చుచున్నాడు. 


10. కోరికల పరంపర మానవునికి అస్థిరత, ఆందోళన కలిగించి, 
కోరికలయొక్క నిప్రయోజనత్య్వము తెలియజేయును. కోరికలు మానవుని యందు 
కామక్రోధములను పెంచి అశాంతిని కలిగించును. దీనిని గుర్తించిన మానవుడు 
తనయందు కోరికల రూపమున పనిచేయుచున్న అంతర్యామి రూపమును 
స్మరించి కోరికలను దాటుచున్నాడు. జీవులకు కోరికలు పుట్టించినది 
'అంతర్యామియే అని ` తెలిసినవాడు ఆయా కోరికలవలన కలుగు సుఖముకూడ 
అంతర్యామివలననే అని తెలుసుకొనుచున్నాడు. ఇట్లు తెలుసుకొనినవ్హాడు 
అంతర్యామిగానున్న పరమాత్మయొక్క సాన్నిధ్యమును అన్ని కోర్కెలను తీర్చ గథ్రీ 
నిజమెన సుఖముగా గుర్తించి అందే శాశ్వతముగా నిలిచి పోవుచున్నాడు 
కనుక పరమాత్మయే జీవులకు కోరికల వరుసగా యున్నాడు 






172 ప్లు సహస్ర నామము 


48. శ్లో! యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చక్రతుస్సత్రం సతాంగతిః | 
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞ జ్ఞానముత్తమమ్‌ ॥ 


ప్రతిపదార్థము :- 1. యజ్ఞః = యజ్ఞము, 2. ఇజ్యః = యజ్ఞమువలన 
సాధింపదగిన ఫలితముగా నున్నవాడు, 3. మహేజ్యః = గొప్ప యజ్ఞస్థారూపుడ, 
4. చ=మరియు, 5. క్రతువు = యజ్ఞార్థముగా చేయుకర్మ లేక 232, 6. 
సత్రం = సజ్ఞనుల కూటమి, 7. సతాం = మంచివారికి 8. గత్తిః = 


మార్గము, 9. సర్వదర్శీ = ఆందరిని చూచువాడు, 10. విముక్తాత్మా = 


మోక్షము పాందినవాడు, 11. సర్వజ్ఞః = అన్నియూ తెలిసినవాడు, 12. 
ఉత్తమమ్‌జ్ఞానం = ఉత్తమమైన ' జ్ఞానము. 


తాత్సర్యము :-._ పరమాత్మను యజ్ఞముగా, మరియు కోరికతో కూడిన 
యజ్ఞముగా అన్నిటికన్నా గొప్ప మరియు శాశ్వత యజ్ఞఫలము తనే 
యమైనవానిగా క్రతువుగా, సత్రము అని పిలువబడు సజ్ఞనకూటమిగా, &4 
వారి మార్గము, గమ్యము తానే యైనవానిగా, అన్నిటిని చూచువానిగా, మరియు 
తెలుసుకొనువానిగా, ముక్త్‌ పొందినవానిగా, పరిపూర్ణ జ్ఞానస్వరూపునిగా ధ్యానము 
చేయము. | | 
వివరణ :- 1. 0०5००50 అందరికి ఉపయోగించు మంచిపనిని 
జుదార్యముతో ఫలాపేక్షలేక ఇతరుల యందలి అంతర్యామినిచూచి, చేయుట 
ఇట్లు యజ్ఞార్థము ప్రపంచమునందు జీవించు సజ్జనుల, మహర్షుల రూపమున 
వారియందలి యజ్ఞస్వరూపముగా నారాయణుడే యున్నాడు. 


2. ఒక ఫలితము నాశించి యజ్ఞమునందు సమర్పణము చేయుటను 
ఇజ్యము అందురు. యజ్ఞమునందు సమర్పింపబడునని దీనికర్థము. తమకు 
'గల కోరికలను తీర్చుకొనుట్లై యజ్ఞము పూజ మున్నగునవి చేయుదురు 
అంతేకాక జీతమున్షకై ఉద్యోగము చేయుట, ధనము సంపదల కొశించి 8 
వ్యాపారాదులు చేయుట, ఇజ్యము అనబడును. జీవుల కిట్టి కోరికలు కలిగించి 
నారాయణుడే వారి ద్యారా ఇతరులకు పనులు చేయించి పెట్టుచున్నాడు 
 గనుక్క ఇజ్యాడు అని పిలువబడినాడు 


3,4. అన్ని .యజ్ఞములకన్నా మహాయజ్ఞము ఆత్మ సమర్పణము. 


రహస్య ప్రకాశము 173 ` 


అనగా తన పనులను, సంకల్పములను నారాయణునికి 3596} छै సకల 
44) ००5००८० అంతర్యామిగా నున్నవానిని సేవించుటకె |తీకరణ ద్ధిగా 
పనిచేయుట. అట్లు తనను తాను ఇజ్యముగా, పకమాత్మయొక సృష్టి 
థుజ్జవయునకు సవుర్పణ చేయుటవలన ०4० ఆత్మొద్భరణ 
మొనరించుకొనుచున్నాడు. ఇట్లు జీవులచే సమర్పింపబడు పరిపూర్ణ సమర్శణము 
తానే గనుక నారాయణుడు మహేజ్యః అని పిలువబడుచున్నాడు. 


"5. క్రతువనగా ఒక నిర్దిష్ట పద్ధతిలో ఆచరింపబడు యజ్ఞము. జీవులు 
తన జీవితమునే క్రమమైన పద్ధతిలో యోగసాధన చేయుచు జీవించుట వలన 
జీవితమును క్రతువుగా మార్చుకొనుచున్నారు. 


6. సత్రమనగా సజ్జనులు ఒక కూటమిగా నేర్పడుట. ముక్తజీవులైన 
మహర్షులు మున్నగువారు ఒకచోటచేరి మానవులందరి ఆత్మవికాసమునకు, 
పరిపూర్ణత్వమునకు సంకల్పించి పథకము నేర్పరచుకొనుట. ఇవి ఒక దినమునుండి 
వేయి సంవత్సరములవరకు ఎంతకాలమైనా ఉండవచ్చును. సూతుడు, శౌనకుడు 
మున్నగు మహానుభావులందరు శ్రీకృష్ణ నిర్యాణానంతరము నైమిషము అను 
ప్రదేశమునండదు ఒక కూటమిగా నేర్పడి వేయి సంవత్సరముల ప్రణాళిక 
సిద్ధము చేసుకొనిరి. ఒక తరము నుండి మరియొక తరము వారికి ఈ 
పథకము  చెడకుండ అప్పచెప్పుటవలన వేయి సంవత్సరముల పాటు ఈ 
మహాయజ్ఞము కొనసాగెను. ఇది అనిమిషము అనుచోట ఏఎర్చరుపబడినది. 
అనిమిషమనగా రెప్పపాటు లేనిస్థితి లేక కాలాతీతమయిన స్థితి. అచ్చట 
కూడిరనగా పరవూత్మకు సవుర్పణవముుగా ప్రారంభింపబడిన. ఈ 

హాయజ్ఞమునందు వారి వారి వ్యక్తిగత సంకల్పములు, పధకములు నశించి 
అంతర్యామి భావన వారి అందరియందు స్థీరమై నిలబడియుండుట. ఈ. 
ప్రణాళికయందు పని చేయుచున్న వారికిది. అప్రయత్నముగా అభ్యాసమగును 
అంతర్యామియైన పరమాత్మయే ఆ ప్రణాళిక రూపమున, ఆ కూటమినందు 
పనిచేయుచున్న వారందరి మనస్సులలో తానేయై యుండును. ఇట్లు 
'సంకల్సింపబడి ప్రారంభించి చేయు మహాయజ్ఞములను సత్రములని అందురు. 
సాధారణముగా ఇట్టి సత్రయాగము చేయువారు భౌతికముగా కూడా ఒకచోట 
చేరి సామూహికముగా భోజనాదికములు నిర్యర్తించుకొందురు. అందులో కొందరు. 


174 లా 


వంటచేయుట, కొందరు పండించుట్క కొందరు వస్త్రములు నేయుట, కొందర 
ప్రవచనము చేయుట. కొందరు తమ వద్దకు వచ్చు కూటమికి చెందని ఇత్ర 
జీవులకు కూడా వైద్యము చేయుట, కష్టములు తీర్సుట, మున్నగు 
కార్యక్రమములు ఎవరి సౌలభ్యచును బటిటవారు ఎన్నుకొని పనిచేయుదురు, 
ఇందు పాతతరముల వారు నశించుచుండగా కొత్తతరముల వారు ఆయా 
స్థానములను భర్తీ చేయుచుందురు. ఇట్టి పధకముతో కూడిన సమావేశములన్లు 
సత్రములు అందురు. 


(ఈ గ్రంధముగనకు ఆంగ్ల వ్యాఖ్యానము వ్రాసిన కులపతి శ్రీ ఎక్కిరా 
కృష్ణమాచార్యగారు ఇట్టి కూటములను గురుపూజలనుపేర అనేక సంవత్సరములు 
అవిచ్చిన్నముగా చేసిరి. వారి తదనంతరము వారి శిష్యులు అదే ప్రణాళిక 
ప్రకారము విశాఖపట్నం, హైదరాబాదు మున్నగు చోట్ల గురుపూజలను 
నిర్వహించుచున్నారు. ఇట్టి ఈ పధకములనే సత్రములందురు. 


7.8. అట్టి సత్రములే సజ్జనులను మోక్షమార్గములు. అనగా సజ్జనులు 
తామున్నచొట తోటివారితో ఇట్టి గుంపుగా నేర్పడి ప్రజల సుఖశాంతులకు, 
ఆత్మవికాసమునకు సంకల్పించి ఒక పథకము నేరృ్సరుచుకొని ఆ పధకము 
నిర్వర్తించుటయే తమ జీవితలక్ష్యముగా ' నున్నచో వారియందలి ఈవికాసము 
,శ్థెరమై పరిపూర్ణమగును. జ్ఞానము, విజ్ఞానము, మరియూ మోక్షము 56 
పరమావధి గనుక అంతర్యామియైన' నారాయణుడే వీరి ఈ లక్ష్యముగా పని 


చేయుచు; న్నాడు 


9. అట్లు పరమాత్మ జీవులందరి యజ్ఞములకు వ్యూహములకు 
ప్రణాళికలకు సాక్షియెయున్నాడు. ఆయన ఈ ప్రణాళికలద్యారా మార్పులు. 
కలిగించుచున్నడు కనుక సర్వదర్శి అని పిలువబడుచున్నాడు. ఈ సృష్టి 
మహాయజ్ఞమునకు ఆయనయే పర్యవేక్షకుడు, మరియూ అధ్యక్షుడు. == = 


10. జీవుడు ముక్తుడగుట యనగా భగవంతునితో నొకటి యగుట. ` 
అట్టి. ముక్తజీవుల రూపమున. నారాయణుడే సంచరించును 


11. శెలిసికొనుట జీవి మానసిక పారలలో నొక పొర. తెలిసికొనుటకు 
ప్రయత్నించు వానికి ఎంత తెలిసికొన్ననూ ఇంకనూ తెలియవలసినది 2०0९ ` 


రహస్య ప్రకాశము 175 


యుండును. కనుక విషయములను ెలిసికొనవలెనను కుతూహలము కాక 
5ని ప్రయోజనము తెలియవలెను. జ్ఞానమునకు సార్గక్యము ప్రయోజనము 
వంట గురించి తెలియుటకు సార్భక్యము చక్కని రుచికరమైన వంట 
4०००0०९. అట్లు చేయలేనివారికి వంట చేయుట గురించి ఎన్ని 
కిగ్రీలున్ననరా అవి నిప్ర్రుయోజనములు. ఎ శాస్త్రమున కైననూ ఇట్టి 
శతరులకుపయోగింపగల ప్రయోజనముండవలెను. ఇతరుల హితము కోరి 
నారి సుఖమున్ల్నకె పాటుపడు వానికి జ్ఞానము అప్రయత్నముగా లభించును. 
ఇది తెలిస ఆచరించిన వాడు పరిపూరజానము కలవాడు, సర్వఃజ్ఞుడు 
అనబడును. ఇట్లు జీవుల. సర్యజ్ఞత్యమునకు నారాయణుడే కారణము 


12. ఇట్టి ఆచరణతో కూడిన సర్యజ్ఞతఃమే ఉత్తమ జ్ఞానమనియు 
పరిపూర్ణ జ్ఞానమనియు చెప్పబడినది. అది నారాయణుని యొక్క స్వరూపము 


49. శ్లో] సుప్రతస్సుముఖ స్ఫూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్‌ । 
మనోహరో జితక్రోధో వీర బాహుర్విదారణః ॥ 

ప్రతిపదార్థవేయు :- 1. సువ్రతః = సత్కర్మము సంకల్పించువాడు 2. 
సుముఖః = చుంచి ముఖము కలవాడు, 3 సూక్ష్మః = సూక్ష్మమైనవాడు, 
4. సుఫఘూషః = మంచి కంఠస్వరము, 5. సుఖదః = సుఖమునకు 
కారణము, 6. సుహృత్‌ దయుడైన మిత్రుడు, 7. మనోహరః = 
వనస్సును హరించువాడు, 8. జితక్రోధః = క్రోధమును జయించువాడు 
9. -వీరబాహుః = శౌర్యసంపన్నములెన బాహువులు కలవాడు. 10. విదారణః 
= శతృవులను చీల్సివేయువా 


శొత్సర్యవయు :- పరమాత్మను సత్కర్మకు అంకితమైనవానిగా మంచి ముఖము 
$లవానిగా, సూక్ష్మమైన వానిగా తన వాక్కుచే ఆనందము కలిగించు మంచి 
నిత్రునివలె హృదయమును తాకువానిగా, తనవాక్కు వలన మనస్సును తనలోనికి 
హరించువానిగా; ఆయన క్రోధము నశింప చేసిననూ బాహువుల యందు 
శౌర్యము కలిగి శతృవులను చీల్చివేయు వానిగా ధ్యానము చేయుము 


నివరణ :- 1. మంచిపనులయందు కలుగు సంకల్ఫమే మంచివారిని 
రక్షించుచున్నది అటి సత్కర్మలయందలి వ్రతమే నారాయణుడు 


1/6 విష్ణు సహస్ర నామము 


2. ఒకరికి పనిచేసిపెట్టుట యందు సుముఖత్య్వము గలిగెననగా త్రద్ది 
భగవంతుని సంకల్పము. ఇట్లు జీవులయందు ఒకరి యందొకరికి గృ 
 సుముఖత్య్వమే నారాయణుడు. సుముఖమనగా మంచి అందమైన ముఖమున 
అర్థము. ఒకని ముఖము అందముగా నున్నదనగా అది వాని యందలి 
సౌందర్యోపాసనము తెలియచేయును. 


3. సూక్ష్మత్వము సృష్టికిగల .రెండు చివరలలో నొకటి. సూక్ష్మము, 
| स्म అనునవి సృష్టికి గల రెండు చివరలు. ఆత్మ దేహము; అణువు, 
బ్రహ్మాండము మొదలగునవి సృషియందు జంటలు జంటలుగా యున్నవి, శ 
జంటలు నారాయణుని రూపమే. కంఠ స్వరము ధ్యానమునకు మూలము. 
తన కంఠస్యరమును తాను విను వారికి తనయందు నారాయణుడు వ్యుక్తమగు 
స్థితి తెలియును. ఇట్లు నారాయణుని పుట్టుకను తనయందు ధ్యానము 
చేయువానికి ఇతరుల కంఠములయందు కూడా నారాయణుని అస్తిత్వము 
క్రమేణా గోచరించును. అట్లు ఇతరుల కంఠములయందు నారాయణుని 
దర్శించుట కభ్యంతరమున్నవానికి ధ్యానమున నారాయణుడు మాయమై 
అహంకారము మిగులును. 


4.5. సుఖమును కలిగించు వాడు నారాయణుడు. తన కంఠమును 
ఉచ్చారణను. వినువానికి ఉచ్చ్వాస నిశ్యాసములు క్రమబద్ధమై, హృదయ 
ॐ) ०९5०50८९ వేగమును తగ్గింది మనస్సునకు ప్రశాంతత కలిగించును, 
యిదియే నిజమైన సుఖము. అట్లు ప్రశాంతమైన మనసు గలవానికి హృదయము 
వికసించి బుద్ధి మేల్కొనును. అనగా తానను ప్రజ్ఞ మేల్కొనుచు తనయందు 
తాను మేల్కొనువానికి మనస్సు హరింపబడును 


6,7. ఇట్లు హరింపబడుటవలన తన కంఠమే తన హృదయమును 
మిత్రుని వలె తాకుచుండును. ఇట్టి మిత్రత్యమే సృష్టియందలి నిజమైన 
మిత్రతఃము శ్రీరాముడు తన వాక్కు చేతను, శీ కృష్ణుడు తన వేణువు చేతనూ 
మిగిలిన వారియందు యిట్టి మిత్రత్య్వము నిలిపి వారి హృదయములకు 

్నహితులై వారి మనస్సులను హరించిరి _— _ 


8. జీవులయందలి కోపము, పగ మున్నగునవి ఒకరి యందొకరికీ 


రహస్య ప్రకాశము 177 


శతృత్యము కలిగించును. అంతర్యామి యొక్క వాణి తన లోపలనుండి ధర్మము, 
వివేకము మున్నగు రూపములతో వ్యక్తమై భయము కలిగించి ధర్మ మార్గమునకు 
త్రిప్పునం. ఒక్కొక్కనారి పరమాత్మ వాక్కు పరిసరములయందు, తోటి 
జీవులయందు ఆజ్ఞగా వ్యక్త్షమై ధర్మబద్దుని చేయును. ఇట్లు తన లోపల 
నుండి, వెలుపలనుండి పని చేయు ధర్మమే తనను, తన క్రోధమును నిగ్రహించి 
పరిపూర్ణుని చేయును. 

9,10. ఒక్కొక్కసారి యిట్టి ధర్మరక్షణము భౌతికముగా కూడా 
జరుగవచ్చును. అపుడు పరమాత్మ వ్యక్తమై దుష్టశక్తులను తన బాహువులతో 
చీల్చి సంహరించును, నరసింహుడు, శ్రీరాముడు, పరశురాముడు మున్నగు 
అవతారములు ఇందులకుదాహరణములు. 


50. | స్వాపన స్స్వవళో వ్యాపీ నైకాత్మానెకకర్మకృత్‌ | 
వత్సరో వత్సలోవత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ 


ప్రతిపదార్థము :- 1. స్వాపన: = స్వష్నములు కలిగించువాడు, 2. 36588 
= తన వశమందు తానుండువాడు, 3. వ్యాపీ = వ్యాపించి విస్తరించువాడు, ' 
4. నైకాత్మా =, అనేక ఆత్మలు కలవాడు, 5. నైకకర్మకృత్‌ = అనేక పనులను 
చేయువాడు, 6.  వత్సరః= సంవత్సరమున కధిపతి 7 వత్సలకవాత్సల్యము 
కలవాడు, 8. వత్సః= అనేక ఆవుదూడలు కలవాడు, 9 రత్నగర్శ్భః = అనేక 
_ సద్గుణములకు నిలయమెనవాడు, 10 ८52८8 = 4००5 కధిపతి. 


తాత్పర్యము : ~ నారాయణుడు స్య్వష్నములు ॐ€) ०००. ఆయన అఆస్తిత్వము 
జీవులకు తమతమ అఆస్తిత్వములుగా భ్రాంతిని కల్ఫించి ఆయన అస్తిత్వము 
తను ప్రపంచముగా స్యష్నము కల్పించును. సంవత్సర చక్రమునకు ఆయన 
అధిపతియై, జీవులందరిలోకి వారి వారి మంచి గుణములుగా విస్తరించును. _ 
ఆయన వశము, కావలెనన్నచో తనకు తానే వశము కావలెను. జీవులయందలి 

వాత్సల్యమే ఆయన రూపము. కనుక జీవులందరూ ఆయనకు దూడలై 
సంరక్షీంపబడుచున్నారు. అన్ని సదుణములకు ఆయన నిలయము. ఇంకనూ 
| ఆయన సంపదల కధిపతి 


వివరణ :- 1.' పరమాత్మ తన మాయవలన జీవులకు ఎవరి లోకములను 


178 విష్ణు సహస్ర నామము 


వారికి కల్సించును. ఇట్లు ఎవరి లోకమునందు వారుండుటవలన వారు 
` పరమాత్మ యందు ని(ద్రించుచున్నారు. ఎవరి జీవితము వారికి కలగా. 
నడచుచున్నది. ఈ కలనుండి మేల్కొలుపుటకు మరి యొకరుండవలెను. అతడై 
. పరమాత్మ. ఇట్లు జీవులకు కలలను కల్పించువాడు మరల మేల్కొతఆుపువా 
పరమాత్మయే 


2. భగవంతుడు తన వశమున తానుండును. కనుకనే ఈ సృష్టయంతయు 
ఆయన వశమున యున్నది. *జీవులందరు తమ వశమున తామున్నట్లు 
కనిపించుచున్నను నిజమునకు వారందరినీ పరమాత్మయే నడుపుచున్నాడు 
వీరందరూ వాని వశమున నుండి, పని చేయుచున్నారు 


3. నారాయణుడు ఈ సృష్టి యంతయూ తానుగా వ్యాపించుట వలన 
జీవులకు ఆయన సాన్నిధ్యము సాధ్యమగుచున్నది. అనగా తమయందలి 
నేనను ప్రజ్ఞగా మేల్కొని యున్న నారాయణుని యందు జీవులు తాముగా 
మేల్కొనియున్నారు. ఇట్లు నారాయణుడు సృష్టి యంతటను వ్యాపించియుండుట. 
వలననే సృష్టి నిలిచియున్నది. 


4,5. పరమాత్మ అనేక జీవులుగా నున్ననూ వారందరియందు 
తానొక్కడుగనే యున్నాడు. ఎవరికి వారు తమను గూర్చి చెప్పుకొనుచున్నపుడు 
నేను నేనని” చెప్పుకొందురేగాని అతడని చెప్పుకొనరు. ఇందరిలో నున్న ఒకే 
“నేనుగా పరమాత్మ వ్యాప్తి చెంది మేల్కొని యున్నాడు. జీవులకు ఎవరి 
శరీరములు వారివి. ఎవరి ప్రవృత్తులు వారివి, కాని అనుభవము ఒక్కటి. . 
ఎవరి అనుభవము వారికి సిద్ధించుచున్ననూ, అనుభవింపబడు. విషయమొక్కటిగనే 
యుండును. శ్రీకృష్ణుడు ఒకసారి నారదునకు తానొకే సమయమున తన 
భార్యలందరి యిండ్లయందున్నట్లుగా చూపించెను. 


6. సంవత్సర చక్రము భూమి తిరుగుట వలన ఏర్పడుచున్ననూ, 
భూమి తన అక్షముపై తిరుగుటకు సూర్యుడే కారణమగుచున్నాడు. సూర్యుని" 
నుండి ప్రసరించు శక్తి భూమినట్లు త్రిపుటయేగాక, భూమిపె జీవులు పుట్లుటకు, - 
శరీరము లేర్చడుటకు కారణమగుచున్నది. ఇట్లు సంవత్సరములు, బుతువులు 


రహస్య ప్ర కాశము 179 


సి 


మున్నగు వానిని సూర్యుడే కల్పించుచున్నాడు. అట్టి సూర్యుడు నారాయణుని 
గ్రూపమే. 


7,8. జీవులకు పరమాత్మకుగల సంబంధము వాత్సల్యమే. కనుకనే - 
అయన జీవులకు తల్లీ. తండ్రయూ కూడా నగుచున్నాడు. పరమాత్మకు, 
జీవులకు నడుమ గల ప్రేమయను అనుబంధమే జీవులమధ్య పనిచేయుచు 
వారి మధ్య (22०36 ఇ్న్నహమయముగా బంధుత్యముగా అనుభవింపబడుచున్నది 
దీనివలననే జీవులు కుటుంబములుగా నేర్నడి, తము మధ్య అంతర్యామి 
రూపమగు (బమను అనుభవముగా సాధించుకొ నుచున్నారు. మనువు యిట్టి 
అంతర్యామి సాధనకొరకే జీవులను కుటుంబములుగా నేరృరచెను. తన 
కుటుంబములోని వారిని ప్రేమించి సేవచేయలేనివాడు ఎట్టి వాడైననూ 
| మోక్షమునకు అర్హుడుకాడు. అనగా వారియందున్న అంతర్యామి @& వానిని 
మన్నింపడు. ఈ రహస్యము తెలిసినవారు తమకు తమ బిడ్డలకు మరియు 
తమను (పేమించి అభిమానించువారికిని మధ్యగల అనుబంధమే నారాయణునికి 
తమకు మధ్యవున్నదని గ్రహించి, ఆచరించుచున్నారు. 


9. అన్ని సద్గుణములకు నారాయణుడే పుట్టుక స్థానము. ఆయన 
వమునయందు మేల్కొనుట యనగా వమునయందు సద్గుణములు పుటి 
ఆచరింపబడుటయే. ఇట్లి గుణములు పుట్లుటకు కూడా వానినే స్మరింపవలెను 
కనుకనే దుష్టులెనవారు మంచివారిని భగవంతుని ద్వేషించుట . అనుపేర 
నిరంతరమూ . స్మరించుచున్నారు. ఇట్లు స్మరించుటవలన నారాయణుడు 
వారియందు సద్గుణములుగా మేల్కొని వాని రాక్షసప్రవృత్తిని క్రమేణా 
దమింపచేయును. ఇట్లు నారాయణుడు సద్గుణరూపమున -జీవులయందు 
పనిచేయుచున్నాడు. | 


10. సృష్టియందలి ధనమునకు నారాయణుడధిపతి. సామాన్యముగా 
ధనము వస్తువినియోగమునకు, మార్పిడికి ఉపయోగపడును. ధనమనునది ఒక 
వూహయే కాని సత్యముకాదు. సృష్టియందలి సంపదలు జీవులకు చక్కగా 
పంచిపెట్టబడుటకు, ధనము ఉపయోగపడును. ఇంతియేగాని ఎవరునూ 
ధనమును సూటిగా అనుభవింపలేరు. ఇది తెలిసినవారు ధన మక్కరలేయే 


180 విష్ణు సహస్ర నామము 


తమ మధ్య వస్తు మార్పిడి వినియోగమును చేసుకొనుచున్నారు. పూర్వము 
జనకుడు ఇట్టి సంప్రదాయమునే సాపించి జీవులను గ్రామములను ప్రే 
బృందములుగా తీర్షిదిద్ది వారి మధ్య ధనముయొక్క ఆవశ్యకతను తేకుండా 
చేసెను. ఇది మొట్టమొదట మనువు ఎర్ఫరచిన సంప్రదాయము. 60 
జనకుడు మరల మరల పునరక్టవ్థికరణ. మొనర్చి ““మిధిలి” అనుపేరఠ శ 
సంప్రదాయమును జనులమధ్య స్థాపంచెను. కుబేరుడు ధనమున కధ్రిపత్తి, 
అనగా జీవుల మనస్ఫులయందు ధనమును గూర్చిన అభిప్రాయమునక్స 
కుబేరుడే కారణమగుచున్నాడు. 


శ! ధర్మగుప్‌ ధర్మకృద్ధర్మీ సదసక్షర ముక్షరమ్‌ । 
అవిజ్ఞాతా సహస్రాంశు ర&ిధాతా కృతలక్షణః I 


ప్రతిపదార్థము :- 1. ధర్మకృత్‌ = ధర్మము నిర్మించువాడు, 2. ధర్మగుప్‌ 
= ధర్మము గుప్తముగా నుంచువాడు, 3. ధర్మీ=ధర్మమున కధిపత్తి 4. 
సత్‌=సత్యము (తానున్నానని తెలియుట), 5. అసత్‌ = అసత్యము, తానుగా 
లేకుండుట, 6. క్రరవ్‌ = నశించునది, 7. అక్షరమ్‌ = నశింపనిది, 8. 
అవిజ్ఞాతా = తన జ్ఞానమునకు లేక బుద్ధికి అందనివాడు, 9. సహస్రాంశు! 
= వేయికిరణములు కలవాడు, 10. విధాతా = వస్తువుల స్వభావము 
` ననుసరించి స్థానములను నిర్ణయించువాడు, 11. కృతలక్షణః = छ 
లక్షణములు తానే సంకల్పించి నిరించుకొనువాడు తనను గూర్చిన 
సిద్ధాంతములను తానే నిర్మించుకొనువాడు. | 


తాత్పర్యము :- నారాయణుడు ధర్మమును నిర్మించువాడు. మరియు అధిపతి, 
మరియు తనయందు గుప్తముగా నుంచుకొనువాడు.. ఆయన ఉండుట 
లేకుండుట అను రెండూ తానేయెనవాడు మరియు నశించువాడు, నశింపనివాడు 
కూడా. ఆయన తన వేయి కిరణములతో ఎవరి సానమున వారి 
నియమించువాడు. ఆయన జ్ఞానమే ఆయనకు తెలియలేదు. అనేక లక్షణములు, 
_ ఇద్భాంతములు ఆయనను గూర్చి కల్పింపబడినను ఆయనను తెలియుట 
छ. | 


వివరణ :- 1. సృష్టి ప్రారంభమయినపుడు పరమాత్మ సృష్టి ధర్మముగా 


రహస్య ప్రకాశము 181 


తానే దిగివచ్చును. ఆ సృష్టి థధర్మమునుండి సకల లోకములు, వ ధర్మములు 
ఎర్పడినది. అట్లు లోకములనుండి జీవులకు ధర్మము లేరడినవి. కనుక 
నారాయణుడే ధర్మమునకు నిర్మాత. 


2. అట్లు దిగివచ్చిన పరమాత్మ జీవుల ధర్మములయందు గుప్తముగా 
నుండును. తనయందున్న ధర్మము ననుసరించి తనకు ప్రవృత్తి లేక ప్రవర్తన 
ఎర్పడును. ఇట్టి ప్రవర్తన సంస్కరింప బడినప్పుడు తన యందలి ధర్మమే 
తానుగా ప్రకాశించును. అప్పటి వరకు ఆ ప్రజ్ఞ లేక వెలుగు తనయందు 
మాటుపడ మనస్సుగా, ఇంద్రియ జ్ఞానముగా అర్థముచేసుకొనబడుచున్నది. 
ఇట్టి జీవప్రజ్ఞియందలి సాంసారిక ప్రవృత్తి పరమాత్మ యొక్క మూటువడిన స్థితి 
అనగా జీవధర్మము గా; ఇంద్రియముల ధర్మముగా, మనస్సు యొక్క ధర్మముగా 
నారాయణుడే గుప్రముగా నున్నాడు 


3. ఆయన ధర్మమును నిర్మించుటయే గాక దానికధిపతిగా కూడ 
నున్నాడు. ఆయన ధర్మమును తెలియవలెనన్నచో ఆయనయే అనుమతింపవలెను. 
తన ధర్మమును తాను భక్తితో ఆచరించుటవలన ధర్మలక్షణము తెలియుచున్నది. 
అనగా తనయందు ధర్మము పనిచేయువిధము, అది తనయందు పుట్టుచోటు, 
దాని వెనుక గల అంతర్యామి మొదలగు విషయములు తెలియును. 


4,5. సత్‌ అనగా నారాయణుడు సృష్టియందు వ్యక్తమగుట. దీనినే 
సత్యవుందురు. అనగా = "जरण? తెలియుట ఇట్టి తెలియుటకు 
సంబంధించిన మొట్టమొదటి స్థితినే సత్యలోకము అందురు. దీనికి బ్రహ్మ 
అధిపతి, సత్యలోకమువేరు, బ్రహ్మవేరు కాదు. బ్రహ్మయే సత్యలోకముగా ` 
నుండును. ఇది “సతో యొక్క మొట్టమొదటి రూపము... అసత్‌ ఆనగా 
దానిపై స్థితి ఇది పరమాత్మయొక్క అవ్యక్త స్థితిని తెలుపును. ఇదియే 
అసత్యము (లేకుండుట) యని అర్థము చేసుకొనబడుచున్నది. ఈ సృష్టి 
ఉండుట, లేకుండుట అను స్థితులు తాత్మాలికములే గాని సత్యములు గావు... 
ఒక వస్తువు లేదన్నచో, ఆ వస్తువునందలి అణువులు చోటునందున్నవి. వస్తువు 
రూపము తయారుచేయువాని మనస్సునందున్నది. వస్తువు భౌతికముగా 
వ్యక్తమగునపుడు తయారు చేయువాడు ప్రకృతియందలి పదార్థములనుపయోగించి 


182 విష్ణు సహస్ర నామము 


తన మనస్సునందలి రూపమునకు రూపకల్యనము చేయును. ఇది కుమ్మరివాడ్ల 
 కుండలుచేయుట వంటిది. కుండ తయారు కాకముందు మటిగా నునుది 
०००60००० కుండ ఆకారము ఇ మునస్ఫునందున్నది. ఈ రెండ్ల 
సంఘటితమైనపుడు భౌతికముగా కుండ ఐఎర్పడుచున్నది అప్పుడు సంఘటిత్ర్సు 
చేయువాడు పరమాత్మయే గనుక ఆయనయే “సత్తు అసత్తు అత్ర 
రెండు రూపములుగా నున్నాడు. పరమాత్మయను దండమునకు ఇవి రెండునూ 
రెండు చివరలు. 


6,7. అట్లే నించునని, నశింపనివి అను రెండును భగవంతుని 
రూపములే. భౌతికముగా కనిపించు వస్తువులే గాక మనస్సు కూడా నశించును 
మనస్సు భౌతిక వస్తువులను ఆశ్రయించుకొని పనిచేయును గనుక మనస్సు 
కూడ నశించు లక్షణము గలది. కాని ఇవియన్నియు నారాయణుని నుండి 
దిగివచ్చును గనుక అతడు నశింపనివాడు 


8. జ్ఞానము . భగవంతుని గూర్చి తెలియచెపును గాని, అనుభవము 
లేనిచో, దర్శనము జ్ఞానము వలన సాధ్యముకాదు. పరమాత్మ యొక్క దర్శనము 
లేక సాన్నిధ్యము కలుగవలెనన్నచో భగవంతుని యందు భక్తి కలుగవలెనేగాని 
ఇంకొక విధముగా సాధ్యముకాదు. ఎన్ని విధముల ప్రయత్నించినను వానిని 
గూర్చి తెలుసుకొనుట సాధ్యముకాదు, ఎందుకనగా తేనె తియ్యగా ९००८०६६ 
రుచి చూచి తెలుసుకొనుటవేరు, పుస్తకములలో చదివి తెలుసుకొనుట వేరు 
ఇందు మొడటిది అనుభవము, రెండవది జ్ఞానము. అనుభవము చేత జ్ఞానము 
వచ్చును 'గాని జ్ఞానము చేత అనుభచమురాదు. కనుక భగవంతుని 
అంతర్యామిత్యము అనుభవముచేత తెలియదగినది, కాని జానము చేత కొ 
అటి అనుభవము కలుగ వలెనన్నచో మరల ఆయన అనుగ్రహమే కావలెను. 
అట్టి అనుగ్రహము కావలెనన్నచో, భక్తి పుట్టవలెనన్నచో మరల జ్ఞానమే కావలెను, 
దీనిని బట్టి తెలియుచున్నదేమునగా జ్ఞానముతో కూడిన శరణాగతియే జీవులకు 
మోక్షము కలిగించును కాని కేవలము జ్ఞానము కలిగించలేదు. 


9. పురుష సూక్షవుునందు “సహస శీర్‌షా పురుషః 
సహస్రాక్షస్సహస్రపాత్‌' అని. పరమాత్మను గూర్చి గానము చేయబడినది. 


రహస్య ప్రకాశము 183 


పురుషుడు నేను అను ప్రజ్ఞగా జీవుల యందున్నాడు. ఆయన సృష్టికి 
పూర్వముకూడా నేనను ప్రజ్ఞగా నున్నాడు. ఆయన మొట్లమొదటి వాడు గనుక 
“1” (ఉకటి) అను సంఖ్యచే తెలియబడినాడు. అటే బ్రహ్మ హిరణ్య 
గర్భాండముగా పుట్టెను. అనగా బంగారపు రంగుతో నున్న గుద్దు ఆకారము 
ఇది మొట్టమొదటి వెలుగు. ఈ వెలుగు భౌతిక రూపములకు సంబంధించినది 
కాదు. దీనికి సంకేతము పూర్ణము లేక సున్న కనుక ఈ రెండు కలిసి “10” 
(పది) అను సంఖ్యగా నేర్పడి సృష్టి యందు మొట్టమొదటి సంఖ్యా శాస్త్రము 
ఎర్పడినది పంచభూతములు మనస్సు బుది, అహంకారము మూల ప్రకృతి 
లేక చెతన్యము ఆత్మ అను 10గా నారాయణుడు సృష్టియందు 
వ్యక్తమగుచున్నాడు. ఈ పది (10) అను సంఖ్య మూడు లోకములలోను 
వర్తించును. అనగా ద్రవ్యమయము, ప్రజ్ఞామయము, శక్టిమయము అను 
మూడు లోకముల యందు ఈ ప్రజ్ఞ వ్యక్తమగుచున్నది. పురుష సూక్తము 
నందు “'అత్యతిష్ణద్ద శాంగుళవ్‌' అని వర్ణింపబడినది. వూడం 
లోకములయందును ఈ 10 (పది) అను సంఖ్య ప్రవర్తించును. కనుక అది 
భౌతిక లోకముల లోనికి 10X10%10 గా వృద్ధి చెంది 1000గా దిగి 
వచ్చెను. కనుక నారాయణుడు వేయి కిరణములు గలవాడు. 


10. సృష్బ్టయందలి సమస్త వస్తువులను, జీవులను ప్రాణులను, వాని 
వాని ప్రయోజనమునుబట్టి కర్మలను బట్టి నియోగించును లేక పుట్లించును 
జీవులకు ప్రాణులకు తాము పూర్ణ్యజన్మలలో సాధించిన దానినిబట్టి ఈ 
జన్మయందు వాందవలసిన శిక్షణ నిర్ణయింపబడును. ఇట్లు నిరయింపబడుటనే 
కరయందురు.. జీవులను వారి వారి కర్ములనుబట్ట్‌ పుట్టించువాడు గనుక . 
పరమాత్మకు విధాత అను పెరు గలదు. బ్రహ్మద్యారా నారాయణుడే ఇట్లు 
నిర్యబాంచుచున్నాడు 





11. సిద్ధాంతములు, ప్రతిపాదనలు. దేనినిగూర్చి చేసిననూ, ఇవి 
యన్నియు సృష్టిలోని భాగములే. ఈ సృష్టి పరమాత్మయొక్క రూపము కనుక 
నారాయణుడే సృష్టి లక్షణముయొక్క స్వరూపమై యున్నాడు. అయినను వీటి 
కతీతుడుగా కూడా నున్నాడు | 


184 విష్ణు సహస్ర నామము 


52. శ్లో _ గభస్తినేమిస్సత్త్వస్థస్సింహో భూత మహేశ్వరః 
| ఆదిదేవో ' మహాదేవో దేవేశో దేవ २८६०८०६ ॥ 


ప్రతిపదార్థవు :- 1. గభస్తి = వెలుగుయొక్క గోళము, 2. నేమిః = 
రథ చక్రమువలన నేర్చడిన మార్గము లేక గాడి, 3. 'సత్వస్థః = సత్మస్థిత 
యందు లేక సామ్యముగా నుండువాడు, 4. సింహః = సింహము, 5. 
భూతమహేౌశ్యరః = అన్ని జీవరాశులకు అధిపతిగా నున్నవాడు, 6. ఆదిదేవ! 
= మొట్టమొదటి దేవుడు, 7. మహాదేవః = మహాదేవుడు, 8. దేవేశ = 
దేవతల కధిపతిి 9. దేవభృత్‌ = దేవతలను భరించువాడు లేక పోషించువాడు, 
10. గురుః= ఉపదేశికుడు. 


తాత్పర్యము ౫ నారాయణుని మార్గము సూర్యగోళము యొక్క వెలుగుచే 
నిర్ణయింపబడుచున్నది. ఆయన మనయందు, సామ్యముగను, . సింహము గను, 
అన్ని భూతములయందలి ఈశ్వరునిగా, మొట్టమొదటి దేవునిగా, మహాదేవునిగా, 
దేవతల కధిపతిగా, చురియు దేవతలను సంరక్షించువానిగా, ఉపదేశకునిగా 
ధ్యానము చేయవలెను. 


వివరణ :- 1.2. మన సౌరకుటుంబమునకు సూర్యుడు అధిపతి. ఆయన 
కంటికి చూపు యిచ్చుటయేగాక సమస్తమును సమకూర్చుచున్నాడు. ఆయన 
కిరణములవలననే యితర గ్రహములన్నంటికి గమనము, స్థితి కలుగుచున్నవి. 
కనుక నారాయణుని వెలుగు సూర్యుని ద్యారా {ई జీవులకు, గ్రహములకు 
పరిధులు నిర్భయించుచున్నది. 


3. సత్వము, రజస్సు, తమస్సు అను మూడునూ త్రిగుణములు. 
ఇందు రజస్సు తమస్సులు రెండునూ సామ్యము (Equilibrium) 5०८०6 
వలన సత్వస్థితి కలుగుచున్నది. దీనినే మనము శాంతి, సుఖము అనుపేర 
అనుభవించుచున్నాము. అట్టి శాంతి చెందినట్టి మనస్సునకు మాత్రమే పరమాత్మ 
యొక్క సాన్నిధ్యము తెలియును. కనుకనే పరమాత్మ సత్త్వగుణ -సంపన్నుడిగా 


కీరింపబడినాడు _ 
4 సింహరాశి రాశి చక్రమునందు నాయకత్యమును సూచించును. ఈ 
_ రాశింందు పుట్టినవారు మిగిలిన గ్రహములు అనుకూలించినచో 


రహస్య ప్రకాశము 185 


నాయకులగుదురు. వారియందు ఆత్మ వికాసమున్నచో తోటిమానవుల ఆత్మ. 
వికాసమునకు దారిచూపగలరు. “మాడమ్‌ బ్లావెట్స్రీ”, మాస్టర్‌ 6.౪.౪." 
“కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య” ఈ సింహరాశియందే పుట్టిరి. జీవుల 
హృదయ స్థానమునకు “గుహ అని వేదపురాణములయందలి సంకేతము. 
అట్టి గుహనుండి వెలువడు ప్రజ్ఞయే (పురుషుడు) పురుష సింహమని 
వర్ణింపబడినది. ఈయనయే నరసింహుడని కూడా నందురు. ఈయన జీన్చల 
హృదయమునుండి పుట్టి శతృవులను నశింపచేయును. అనగా జీవులలో 
అంతర్యామి దర్శనము చేయించి మనస్సుననున్న శతృభావమును చీల్సి వేయును. 

5. జీవులు మనస్సు ప చంద్రియములు, అహంకారము అనువాని 
రూపమున, పంచభూతములవలన ఎర్పడిన సృష్టియందు ప్రవర్తింతురు. కనుక 
ఇట్టి పంచందియుములతో కూడీన ప్రవర్తనతో వర్తించు జీవులను 
భూతములందురు. పంచభూతములతొ కూడిన దేహమునకు ఇంద్రియములకు, 
మనస్సునకు, జీవుడధిపతీ. अद . జీవులందరకూ పరమాత్మ అధిపతి గనుక 
ఆయన భూత. మహేశ్వరుడని పిలువబడినాడు. 


6,7,8. సూర్యుడు ప్రతి సౌరమండలమునందునూ మొట్లమొదటివాడు 
అనగా ఆ సొరనుండలము అస్తిత్య్వమునకు ఆధారమెనవాడు. ఆయనయందు 
పరమాత్మయే యున్నాడు. అనగా సూర్యుని యందుగల నేనను ప్రజ్ఞ 
నారాయణుడే కనుక మొట్టమొదటగా వ్యక్తమైన దేవుడు పరమాత్మయే. అంతేకా 
సృష్టయందలి ప్రతి కుటుంబము యందును ఒక అధిదేవత యున్నాడు. ఈ 
కుటుంబములయందలి అధిదేవతలండదరూ నారాయణుని యొక్క రూపములే. 
కనుక నారాయణుడు దేవతలందరికన్నా మొట్టమొదటి ఒకే ఒక దేవత. 


9. ప్రతి జీవియందునూ మానవుడు కాన్ని దేవుడు కానీ ఎవరెననూ 
వానియందు ప్రాణశక్తి పనిచేయును. ఆ ప్రాణశక్తి వలననే శరీరమునందు 
ఆహారము దహనమై శరీరము పనిచేయుటకు కావలసిన శక్తి అభించుచున్నది. 
ఈ ప్రాణశక్తియే వెన్నెముక యందలి శక్ష్‌ కేంద్రముల యందు కుండలిని 
అను శక్తిగా పసిచయును. ఈ శక్తి నారాయణునినుండి పుట్టుచున్నది గనుక 
నారాయణుడు అన్ని భూతములనూ భరించువాడగుచున్నాడు. = | 


186 విష్ణు సహస్ర నామము 


10. గురువనగా తెలియని విషయములను ఉపదేశించువాడ్డు ఇట్సు 
గురువు ఉపదేశించవలెనన్నచో ఆయన కొక గురువు అంతకు ముందుండవల్ర 
ఇట్లు జీవులందరి యందునూ గురువుగా ప్రకాశించుచున్నవాడు పరమాత్మయే 


53. శ్ల॥| ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞాన ^< పురాతనః | 
0८ భూత భృత్‌ భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ 


ప్రతిపదార్థ్భము :- 1. ఉత్తరః = మిక్కిలి ఎత్తెనది, 2. గోపతి! = గొప్ప 
వృషభము, 3. గోప్తా గుప్తముగా నుండి రక్షించువాడు, 4 జ్ఞానగమ్య 
= జ్ఞానముచేత మాత్రమే పొందబడువాడు, 5. పురాతనః = అన్నిటికన్నా 
మొదటివాడు, 6. శరీరభూతభృత్‌ = శరీరమునందలి పంచభూతములక్లు 
భరించి, పోషించువాడు, 7. భోకా = భుజించి సంతోషపడువాడు, 8, 
కపీంద్రః = కోతులకు అధిపతి, హనుమంతుడు, 9. భూరిదక్టిణః = 
యజ్ఞమునందు, సంపదలను విశేషముగా దానమిచ్చువాడు. 


తాత్పర్యము :- పరమాత్మను రోజూరోజాకూ ఉత్తముడైనవానిగా, ఉచ్చస్థితిలో 
నున్నవానిగా ధ్యానము చేయుము. ఆయన మహో వృషభము, మరియు 
గుప్తముగానుండి రక్షించువాడు. మిక్కిలి పురాతనమై జీవించి యున్నవాడు, 
జ్ఞానము ద్యారా మాత్రవేం గ్రహింపదగినవాడం. 26८० నందలి 
పంచభూతములను నిర్య్వహించుచు మరల శరీరమునందే యుండి భుజించి 
తృప్తి ఐడంవాడు  హనుముంతునిగా అవతరించినవాడు, యజ్ఞమును 
నిర్వహించునప్పుడు పోషముగా సంపదలను పంచిపెట్టువాడు. 


వివరణ :- 1. ఉత్తరము అను పదమునకు గొప్పది, ఎత్తెనది అని అర్థము, 
| పరమాత్మ సూక్ష్మ లోకములలో నున్నాడు. అవియే ఉత్తమ లోకములు ७ 
కూడా ఎలువబడుచున్నవి.. మనయందలి భౌతిక అంశము లన్నింటికిని 
సూక్ష్మలోకములలో మూలములు కలవు ధ్యానము చేసినచో భగవంతుడను 
_ పదము సూక్ష్మలోకములందలి బజ్ఞలకు చెంది, చివరకు అన్ని 
లోకములయందలి, జీవులందరియందలి సమాహార ప్రజ్ఞగా భగవంతుడు 
_ తిలియబడుచున్నాడు. అన్ని పురాణములకునూ, వేదములకునూ ఇదియే 
పరమార్థము. దీనిని తెలియుటయే వేదమని చెప్పుదురు. మరియు “ఉత్తర్‌ 





రహస్య ప్రకాశము 187 


అను పదమునకు ఉత్తర దిశ అని కూడా అర్థమున్నది. మన శరీరమునందు 
శిరస్సుపై ప్రకాశించుచున్న “సహస్రారము” అను ప్రజ్ఞాకేంద్రము ఉత్తర 
ధృవమునకు సంకేతము. అట్లే వెన్నెముక, చివరనున్న ప్రజ్ఞా కేంద్రము దక్షిణ 
ధృవమునకు సంకేతము. భూమియందలి ఉత్తర ధృవము భూమిని సామ్యములో 
నుంచ గలుగుచున్నది. గిరగిర తిరుగుచున్న బొంగరము, “మొన నుండి 
సామ్య స్థితిలో నుండును. అల్లే భూమి సామ్యములో నుండగలుగును. ఆ 
ఉత్తర ధృవమునకు ధృవ నక్షత్రమునుండి ఆకర్షణ శక్‌ ఎర్పడి భూమిని ఉతర 
ధృవము ద్యారా సామ్యములో నుంచును. అల్లే ప్రతి వానికిని సూర్యునియందలి 
ప్రజ్ఞవలే శిరస్సునందలి సహస్రారమను కేంద్రము బుద్దిని ప్రచోదనము 
చేయుచున్నది. కనుక పరమాత్మ శిరస్సు నందలి సహస్రారమును వెలుగుగా 
ధ్యానము उष నారాయణుని యందు మనస్సు నిలబడును 


2. మధ్యాహ్న సూర్యుడే మహావృషభము. భూమియే గోవు. ఈ సూర్యుడు 
పురుషశక్తీని భూమియందు తన కిరణముల ద్వారా గర్భస్థము చేయుచున్నాడు 
వృషభరాశియందు ప్రయాణము చేయుచున్న సూర్యుడు కూడా వేదములయందు 
మహావృషభముగా కీర్తించబడినాడు, సూర్యుడు వృషభరాశియందు సుమారు 
ఎప్రిల్‌ 21 నుండి మే 21 వరకు నుండును అపుడు సూర్యుడు తన 
కిరణములయందలి తీక్షణతచే' భూమిని 'బీజవంత (Fertility) మొనరించి 
పంట పండుటకు సిద్దము చేయుచున్నాడు. అల్లే మన శరీరమునందు కంఠము 
నందు గల విశుద్ధి చక్రము అను ప్రజ్ఞా కేంద్రము మనోమయ శరీరముద్యారా 
పని చేయుచున్నది. ఇది కూడా వృషభమునకు సంకేతము. వాక్కు ద్యారా 
క్రతయందు భావమయమగు ప్రజ్ఞను ఆధానము చేయును. అనగా వాక్కు 
ఉచ్చరించువానినుండి బయలుదేరి. శ్రోతను చేరి వానియందు చెప్పబడిన 
విషయమునందుగల భావమును ఆధానము చేయును. తరువాత ఆ భావమే 
खड ద్విజత్వము కలుగుటకు కారణమగుచున్నది. ఇట్లు జరుగు ప్రక్రియనే 
“ఉపదేశము” అందురు. ఉపదేశమనగా గురువుచే చెప్పబడిన మాటలు 
పదములు, అర్థము. గాక ఆ భావమునందు ఇమిడియున్న నేనను “ప్రజ్ఞ. 
ఇదియే మంత్రోపదేశము జరిగినప్పుడు ఆ మంత్రమునందలి శబ్దము ద్యారా. 
శిష్యుని బుద్ధిని ప్రచోదనము చేయుచున్నది. లేక మేలుకొలుపుచున్నది. ఈ 


158 విష్ణు సహస్ర నామము 


ప్రజ్ఞనే గాయత్రి అని కూడా నందురు. 


3. పరమాత్మ గుప్తముగా నుండువాడు. అనగా ఆయన వున్నట్లు 
పరోక్షముగా మాత్రమే తెలియును. ప్రకృతి యందలి ధర్మములుగా 
జీవధర్మములుగా, ఆయనయే వున్నాడు. ఇ నేక ధర్మములు ప్రకృతిలో 
నున్నను ఒకదానికొకటి, అవరోధములగుటలేదు. అనగా పడుగు इह 
కలిసి యున్నవి. పగలు, రాత్రి మంచి, చెడు, తూర్పు, పడమర 
మున్నగునవన్నియూ ఒకదానికొకటి వ్యతిరేకములెనను అవరోధములుగాదు. ఇట్ల 
సామ్యము గమనించిన వానికి మాత్రమే తెలియును గనుక అది గుప్తము 
ఇట్లు గుస్తముగానుండువాడు గనుక గోప్త అని పిలువబడినాడు 


4. నామము రూపము, ప్రభావము అను ప్రకృతి యందలి ధర్మములు 
పరమాత్మయే. పరమాత్మ నామరూపములుగల జీవులుగా, వస్తువులుగా 
తెలీయబడుచున్నాడు. కనుక ప రమాత్మను గూరి తెలియవలెనన్నచో ఆలోచించుట 
వలన, తర్శించుట వలన తెలియబడదు. తనయందు గల నేనను ప్రజ్ఞ 
పరమాత్మ రూపముగా ధ్యానము చేసినచో అతడు మన యందుండును. కనుక 
నారాయణుడు జ్ఞానము చేత మాత్రమే తెలియబడువాడు 


5. పరమాత్మ సృష్టియందేగాక ప్రళయస్ట్థితి యందు కూడా నిలిచి 
యున్నాడు. ఆయనయే మరల సృష్టిగా దిగివచ్చుచున్నాడు. కనుక అన్నిటికన్నా 
పురాతనుడు మొట్టమొదటివాడు నారాయణుడే అగుచున్నాడు 


6. జీవుడు పూర్వజన్మ కర్మవలన గర్భస్థుడగుచున్నాడు అట్లు గర్భస్టుడైన 
జీవిచుట్టు ప్రాణశక్తి ఎర్పడుచున్నది.' © ప్రాణశక్తి శరీరము నందలి ధాతు 
లర్పడుటకు కావలసిన పంచభూతములను తల్లి శరీరమునుండి గ్రహించును. 
పుట్టిన తరువాత సూటిగా .ప్రకృతినుండి గ్రహించును. ఇవి ఆహారము, 
పానీయము, గాలి,- కాంతి ఆకాశము అను అయిదు విధములు. ఈ 
 పంచభూతములను శరీరమునందు గ్రహింపగల శక్షివలన శరీరము 
నిలఅబడియున్నది. అ శక్తినే ప్రాణశక్తి యందురు. ఈ ప్రాణశక్తి వలననే 
| పంచేంద్రియ వ్యాపారము జరుగుచున్నది. ఈ ప్రాణశక్తి మన శరీరమునండు 
 విద్యుచ్చక్తివలె పనిచేయును. ఈ. ప్రాణశక్తి వలననే చోటులో గ్రహములు, 












రహస్య ప్రకాశము 189 


తారలు ఐర్పడి వాటి వాటి కక్ష్యలలో పరి[భమింపగలుగుచునవి. అటి |పాణశకి 
నారాయణుని నుండియే దిగివచ్చెను. గనుక నారాయణుడు జీవుల శరీరములను 
భరించి, పోషించుచున్నాడు. 


7. అట్టి ప్రాణశక్తివలన జీవులకు ఆకలి దాహము మున్నగునవి పుట్టి 
జీవుడాహారము తీసుకొనగలుగుట జరుగుచున్నది. జీవులయందలి ఈ తినుట 
త్రాగుట అను ప్రవృత్తులు ప్రాణశక్షివలననే పుట్టుచున్నవి. 


8. ఈ ప్రాణక్టియే ఉచ్భ్యాస నిశ్యాసములను, లేక శ్వాసను సృందించుట 
అను ప్రజ్ఞవలన నడుపుచున్నది. ఈ శ్వాసకు కావలసిన శక్తియే వాయుపుత్రుడగు 
హనుమంతుడు. హనువులనగా దవడలు. ఈ దవడల సహాయము 
కంఠమునుండి పుట్టుశబ్దము అక్షరములుగా, పదములుగా వ్యక్షమగుచునుది. 
అట్లు వ్యక్తమగుటకు కావలసిన ప్రాణశక్తియే హనుమంతుడు. కపియను 
పదమునకు నీటిని త్రాగువాడని అర్ధము. సూర్యుడు వేసవికాలమునందు తన 
తీక్షణమైన కీరణములచే భూమి యందలి నీటిని ఆవిరిగా - చేసి పెకి 
మేఘములుగా తీసుకొనుచున్నాడు. కనుక సూర్యుడు కూడా కపీంద్రుడే. అల్లే 
మన శరీరమునందలి ప్రాణశక్తి శరీరమునందలి నీటి సాంద్రతను నిలబెల్లి 
४९८०००० కాపాడుచుండును 

9. సంవత్సరాధిపతియైన సూర్యుడు నీటిని గ్రహించి మరల మేఘముల 
రూపమున తిరిగి భూమిపై నీటిని వర్షించుచున్నాడు. అట్లు సకాలమున 
వర్షములు 'కలుగుటవలన భూమిపై సంపద లేర్పడుచున్నవి. ' ఆంతేకాక 
సూర్యకిరణముల యందలి ఎడు వరముల వలన భూమియందు ఏడు 
విధములైన ఖనిజములు, లోహములు పుట్టుచున్నవి. భూమి (మట్టి) ०5००८5९ 
అణువుల యందు సూర్యకిరణముల ద్యారా ప్రాణశక్తి ప్రవహించి రసాయనికచర్యు, 
అణుచర్యలను కలిగించి, తతృలితముగా ఇట్టి మార్పు కలిగించును. ఇట్లు 
సూర్యుడం జీవులకు సవుస్త సంపదలను తన కిరణవుులద్యారా 
పంచిపెట్టుచున్నాడు. గనుక ఆయనభూరి దక్షిణుడు. = 
54. ह సోమపో 2మృతపస్ఫోమః పురుజిత్‌ పురుసత్తమః 

== వినయో జయస్సత్యసంధో దాశార్ల స్పాత్త్వతాంపతిః 


190 విష్ణు సహస్ర నామము 


ప్రతిపదార్థము :- 1. నోమపః = సోమరసమును త్రౌగువాడు, 2. 
అమృతపః = అమృతమును త్రాగువాడు, 3. సోమః = సోముడను గంధర్వుడు, 
4. పురుజిత్‌ = మరల విజయమును సాధించువాడు, 5. పురుసత్తమః = 
సద్గుణవంతులలో మిక్కీలి ఉత్తముడు, 6. వినయః = బనయబవంతుడు, 7, 
జయః = జయము, 8. సత్యసంధః = సత్యమున కంకితమైనవాడు, 9. 
దాశార్లః = దాశవంశమునకు చెందినవారు, 10. సాత్త్యతాం = సాత్వతులన్లు 
కులమునకు చెందినవారు, 11. పతిః = రక్షించువాడు. 


తాత్పర్యము :- పరమాత్మను యజ్ఞము చేసి సోమరసమును, అమృతమును 
స్వేకరించంవానిగా, తిరిగితిరిగి విజభుంవుులనం సాధించువానిగా 
` మానవునియందలి ఉత్తమమోత్తమ మానవునిగా, వినయవంతునిగా జయము 
కలిగించువానిగా, సత్యమున కంకితమయిన వానిగా, దాశ కులమునందు 
పుట్టినవానిగా; సాత్యతులవంశము వానిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. యజ్ఞము చేయుటవలన సోమరసము పుట్టును. ఈ సోమరసము 
యజమానిచే త్రాగబడుట వలన అతడు సోమయాజి యగుచున్నాడు. యజ్ఞము 
చేయువాడు యజమాని, అనగా జీవుడు. శ్యాసయందలి ఉచ్చ్యాస 
నిశ్వాసములను ప్రక్రియలను “సోహం” అను మంత్రము ద్యారా ఉపాసన 
చేయవలెను. అనగా ఈ చుంత్రము మనము చేయునదిగాక మనచేత 
చేయిరీపబడుచున్నది. సకార, హకారములతో కూడిన “ఓం” కారమును 
ధ్యానము చేయటయే ఈ యజ్ఞము. శ్యాసను లోపలికి తీసుకొనినపుడు “సో” 
అను శబ్దమును, బయటకు వదలినప్పుడు “హం” అనుశబ్దమును దీర్గముగా, 
_ ప్రశాంతముగా మనస్సుతో నుచ్చరింపవలెను. దీనివలన హృదయమునందు 
ప్రణవనాదము మేల్కొనుచున్నది. అనగా జీవుడు తాను శ్వాసించుటమాని 
_ఓంకారమునందుండుటవలన తనయందు శ్వాస పుట్లుచు, అయమగుటను ` 
గమనించుచున్నాడు. ఇట్లు తన హృదయమునందు పుట్టిన ప్రణవనాదమును 
వినుటయే సోమరసపానము. ఇట్టి సోమరసపానము లేక ప్రణవమునుపాసన 
` చేయువానికి చావు పుట్లుకలు లేవు. వానియందే శరీరములు పుట్టుచు 
 నశెంచుచుండును గాని వానికి మాత్రము అవని వర్తింపవు. అతడు నిరంతరమును, = 
లేక తన్మయత్వమును అనుభవించుచుండును. దీనిని గూర్చియే శ్రీ సూక్త ము. 





రహస్య ప్రకాశము 191 


ఫలశ్రుతి యందు ''సోమంపిబతు వృత్రఃహో అని చెప్పబడినది. శరీరమే 
నేను అను జీవగత ప్రజ్ఞయే, లేక అహంకారమే వృత్రాసురుడు. అట్టి 
। నృత్రాసురుని సంహరించుటవలన జీవుడు సోమమును త్రాగుచున్నాడు. ఆనగా . 
అహంకార నిర్మూలనమువలన జీవులకు ఇట్టే స్థితి సాధ్యమగుచున్నది. 


2. దేవతలు అమృతమును త్రాగుచున్నారు. అనగా దేవతలు మృతి 
చెందుటలేదు. మృత్యువనునది శరీరమునకు మరియు మనస్సునకేగాని “తాను” 
అను ప్రజ్ఞికుకాదు. శరీరము పుట్టుచున్నది కనుక నశించును. అనగా మృత్యువు 
శరీరమునకు కలుగును. అంతేగాక శరీరముపై ఆధారపడి పనిచేయుచున్న 
మనస్సునకు కూడా వృుత్యువు కలదు. కనుక శరీరము నశించిన తరువాత 
మనస్సు నశించునుకాని 'నేను' అను ప్రజ్ఞకు మాత్రము सनोतु లేదు 
అనగా దేవతలు ప్రజ్ఞామయ మూర్తుతె శరీరమునందు శాసను నడుపుట 
జీర్ణ ప్రక్రియ, చూచుట, వినుట మున్నగు ధర్మములను నిర్యర్తించుచున్నారు. 
అనగా వీరు చోటులోనుండి శరీరమునందు వ్యక్తమగుచున్నారు. శరీరము 
నశించినను వీరు నశింపరు, సృష్టి సమస్తము నశించిన వెనుక కూడా వీరు 
నారాయంణునిథుంందు లినమై ని(ద్రించంచుంందంరు. వంరల => 
బ్రారంభమగుటతోడనే వీరు చోటునందు మేల్కొ” తమతమ కార్యక్రమములను 
ప్రారంభింతురు. కనుక వీరు అమృతమునందున్నవారుగా చెప్పబడుచున్నారు 
ఈ అమృతమే ఆనందము లేక తన్మయత్యము. అనగా తాము వేరు, ఇతర 
జీవులు లోకములు 5८०, అను ప్రజ్ఞ నశించి ఆనందమును ఒకేస్థితి 
ఇన్నింటియందునూ. మేల్కొని యుండుట. ఇది చక్కని గానము చేయుచు 
శ్రోతలను ముగ్గులనుచేసి ఆనందపరచు వాడున్నటువంటి స్థితి. నిజమైన 
గాయకునిగా తానుచేయు గానమునందు తనకు తన్మయత్య్వము కలుగనిదే. 
క్ర్‌తలకు కలిగింపలేడు. అట్టి ఆనందమయ &७०९००८० దేవతలందరుండి 
తమ ధర్మములను నిర్యర్తింతురు. అనగా వారు నిర్వర్తించుటగాక వారియందు 
నారాయణుడే నిర్యర్తించుచున్నాడు. దేవతలు ఇట్టిస్టితిలో నున్నారు గనుక వారు | 
అమృతమును త్రాగినవారు అని చెప్పబడినది 


3౩. సోమలత అను పేరుగల మూలిక కలదు. ఈ మూలికయొక్క | 
దుంపరసమును త్రాగుట సోమపానమనుపేర ఆయుర్వేద గ్రంథములలో 


192 విష్ణు సహస్ర నామము 


పేర్కొనబడినది. అట్ట సోమరసమును త్రాగుటవలన శరీరము, మనస్సు 80८ 
వ్యాధుల బీజములు కూడా తొలగిపోయి, శరీరము పుజవంతమె ఆర్‌ గ్యవంత్ర 


మగును. దీనివలన యోగసాధన సుకరమగును. కాని ० ८०2०९ 0590८} 
०22०००९८ సోమవాన మిడికాదు. శరీరము, మనసూ యిం|దియములు 
బుద్ధి, అనునవి సామ్యస్థితిలో నిలబడినచో, వాటి అన్నిటి అస్తిత్యయము నశించి 
తాననుప్రజ్ఞయే మేల్కొనియుండును. అనగా తన యందు ఇవియన్నియూ 
నద్రంచును. ఇట్టి సామ్యము సాధించుకొన్నవానియండు సామగానము सं 
వేదము గానము చయబడుచున్నది. ఈ సామవేదమునే సోమమని, స్టో మేరసమధి 
కూడా నందురు. సోముడను గంధర్వుడు పోదేచతలలో నొకడు. ఆయన 
తాళము లయ (कि) అను ప్రజ్ఞలకధిపతి. లయాత్త్శకము గా నుచ్చరింపబడ్డు 
వాక్కు శ్వాస, అట్లే రొ త్రంబగళ్ళు, సూర్యోదయ, సూర్యాస్తమయములు, 
సంవత్సర చక్రము మున్నగువాని కన్నిటికిని (0115210౧) ఈయనయే ७658 
అంతేకాక సంగీతము, ` స్వరము, తాళము లయ మున్నగు వానికి కూడా 
సోముడే అధిపతి. సోముడు ఇంద్రుడను మరియొ ప్రజ్ఞతో కలసి సంగీతమును 
జీవులలో మేల్కొలుపుచునా డు. ఇం|ద్రియగతవుయిన ప్రజకు ఇంద్రుడధిపత్రి 
శిరస్సులో పెద్దమెడదడు క్రిందగల ఇంద్రగంధి (Pineal Gland) ద్యారా 

ధర్మములు జీవులయందు మేల్మొలుప బడుచున్నవి. అట్లే గహములయందు 
నెప్ఫూన (Neptune) అను |గహము 'దీరిదరి కార్యక్రమములకు అధిపతిగా 
పురాణములయందును,  జ్యోతిశ్శ్ళాస్త్రముల యందునూ వర్ణింపబడినది. ఈ 
నెప్ట్యూన్‌ గ్రహమునే ఇంద్రుడు అని పిలుతురు. యింకనూ సోముడు 
వేదములయందు రసజ్ఞత, సౌందర్యము శృంగారము, అను ధర్మములకు 
అధిపతిగా వర్టింపబడినాడు. ఆయన చంధద్రునిద్యారా భూమిపెగల జీవులకు, 
ఈ లక్షణములను కలిగించును 


4,5. భగవద్గీతలో కృష్ణుడు జ్ఞానవంతులలో జ్ఞానము తానేయనియ్మూ, 
సత్యవంతులలో సత్యము తానేయనియు చె ను. ఇట్లు సద్గుణవంతులలో. 
సద్గుణముగా తానే యుండుటవలన జీవులకు జయము కలుగుచున్నది. ఈ 
జయము భౌతికలోకములకు సంబంధించినది కాక అంతర్లోకములకు చెంది 
యున్నది. దుష్టుని బలముతో జయించుట కన్నా వానిని సద్గుణవంతునిగా ४ 


రహస్య ప్రకాశము 164 


మారూట నిజ న విజయము. మరియూ ఈ విజయము శాశతమెనడి. 
[५१1 2 [~क 
డ్‌ ~र 
అట్లు ఎదు వానిని సదుూణవంతుని? ग 9 తాను మొడటి: 
సహనముతో ఇతరులకు చుంచి పనులు, వారి యందు పేయతో రిం 


చూపవలెను. ఇట్లు © ఆచరించుట వలన వారియందు కూడా ఆ 


గుణము మేల్కొని పునితులను చేయుచున్నది. భగవంతుడు ఆజట్లి పుణామూర్తుల 
ए, 


८ 


ళో he) 


దారా మరల మరల జయించుచున్నాడు. అట్లు సదుణ సంపనూలయినదారికి 
:మార్గదర్శకములగువారు కొందరు కలరు. వారినే అవతారపురుషులని కీర్తింతురు. 
అట్టి అవతార మూర్తులు భూమికి దిగివచ్చి ఇతరుల యందలి సద్దుణముల 
ఆదరించుట యను నావ్యుతయందు జీవులను నిలుప్పుచుంన్నారం. 
ఇట్లాచరించుటలో కౌశలము కావలెను. అనగా ఆనేకులకు ఆచరింపవలెనను 
కోరిక సామర్థ్యము కలిగిననూ, కౌశలము లేకపోవచ్చును. ఒక ఆగర్భ శ్రీమంతునికి 
దానధర్మములు చేయు మంది గుణముండవచ్చును. ఆయన ఆడిగినవారిక్‌ 
८०८६०. కొని దుష్టులైనవారు- ఆయన ముంచి తనమును తవు 
స్వార్ధమునకుపయోగించుకొనవచ్చును. సంపదలను కాజేయుట్క, అబడ్దములు 
చెప్పి పెద్ద మొత్తములను దానములుగా పుచ్చుకొనుట్క చేయుదురు. దీనివలన 
ఆ శ్రీమంతునికి చిక్కులు కలుగవచ్చును. మరియ ఇట్టి దాతృత్యమువలన 
వారి దుష్ట్రతనము మరియూ హెచ్చునేగాని తగ్గదు. ఒక్కొక్కసారి అతడు 
పూర్తిగా ధనమును కోల్పోయి భోర్యాబిడ్డలకు అన్యాయము చేయు పరిస్థితి 
సంకక్రమింపవచ్చును. కనుక మంచి పనులు ఆచరించుటకు సద్గుణములు. 
సామర్థ్యము మాత్రమే కాక నేర్చరితనము కూడా కావలెను. యిట్టి నేర్పరితనము 


సజ్జనులకు కలిగించుటకే అవతార పురుషులు దిగివత్తురు 


6,7,8. వినయము కలిగినవానికి పనులప్రయత్నముగా సాధింపబడును.. 
కానీ ఇట్టి వినయవంతుడు తప్పనిసరిగా . సత్యవాక్కు కలిగియుండవలెను. 
లేనిచో వాని వినయము కపటమగును. సత్యవాక్కును సాధించువానికి వినయము 
తోడయినచో వానికపజయము లేదు. ఇట్టి సామర్ధ్యము జీవులకు నారాయణుడే 
కలిగించుచున్నాడు | 


` 9. దశార్లమనునది యాదవులకు చెందిన ఒక ప్రాంతము, ఆ ప్రాంతము 
వారిని దాశార్లులు అందురు. శ్రీకృష్ణుడు ఈ దశార్హకులమునకు చెందినవా 


194 విష్ణు సహస్ర నామము 


10,11. శ్రీకృష్ణుని పూర్వీకులలో ఒకరు సాత్వతులు. ఆయన తరువాశ్ర 
పుట్టిన వారిని సాత్వతులు అందురు. సత్యమనగా త్రిగుణములలో నొకటి, 
ఈ పదమునకు సామ్యము లేక స్థిరత అని అర్థము. కృష్ణుడు జీవులకు 
సత్వష్థతిని కలిగించువాడు కనుక ఆయన సాత్వతులను రక్షించువాడుగా 
చెప్పబడెను. 


55. | జీవో వినయితా సాక్షీ ముకుందో,2మిత విక్రమః | 
అంభోనిధీ రనంతాత్మా మహోదధి శయో ర్లోంతకః || 


ప్రతిపదార్థము :- 1. జీవః = జీవము, 2. వినయితా = 25 04०० 
మార్గదర్శియైనవాడు, 3. సాక్షీ = చూచువాడు, 4. ముకుందః = 
అంతర్యామిగా నుండువాడు, 5. అమిత విక్రమః = సాటిలేని పరాక్రమము 
కలవాడు, 6. అంభోనిధిః = నీటికి నిలయము (సముద్రము), 7. అనంతాత్మా 
= అనంతమయిన ఆత్మ 8. మహోదధిశయః = మహా సము ద్రముపై 
శయనించి యుండువాడు, 9. అంతక = అంతమును కలిగించువాడు. 


తాత్పర్యము :- పరమాత్మను 24997", వినయముచే వునస్సును ముందుకు 
నడుపువానిగా, సాక్షిగా అంతర్యామిగా, గొప్ప పరాక్రమవంతునిగా, జీవులను 
బిందువులతో కూడిన మహా సముద్రముగా, అట్టి మహా సముద్రమునందు 
అనంతముగా శయనించి యుండు వానిగా; మరల అట్టి సముద్రమే భౌతిక 
జీవులకు లయస్తానముగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. జీవులయందలి జీవశక్తి పరమాత్మ యొక్క అఆస్తిత్వమును 
తెలియచేయును. జీవులు నశించినను జీవము నశించదు కనుక భగవంతుడే 
జీవులయందలి జీవము 


2. జీవులయందు ఒక జన్మనుండి మరియొక జన్మకు కర్మ సంస్కారములు. 
 సంక్రమించుచుండును. వీటినే వాసనలు అని కూడా నందురు. ఇవి గుణములను. 
పర జీవులయందు దాగి యుండును. అట్లు ఒక జన్మము నుండి ఇంకొక 
_ జన్మకు ప్రయాణము చేయుచు కోరికలతో సంఘర్షణము చేయు జీవికి వీటి 
ఫలితముగా వినయము చిలుకబడిన వెన్నవలె జన్మల సారముగా లభించును 

ఎనులకు తానే అధికారి యనియూ, తనవలననే పనులు జరుగుచున్నవనియూ, 





రహస్య ప్రకాశము 195 
అహంకరించు స్థితినుండి అన్నీ లోకములను నడుపు వాడొకడునా ్నడనియూ 
అతం ఎంకల్నము ఎలనన పనులు జరుగు చున్నవనియూ గ్రహింప గలుగు 
వినయము వచ్చుసరిక్‌ అసెక జన్మలు పట్టవచ్చును. ఇల్లి వినయమును అనేక 
జన్మల వెంట జీవులకు సా థింటయిచ్చువాడు భగవంతుడు. 


3. పరమాత్మ జీవులలోనుండి చునస్సునకు శిక్షణ నిచ్చుచున్నాడు. 
అట్లు శిక్షణ యిచ్చుచున్ననూ ఆయనకు కర్మవాసనలు అంటవు. అనగా 
పనులయండు సంకల్పములుగాని వికల్పములు గాని లేవు. కనుక అవి | 
ఆయన నంటవు. అంతేగాక జరుగుచున్న పనులకతడు సాక్షిగా యున్నాడు 
అనగా గుర్తించుచున్నాడు. పనులు గుర్తించి గమనించుట వలన నారాయణుడే 
అన్నిటికీ సాక్షిగానున్నాడు 


4. జీవునియందు నారాయణుడు అంతర్యామియై యున్నాడు. ఈ జీవ 
ప్రజ్ఞ మొదట వస్తువులుగను, వ్యక్తులుగను, పరిసరములుగను (భ్రాంతి చెందును 
తరువాత క్రముణా తన కష్టమయిన వారి యందు, పరిసితులయందు పరమాత్మ 
సాన్నిధ్యమును అనుభవింప నారంభించును. మరికొంత కాలమునకు అన్ని 
పరిష్ణితులయందును, కాలములయందును, వ్యక్తులయందును ఆయన 
సాస్నిధ్యవయునుం అనుభోవించునం. అట్లు నిరంతరము పరవూాత్మ 
సాన్నిధ్యమునందుండు. స్థితినే ముక్తి యందురు. ఇట్లు ముక్తిని యిచ్చువాడు | 
గనుక భగవంతుడు ముకుందుడని పిలువబడినాడు 


5. భగవంతుడు మిక్కిలి పరాక్రమము కలవాడు. విక్రమము అనగా 
పోషమయిన క్రమము కలవాడు. అమిత విక్రముడు అనగా కొలతల కందని 
విశేషమయిన క్రమము లేక సమీకరణము కలవాడు. అనగా ఆయన వ్యాప్తి 
మరియూ సమీకరణము లేక కూర్పు, ఊహలకు మనస్సునకు అందనిది. 
దేహము, మనస్సు, యింద్రియములు, బుద్ధి మున్నగునవన్నియు నేనను ప్రజ్ఞ 
యందు కూర్చబడి లేక సమీకరింపబడియున్నవి. ఇల్లే అన్ని లోకములునూ 
పరమాత్మయందు ఒకదానితో నొకటి సమీకరణము చెందియున్నవి. ఇట్లు 
తనయందున్న లోకములన్నిటియందు విక్రమము లేక సంక్రమముగల వాడుగా 
నారాయణుడే యున్నాడు. మరియూ శౌర్యవంతులైన వీరులలోగల విక్రమము - 
తానేయైనవాడు 





1 96 బపు సై a యా మము 


6,7,8,9. జీవులను అనేక సిటి బిందువులతో కూడిన మహా సము ద్రవ్షే 

క్షీరసాగరము అనబడు వెలుగుల సము దయు అట్టి వెలుగులకు కారణములుగా 

నారాయణుడు శయనించి యుండును. ఆయన తన వెలుగుతో అనంతు 

९ 

అనగా అంతులేని వాడై యున్నాడు. ఆయన శయనించి యున్న ఈ మహా 

సముద్రమే సృష్టియను వెలుగు. ఇట్టి సృష్టి అంతమునకు కూడా అయ్య 
తానే కారణమై యున్నాడు. | 


58. 21 అజో మహార్ల స్స్యాభావ్యో జితామిత్రః ప్రమోదనః | 
| ఆనందో 2నందనో నందస్సత్య ధర్మాత్రివిక్రమః ॥ 


„ क्थ 


(दद :- 1. అజః = పుట్టుకలేనివాడు, 2. మహార్లః = 
అర్చింపదగిన గొప్పవాడు, 3. స్వ్యాభావ్యః = తన స్వభావము ననుసరించి 
వర్తించువాడు, 4. జితామిత్రః = మిత్రులు కానివారిని జయించువాడు, క్‌, 
ప్రమోదనః = అత్మతృప్రికి కారణమైనవాడు, 6. ఆనందః = ఆనందము, 
7. నందనః = సంతోషము కలిగించువాడు, 8. నందః = తనకు क 
సంతొషపడువాడు, 9. సత్యధర్మా = సత్యమే ధర్మముగా కలవాడు, 10, 
త్రిదిక్రమః = మూడు అడుగులతో ఆక్రమించువాడు. 


తాత్పర్యము :- నారాయణుని జన్మల కతీతునిగా, గొప్ప అర్డునిగా, 
స్వభావముగా, అమిత్రులను జయించువానిగా, తృప్తికి కారణమైనవానిగా, 
ఆనందముగా, తానే సంతోషము కలిగించువానిగా, తనంత టళానే 
సంతోషపడువానిగా సత్యమే తనధర్మమైన వానిగా; మూడడుగులలో సమస్తమును 
ఆధక్రమించువానిగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. పుట్టుక భౌతికస్టితికి సంబంధించినది. అణువులు ఒక 
వస్తువుగా లేక దేహముగా లేక గోళముగా సమీకరింపబడినప్పుడు అవి 
పుట్టెనని చెప్పబడుచున్నది. యిట్టి సమీకరణము చెందిన అణువులు మరల 
చోటులోనికి మార్చుచెందినపుడు ఆ గోళము లేక వస్తువులు గశించెనని | 
చెప్పబడుచున్నది. జీవులయందు వస్తువులయందు రూపములు మారుచున్ననూ 
అణువులుగను, అందలి ప్రజ్ఞుగను మార్పు చెందని ` వ్యక్తిగా నారాయణుడే" 
యున్నాడు | | 


2. ఎవరిని ఎ పేరుతో పూజించిననుూ జింపబడువాడు ఎప్పుడునూ 
ఒక్కడే. కనుక జీవుల పూజలు, అర్చనలు, అన్నియు 2.5}. చెందుచుతన్నవి, 
“సర్య దేవనమస్కారః కేశవం ప్రతీగచ అని పెద్దలు చెప్పిరి. 

3. తననుండి పుట్టినది ప్రకృతి. ప్రకృతి పరమాత్మనుండి పుట్టుచు 
మరల ఆయనలోనికే లీనమగుచున్నది. ఇట్లు పుట్టిన ప్రకృత కాలముగా 
వ్యక్తమగును. జీవులలోకూడా ఈ ప్రకృతియే వారివారి స్య్వభావచులుగా 


పనిచేయుచున్నది. ఎవరి స్వభావము వారికుండగా ఇండరి స్వభావములు 
కలసి ఒకే స్వభావముగా ఎర్పడుచున్నది. దానినే ప్రక్ష 
ప్రకృతియే తన స్వభావముగాగల నారాయణుడు ప్రకృతియందు స్వభావమును 
పేర తెలియబడుచున్నాడు. 


४८१ ey 
జు <> 


५ 
प 


యందురు. జుట్టి 


4. అమిత్రుడనగా స్నేహితుడు కానివాడు. జీవులయందు ఒకరియండు 
ఒకరికి మిత్రుడుగా నారాయణుడున్నాడు. అట్లు తోటివారియందు మిత్రత్యయు 
నంగీకరింపనివానికి సర్వము యితరముగనే అనగా మిత్రత్యము లేకుండ 
కనిపించును. దీనివలన ఇట్టివారు ఒకరితో ఒకరు శతృత్యము వహించి యుద్దము 
చేసుకొని బాధలుపడి చివరకు బలహీనులగుదురు. దిక్కుతోచని దినస్టితిలొ 
భగవంతుడే దిక్కుయని వారికి మొట్టమొదటగా తోచును. అప్పటినండి క్రమే 
వారు కూడా సజ్ఞనులగుదురు. ఇట్లు ఇతరులుగా చూచువారిని జయించి 
మిత్రులుగా చేయువాడు పరమాత్మయే. | 


5. సంతోషము తృప్తి అనునవి జీవుల సహజగుణములు, కాని 
జీవులు సంసారతాపత్రయము వలన వీనికి దూరమగుచున్నారు. ఆకలియైన 
వారికి అన్నము పెట్టినచో వానికి తృప్తి కలుగును. అట్లే నిద్ర వచ్చువానికి 
నిద్రించుటకు కొద్దిపాటి చోటుచాలును. దీనినిబట్టి తృప్తి అనునది మానవుని 
యందు సహజ గుణముగా నున్నదని తెలియుచున్నది. పరిసరములను, 
వ్యక్తులను చూచి మోజూ పెంచుకొనువారికి ఇది లభింపక మాయమై ఆసంతృప్తి, 
నిరాశ, మున్నగునవి ఈ సత్యమును తెలిసిన వాడు పరిసరములను, వ్యక్తులను 
చూడక అంతర్యామియైన నారాయణుని చూచి తనలో తాను తృప్తి 


29 దుచున్నాడు 


198 म సహన నామము 


6. ఆనందమనగా జీవునియందుగల కోశములన్నియూ ఒకదానితో నక 
కూర్పు చెంది సమీకరణము చెందుట. ఒకదానికొకటి, పతిబంధక్ష్సు 
అపసవ్యముగాక  పరిపూరకముగుట. కడుపునొప్పితో బాధపడువానిక 
మిఠాయివస్తువులను చూచినచో నోరూరుట, = ఉండ్లు 
కాని వాని జీర్ణకోశము అందుకంగీకరించుట లేదు యిచ్చట మనస్సు న్లో 
కడుపు అనునవి ఒకదానితో నొకటి సమీకరణము చెందుట లేదు. వేట్రిక్షపిగా 
వర్తించుచున్నవి. కనుక సామ్యము లోపించినది. అందుచే వానికి మనస్సు 
వేగిరపడుట. చికాకుపడుట మున్నగునవి కలుగును చక్కటి నేరరియె 
వంటవాడు వంట చేయుచున్నపుడు ప్రక్కవానిత్‌ కబుర్లు చెప్పుచు ప్ర స్త 
సంభాషణము చేయుచు వంటచేయుచుండును. కాని తయారయిన వంటి 
పదార్థములు, ఉప్పుకారములు ఎక్కువ తక్కువలు లేక మిక్కిలి రుచిగా 
నుండును. వంటచేయునప్పుడు వాని ధ్యాస ప్రత్యేకముగా వంటయందు 
లేకున్నను వాని అవయవములన్నియు ఒకదానితో నొకటి సమీకరణము చెంది 
సామ్యస్థితియందు నిలిచి యున్నవి కనుక అతడు వంట చేయుచున్నను 
సరదాగా నుండుట, సంతోషముగా నుండుట జరుగుచున్నది. యిట్లి సా మ్య 
నుండుటనే ఆనందము అఆందురు 


7,8. ఇట్లు సామ్యత ఘటించిన పిదప వంటచేయువాడు,. వంట 
చేయుట్క వంట, అనుమూడు నశించి ఒక్కటియగును. ఇట్లే పాడువా 
పాట్క పాడుట అనుమూడును సామ్యము చెందును अथे కర్త, కర్మ క్రియ 
అను మూడును ఒకదానియందొకటి లయమగుట వలన నిజమయిన ఆనందము 


కలుగును. ఇట్లు ఆనందపడువాడు, ఆనందపడుట, ఆనందము అను మూడును 
.సామ్యత చెందుచుండును 


9. పరమాత్మయందు సృష్టి మొట్టమొదట సత్యముగా వ్యక్తమయినది 

& సత్యమునందే ధర్మము పుట్టినది. ఈ ధర్మమే ప్రకృతికి స్వభావముగా 
| रीत జీవులకు స్వభావములు, ధర్మములు ఏర్పడినవి. యిట్లు సృష్టియందలి 
७ అణువునకును ధర్మములు వేరువేరుగా నేర్పడినవి. ఇట్లు ७ 
| భర్మములయందును అంతర్లీనముగా ఒక ధర్మమున్నది. దానినే పరమధర్మము 
లేక సత్వము అందురు. అట్టి సత్వమే నారాయణుడు 





రహస్య (०25? <> 199 


10. వామునావతారమున పరమాత్మ భూలోకము, భువరోకము 
సువర్గ్‌కము అను మూడడుగులచే నా క్రమించెను. ఇదియే వరుసగా 
ద్రవ్యమయము, శక్తీిమయము, ప్రజ్ఞామయము అను మూడు లోకములు. 
శరీరగతమైన జీవప్రజ్ఞ శరీరమును, ఇంద్రియములను, వస్తువులను, సంపదలను, 
తనవిగా పారపడును. అట్టు పొరపడిన వానికి = సాన్నిధ్యము కలుగుట 
వలన వానిక్‌ జీవప్రజ్ఞై యందలి ఆహంకారము నశించి, అందు పరమాత్మ 
నిలుచును. ఇదియే బలి చక్రవర్తిని పాతాళమునకు అణగద్రొక్కుటగా 
5002656. జీవునికి యెంతటి అబ్తిక్యత, 2, ఉన్ననూ భగవంతుని 
తననుండి వేరుగా చూచుచున్నంత కాలము వారిలో బలి చక్రవర్తి 
వామనావతారముల కథ జరుగక తప్పదు. పరమాత్మ యొక్క మూడు పాదములే 
పెన చెప్పబడిన మూడు లోకములు. 


శ్లో! మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞోమేదినీ పతిః | 
త్రపద ‰& దశాధ్యక్షో మహాశ్ళంగః కృతాంతకృత్‌ ॥ 


ప్రతిపదార్థము :- 1. మహర్షిః =గొప్ప బుషి 2. కపలాచార్యః = కపిల 
మహర్షి 3. కృతజ్ఞః = కృతజ్ఞాడు, చేసినమేలు మరువనివాడు, 4. మేదినీపతిః 
= పృధినికీ అధిపతియైనవాడు, 5. త్రిపదః = మూడడుగులతో కొలుచువాడు, 
6. త్రిదశా అధ్యక్షః = దేవతలకు. అధ్యక్షుడైన వాడు, 7. మహాశ్ళంగః = 
గొప్ప శిఖరము, 8. కృతాంతక్ళత్‌ = చేయబడిన కర్మను అంతము 
చేయువాడు. ' | | | 

తాత్పర్యము :- పరమాత్మను గొప్ప బుషిగా, కపిలుడను గురువుగా ధ్యానము 
చేయుము, చేసినమేలు మరువని వానిగా, భూమి కధిపతిగా, సృష్టిని మూడు 
అడుగులతో కొలుచువానిగా, దేవతలకధిపతిగా, గొప్ప శిఖరముగా, జీవులు 
చేసిన కర్మను తనయందు లయము చేయువానిగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. బుషియనగా ద్రష్ట లేక చూచువాడు. సృష్టిని కేవలము 
సాక్షిగా చూచువానికి సృష్టి రహస్యములు తెలియును. అట్టివారికి చేను, నాది 
'అను బుద్ది పని చేయదు. కనుక అట్టివారి ద్యారా భగవంతుని సంకల్పము 
తెలియును. అట్టివారే మహర్షులు. | | 


రా >> < = 
0५४५५. Wa (६ ^ ` ०.८.) 


^ వా क ५८ । ५ శ్‌ అమే ల్లా 
2. కబలుడు సాంఖ్య యోగమును ప్రతిపాదన. చేసినవాడు. ఆయన 


8 అరల వ + ५९ <>) ~ €> ~ 4 
ఒక వ్యక్తగాక సద్దుడియున్నాడు యాన [దైవ్యము వరు వేరు స్థితులుగా 


५» 


వర్గకరణమ। ఏటకు అధిపతీయై యున్నడు. గర్ఫస్థమగు పండమునందు సంఖ్య 
అను ప్రజ్ఞ కధిపతియై యున్నాడు. ఆయన త 


చ ८53०4629 5 ~ దించె 2) పురా ల 4233९22 అ > स) భౌతిక ద్రవ్యము 
' । 4 


9 
వినిధ స్పితంలలోనికి వ २७८ ॐ ऊ ०८०८, 2०८ < ०० ०८; 
< न) సయబుత సంఖ్యుబ పరివాలింపబడుట మున్న గునరి 


५ 


४५ i 

oy భో డా అ 3 యు wf „^ ४ न र + ८ CR మ ८ 7 

<~ (14 +0८ ८००). దళ దబుటునెగొ. తల్లి గ ర ०००९७०८ 
ps an ८ 


८५ ऋ 


८2० బండనుర్పడనప్పుడు కపిల మహార్షి అధ్యక్షుడి శరర భాగ ఇర్మాణమును 


४ 


2 


ఇస్ర 44 (39) (४ ८९.3८ ^ ५ "५ 2 + , + = tiny ns & «८ 
wr: HOWE WD & 09०५० 0८५०. GOI ०1८2८ ६) 2५९०९ © అకు 
“2 


प 1; 
क) त < क्छ, ॥ # ५ న జ్ర On क MD ४ > § © | + Fh ' 6 
लचुन, యాగమునకు గురువై శిష్యులుగా. ५८6 ద్దును. 


pa 


3. జీవులు ఒకరికొకరు కృతజ్ఞాలై యున్నారనగా తోటివారివలన పొందిన 


भ 


ww ८) ఇల్ల ९५3 ॥ ~ ९५ ^ र १ + 2 £; [4 5 ठ రా య 
कज బులును. नतन ०८८०७ అర్థము... £ ०५०८८ ००८ 053 ६292) 


4. సూర్యుడు భూగ్‌ళమునకు ఆధిపతీయైయున్నాడు. భూమి తన 
చుట్టు తాను తిరుగుటకు, సూర్యుని చుట్టు తీరుగుటకు, సూర్యుడే ఆధారము. 
అంతకాక భూమిపై గల సమస్త సంపదలను సూర్యుడే కలిగించుచునా డు, 

ర. విష్ణువు వామనావతారమున మూడు పాదములతో సృష్టిని మొత్తము 
అక్రమించెను. | 

6. దేవతలు, నారాయణుని సంకల్సము ననుసరించి పుట్లుటయేగాక 
వేరువేరు గణములుగా వర్గీకరణము చెందుచున్నారు. కనుక ఈ దేవతలందరకు 
నారాయణుడే అధిపతి, 

( 9००००८०. వునస్సుతో నిర్మాణవంయిన ఒక ००९ 


సౌరకుటుంబమునకు ప్రతీకగానేర్పడును. ఈ మూర్తి ననుసరించియే తరువాత. 
_సొరమండలమర్పడుచున్నది. కనుక ఇది సౌరముండలమునకు శిఖరము లేక 





` 00०0 చెప్పబడినది 


రహస్య ప్రకాశము 201 


6. ప్రతి జీవియూ పరి్థితుల యందు మంచి చెడు అనువానిని 
పుట్టించుచుండును. ఇట్లు తనంతట తాను సృిబ్బంచుకున్న పరిస్థితులచే చుట్లు 
ముట్టబడును. జీవి నిస్సహాయుడగును. అట్టి నిస్సహాయ స్పితిలో సర్వము 
నశించుట లేక అయమగుట జరుగును. ఇట్లు పరిసితుల యందలి చిట్టచివరి 
దశయగు లయము అను స్థితిని నారాయణుడే కలిగించుచున్నాడు. 


58. 2 మహా వరాహో గోవినస్సుషేణః కనకాంగదీ | 
గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః | 


ప్రతిపదార్థవయు :- 1. మహావరాహః = గొప్ప వరాహము, 2. గోవిందః 
= ఇంద్రియముల యందలి ప్రజ్ఞగా వెలుగుచున్నవాడు, ౩. సుషేణః = 
గొప్ప సేనలు కలవాడు, 4. కనకాంగదీ = బంగారు అభరణములు కలవాడు, 
5. గుహ్యః = రహస్యముగా నుండువాడు లేక గుహయందుండువాడు, 6. 
గభీరః = మిక్కిలి లోతయినవాడు, 7. గహనః = గ్రహించుటకు 
దుష్కరమైనవాడు, 8. గుప్తః = గుప్తముగా నుండు వాడు, 9. చక్రగదాధరః 
= చక్రమును, గదను ` ధరించినవాడు. 


छ") &{>०ॐ :- పరమాత్మను చక్రము గద హస్తములలో ధరించిన 
వరాహముగా, గొప్ప సేనను వెంబడించుచున్నవానిగా, బంగారు ఆభరణములు 
ధరించి, . గంభీరమై, గుప్తమై గ్రహించుటకు సాధ్యముకాని వానిగా, 
ఇంద్రియములందలి ప్రజ్ఞగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. విష్ణువు వరాహావతార. మెత్తి భూమిని పైకెత్తి రక్షించెను. 
అయన తన కోరలపై భూగోళము నెత్తెను. సూర్యుడు, చంద్రుడు, అను 
రెండు కిరణములే ఆయన రెండు కోరలు. రసాతలమని చెప్పబడిన 
అంతర్గ్లోకములనుండి భౌతికగోళ సృష్టిని తారలుగా, గ్రహములుగా వ్యేక్తమగునట్లు 
చేసెను. సమస్త విశ్వమను మహాచైతన్యమును సముద్రమునుండి భౌతికగోళ 
సృష్టిగా వ్యక్తము చేసినవెనుక ఈయన వరాహావతారముగా కీర్తింపబడినాడు. 
మొత్తము సృష్టిని తన కోరలతో పెకెత్తెననగా ఈయన పరిమాణము 
 ఊహకందునదికాదు. ఇచ్చట సూర్యచంద్రులు అనగా భౌతిక గోళములు 
కాదు. చోటునందు వెలుగు బిందువుగా వ్యక్తమగుట్క, అట్టి వెలుగును స్వీకరించి 


202 విష్ణు సహస్ర నామము 


&9 
పరిసరములకు పంచుట అను రెండు ప్రజ్ఞలే సూర్యచంద్రులు 


గోవులనగా ఇంద్రియములు. గోవిందుడనగా ఇం ద్రియములంగ్రి 
వెలుగుగా అర్చింపబడుంవాడు. భౌతిక (ప్రపంచమును చూచిన ప్పుడ్ల 
ఇంద్రియములు తమ అఆస్తిత్వమును కోల్పోవును. కాని భౌతిక ప్రపంచము 
అంతర్యామి యొక్క రూపమును ధ్యానము చేయువానికి ఇంద్రియములు 
అంతర్ముఖమై పరమాత్మకు వెలుగు దారులగును. కనుక అట్టి వారికి 
ఇంద్రియములందు కూడా పరమాత్మ వెలుగు. ప్రకాశించుచుండును. ఇట్లు 
ఇం(ద్రిథుములుగా నారాటంణుడం వ్యక్షవంగంటటేం  గోవిందుడ్లని 


వరి ౦పబడుచున్నది. 


3. గొప్ప సంఖ్యగల దేవతలనగా సంఖ్యాదేవతలని అర్థము. వీరే 
'సృష్బకి మొదటి సంఖ్యలుగా దిగివబ్బిరి. మరియూ మంచి సేనయనగా 
యుద్దము చేయువారు గాక ष నిర్వహణకు సహకరించు దేవతా సమూహము 
అని అర్థము. 


4. కనకమునగా బంగారము. పరమాత్మ బంగారపు వర్ణముతో 
ప్రకాశించును. శుద్ధమైన ఆవునెయ్యితో దీపము వెలిగించినచో అది స్వచ్చమయిన 
బంగారపు వర్ణముతో వెలుగును. ఇట్లు సృష్టియందలి మొట్టమొదటి వెలుగు 
పరమాత్మయొక్క వర్ణము లేక వెలుగు. అగ్ని సూక్తములందు పరమాత్మ భౌతిక 
రూపముగా ఈ వర్ణముతో కూడిన వెలుగుగా చెప్పబడినది. ఇదియే 
హరణ్మయమైన భగవంతుని వర్ణము. అనగా “హి కార “రి కారములకో 
కూడిన శ్యాస. శ్వాస కంఠమునందలి స్వరపేటిక నుండి బయటకు వేచ్చునపుడు 
అచ్చట చొటులోనుండి పుట్టు మొదటి ఘర్షణమే. రేఫము. శ్వాస వేదలునప్పుడు 
“హం అను శబ్దముతో బయటకు వచ్చును. అది కంఠమునందలి 
స్వర్ణపేటికయందు ఘర్షణ చెంది రేఫముతో కూడి భౌతికశబ్దముగా వ్యక్తమగును 
“హ్‌ కార “రి” కారములతో కూడిన ఈ శబ్దమే “ప్రాం” అను మంత్రముగా 
ధ్యానము చేయబడినది. ఇదియే శ్రీసూక్రము నందలి మూలబభీజము. కనుణో 
శ్రిసూక్తము “హిరణ్యవర్గాంి' అని ప్రారంభమగును. ఇటి హిరణ్మయమైన | 
వెలుగుతో కూడిన సృష్టి తన శరీర భాగములుగా గలవాడు భగవంతుడు 


రహస్య ప్రకాశము 203 


जक 


9. గుహ్యః అనగా గుహయందుండువాడు. లేక ७१०८००८० 
అని అర్థము. మనము భౌతిక విషయములందు పఏవర్తించునప్పుడెల్ల పరమాత్మ 
మరపుకు వచ్చును. ఆయన భౌతికములగు విషయముబందు గుప్రమె తాను 
ఆయా ఐషయయములుగా దాగియుండును. కనుక భగవంతుడు రూపము 
గుణము, 2369 మున్నగు వాని రూపమున దాగియుండును. నుక గుహుడు 
అని బపలువబడును. 


6. పరమాత్మయొక్క సాన్నిధ్యము భౌతిక విషయములకన్నా లోతుగా 
యుండును. కనుక ఆయన సాన్నిధ్యము లోతుగా మనస్సు తరచిన వానికి 
గాని లభించదు. 


7. ఇట్లు లోతుగా తరచుట వలననే నారాయణుడు దొరుకును గనుక 
అయన గ్రహించుటకు కష్టమయినవాడు. 


8. ఇట్లు లోతుగా తరచుట २०९०२, నారాయణుని నాన్నిధ్యము 
లభింపదు. అట్టు లభించు సాన్నిధ్యము జీవునియందే తానను ప్రజ్ఞుగా 
మరుగుపడి యుండును. తననుండి వేరుగా నారాయణుని వెదకువానికీ 
ఎంతకాలము ఎన్ని జన్మలు వెదకిననూ దొరకడు. అనగా తాను వేరు, దైవము 
వేరు అని భావించువానికి, దెవమనగా కొన్ని ఉత్తమ గుణములు గలిగిన 
ఒక ప్రత్యేక రూపమేగాని అంతర్యామికాదు; ఆ రూపము దర్శించువా 
మనస్సునందే పుట్టును. తన నునస్సునందలి రూపమునే తాను దర్శించిదానినే 
దేవుని ప్రత్యక్షముగా భ్రమపడుదురు. నిజమునకు చూచువాని యందుగల 
పరమాత్మయే చూచువాని మనోరూపముయిన అంశగా దిగివచ్చును. ఇట్లు 
అతడూహించుకొనునది అంతర్యామిలోని ఒక భాగమే కాని అంతర్యామి కాడు 
అందుకనే పురాణములలో దైవ సాక్షాత్కారమైన వెనుక కూడ జీవులు మాయలకు 
భ్రమలకు లోనైనట్లుగా వర్ణింపబడినది. దీనినిబట్టి భక్తిలక్ష్యముగా దేవుడు 
ప్రత్యక్షమగుట మాత్రమే కాదు. అన్ని వస్తువుల యందును, వ్యక్తులయందును, 
పరిష్థితులయందును, నారాయణుడే యుండుట; ఇట్లు ఆన్నిటియందు గల 
నారాయణుడు తనయందు కూడా తానను ప్రజ్ఞగా నున్నాడని తెలియుట 
జీవునికి పరిపూర్ణత్వము కలిగించును. ఇన్ని రూపములుగా, వ్యక్తులుగా తనని 


204 ॐ సహస్ర నామము 


తానే చూచుకొనుచున్నాననియు, ఇందరి యందును తానొక్కడే యున్నాననియ్స 
తెలియుట నిజమైన సత్యము. ఇట్టి తనకు తాను తెలియుట అనగా జీవునకు 
నేను ఇతరులు అను రెండు ప్రజాలు నశించి నిరంతరము, అకారణమగ్స 
సంతోషముగా పరిపూర్ణత్వము సిద్ధించును. పైన చెప్పబడిన రెండు ప్రజ్ఞలే 
విష్ణుద్వ్యార వాలకులు, అట్టి ద్వారము దాటిన తర్వాత కలుగు ०९८०९८६ 
ఆనందానుభూతియే నారాయణుడు. ఎంతటి సద్గుణ సంపన్నుడైనను छ 
యితరులు అను భేదము < 8०:९5 నారాయణుని దర్శనమునకు 
అనుమతింపబడడు. ఇదియే భాగవతము తృతీయ స్కంధమునందు చెప్పబడినది 
సనక సనందనాదులను మహర్తులు వెకుంఠమునకేగి నారాయణుని దర్శనమునకె 
లోనికి పోవుచుండగా యిద్దరు ద్వారపాలకులు అడ్డగించిరి. వారిని మహరుల్ప 
శపంపగా నారాయణుడు కనిపించెను. సనక సనందనులు తమ తప్పిదము 
తెలుసుకొని నారాయణుని శరణుపొందిరి. ఈ. ద్యారపాలకులే నేను, యితరము 
అను రెండు ప్రజ్ఞలు, సనక సనందాదులే జీవులయందలి సదుణములు ఎన్ని 
సద్గుణములున్నను నారాయణుని అనుగ్రహము లేనిచో వానిని దర్శించుట 
సాధ్యముకాదు. అనగా ఆత్మ సంతృప్తి, అకారణ సంతోషము 26०44 
ఆనందస్థితి ఇవి తనకి తాను కలిగియుండుటయే గాక యితరులకు కూడా 
కలిగించుటవలన తాను యితరులు అనుభేదము నశించి, అందరి యందలి 
నేనను సమాహార ప్రజ్ఞ ఆనందమును పరిపూర్ణ స్థితిగా నిలుచును. ఇదిరు. 
వైకుంఠమనియు, నారాయణుని సాన్నిధ్యవునియు పురాణములయంందు 
వర్ణింపబడినది. ఇల్లి 8 జీవునియందే నేనను ప్రజ్ఞగా, గుప్తముగా, 
భద్రపరుపబడి యున్నది 


9. ఇట్లు సాధన చేయుచున్న భక్తులను నారాయణుడు ఎల్లపుడు 
రక్షీంచుచుండును. భూమి, ఆకాశము కలసినట్లు కనిపించు 6& && 
నారాయణుని చక్రాయుధము. ०००6663 సుదర్శనమని చెప్పబడినది అనగా 
పైన. చెప్పబడిన పరిపూర్ణస్థితిని దర్శించి జీవించువానిని నారాయణుడు 
చక్రాయుధుడె రక్షించును. అనగా సూర్యుడు ఆకాశము, భూమి మున్నగు 
వానియందుగల విష్ణు ప్రజ్ఞయే తనని రక్షించునని భావము 


రహస్య ప్రకాశము 205 


59. $l వేధాస్స్యాంగో 2జితః కృష్ణో ధృఢస్సజ్కర్షణో 2చ్యుతః | 
వరుణొ వారుణో వృక్షః పుష్కరాక్షోమహామనాః ॥ 


ప్రతిపదార్థవయు :- 1. వేధాః = సృష్టికర్త, మరియు తండ్రి, 2. సౌా౭ంగ 
= తానే తన శరీరముగా కలవాడు, 3. అజితః = జయింప శక్యయు 
కానివాడు, 4. కృష్ణః = నల్లనివాడు, 5. ధృఢః = అన్నిటీయందును నిలిచి 
యుండుటయేగాక అన్ని మార్పులకు తట్టుకొనువాడు, 6. సంకర్షణః = 
జీవుల వాహికలను లేక శరీరములను నశింపచేసి తనలోనికి స్వీకరించువాడు, 
7. అచ్యుతః = జారుట లేక పొరపడుట అనునది లేనివాడు, 8. వరుణ 
= నిటికి అధిపతియెనవాడు, ఈయన పశ్చెమదిక్కున అధిపతి 9. వారు 
వరుణుని కుమారుడు లేక భృగువు 10. వృక్షః = ప్రకృతి పుట్టుటకు 
కారణమైన వృక్షరూపము తానేయైనవాడు, 11. పుష్కరాక్షః = పద్మమువంటి 
కన్నులు గలవాడు, 12. మహామనాః = గొప్ప మనసు గలవాడు. 


భాత్పర్యము :- పరమాత్మను సృష్టికర్తగా మరియూ శరీరములు, రూపములు 
తనలోని భాగములుగా, వ్యక్తమైనట్టి తండ్రిగా ధ్యానము చేయుము. మనసుకు, 
ఇంద్రియములకు అందని గొప్ప చిత్రమయిన చీకటి యను అంతర్యామిగా, 
శనయందు జీవించుచు మరల తనలోనికి స్వీకరింపబడు దేహములుగా, 
జారిపడు వానిగా, నీటి కధిపతియైన వరుణునిగా మరియూ ఆయన 
కుమారుడైన భృగువుగా, విశ్వవృక్షమును పుట్టించుటకు కారణమైన వానిగా 
పద్మమునందలి దళములుగా, అందరి యందలి ఒక్కటిగా నున్న .మనస్సుగా 
ధ్యానము చేయుము 


వివరణ :- 1. తండ్రియే కుమారుడుగా, పుట్టుచున్నాడని వేదము 
స్థాపించుచున్నది. కనుక తండ్రి, పుత్రులను బంధము భౌతిక దేహమునకు 
సంబంధించినది కాదు. అంతర్యామి యైన నారాయణుడు మొట్టమొదట < 
ఆంశగా బ్రహ్మను పుట్టించెను. మరల బ్రహ్మకు కుమార సర్గము, మనువులు, 
ప్రజాపతులు పుట్టిరి. మనువులు, ప్రజాపతులనుండి సకల జీవులు పుట్టిరి. 
ఆనగా నారాయణుడే: బ్రహ్మగను, వాని ద్వారా ప్రజాపతులు మున్నగు వారిగను 
దిగివచ్చి, తుట్టతుదకు సకల జీవుల రూపములుగా తానే నిలిచియున్నాడు. 





ఆయన బ్రహ్మాకు కూడా తండ్ర యగుట వలన అందరకు ఆయనయే ०८६ 
యగుచున్నాడు. ఆందరియుందు తండి యను బైజ్ఞగా దిగ్‌వచ్చుచున్నగి 
నారాయణుని ప్రజ్ఞయే. ఇది ప్రతి తండ్రినుండి కుమారునికి ప్రసరించుచున్నద్ది, 
తం|డిగా చనిపోయి కుమారుడుగా పుట్టుచున్నాడని వేదములు ప్రతిపాదన 
చేసినది ఇదియే. 


2. శరిరము, మనస్సు, ఇంద్రియములు, మున్నగునవి జీవృలకు 
అంగములుగా నేరాడి పని యుచున్నవి. ఈ అంశములన్నియు నేనన 
ప్రజ్ఞనుండి ఎర్పడినవే. గనుక ఆయన २९०५६ అని వర్ణింపబడినాడు. 


3. పరమాత్మ సమస్తమును తానే అయియుండుటచే ఆయన 
జయింపబడుట సాధ్య్వముకాదు. కనుక నారాయణుడు అజితుడు. 


4. మహా విష్ణువు నీల వర్ణము గలవాడుగా వర్ణింపబడినాడు. కనుక 
ఆయన కృష్ణుడని పిలువబడినాడు. నలుపనగా కంటికి కనిపించని వెలుగు 
ఆని అర్థము. ఆకాశము పగలు నీలముగనూ, రాత్రి నల్లగానూ వుండును. 
ఈ రంగులు కంటికి కనిపించు రంగులు మాత్రమే. ఆకాశము యొక్క అసలు 
రహస్యము ఎవరికి ఆందనిది. అంతు టిక్కనిది. వస్తువులుగా, వ్యక్తులుగా, 
గోళములుగా, వ్యక్తమగుచున్న భౌతిక ప్రపంచమంతయు అనేక చిత్ర 
విచిత్రమయిన వర్ణములతోో వైఖరులతో ఈ ఆకాశము నుండియే పుట్టీ 
వ్యక్తమగుచున్నది. మరల సమస్తము ఈ ఆకాశములోనికి. లయమగుచున్నది. 
మానవునికి గల జ్ఞానమంతయూ ఇంతవరకే పరిమితమగుచున్నది. తనకందని 
యిట్టే విషయములే మానవుడు చీకటి యని పిలిచినాడు. కంటికి అందని 
ఈ వెలుగునే వేదములయందు మహర్షులు చీకటి వెనుకనున్న అసలైన వెలుగని 
కీర్తించినారు.. ఈ నిజమయిన వెలుగునుండియే మనకు తెలిసిన భౌతికములైన 
వెలుగులు పుట్టుచున్నవి. సూర్యుడు, తారలు ఇట్లు పుట్టి వెలుగుచున్నవారే. | 
అవ్యక్తమయిన ఆ మహా తేజుస్సునుండి వెలుగును సూర్యుడు, తారలు స్వీకరించి. 
భౌతికమగు వెలుగు పంచి పెట్టుచున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు “తేజస్‌ 
తేజస్వివామహంి” అని చెప్పెను. ఇట్టి కంటికి అందని ఆ మహా తేజస్సునే 
చీకటి అని పిలిచెదము. వెలుగులకు ` కారణమైన మహా తేజస్సునుండియే 
సూర్యుని యందలి ప్రజ్ఞ పుట్టుచున్నది. మనస్సు, ఇంద్రియములు, దేహము 


రహస్య ప్రకాశము 207. 


మున్నగువాని యందు ఆయా భాగములుగా కట్టుకొని యున్న ఈ మహో 
వెలుగును మనము గమనింపలేము. వస్త్రమునందు పత్తిని వునము 
జ్ఞాపకముంచుకొనలేము. అట్లే యిన్నిటి యందు గల నేనను ప్రజ్ఞ ఆయా 
వస్తువుల, జీవుల అంతర్యర్తియైెన తొత్మాలిక ప్రజ్ఞగా మరుగుపడి యున్నది. 
వస్తువులు, చెట్టు జీవులు మున్నగు వానియందు వాటి వాటి ప్రవర్తనల 
మూలమున గుణముల మూలమున వ్యక్తమగు ఈ మహా తేజస్సును ఆయా 
నస్తువులుగనూ, వ్యక్తులుగనూ మాత్రమే గుర్తించుచున్నాముగాని, అన్నిటి 
యందుగల అఖండ తేజస్సును గుర్తింప లేక చీకటిగా బ్రమపడుచున్నాము. 
ఒక నూలు వస్త్రముతో చొక్కాలు, ధోవతులు, గౌన్లు చీరెలు మున్నగునవి 
తయారు చేసినచో అవి వేరు వేరు వస్తువులుగనే గమనింపబడుచున్నవి గాని 
వాటియందు గల (ఒకే) ప్రత్తి స్ఫురణకురాదు. అట్లే ఈ పరిపూర్ణమయిన 
మహా తేజస్సును గుర్తింపలేక పోవుటచే చీకటిగా అర్థము చేసుకొనుచున్నాము. 
ఈ చీకటినే కృష్ణుడని పిలిచెదరు. కనుక అన్ని వస్తువులయందు, జీవులయందు, 
లోకములయందు, కాలములయందు ఆయా దచస్తువులుగా, జీవులుగా, 
కాలములుగా, దాగి యుండు ఒకే ఒక వెలుగు కృష్ణుడు, 


` 5. ప్రకృతి యందు అంతర్లీనమై శ్రీకృష్ణుడుండుట వలన ఆ ప్రకృతి 
అన్ని కాలముల యందును, పరిస్థితుల యందును నిలిచియుండగలుగుచున్నది. 
అంతేగాక ప్రకృతిలోని వైపరీత్యములకు లోపల అంతర్లీనమై యున్న ఈ 
మహాశక్తియే చెక్కు చెదరక నిలిచియున్నది. గనుక పరమాత్మ ధృడమైనవాడుగా 
చెప్పబడినాడు. === 

6. జీవుల శరీరములు సృష్టి సంకల్పము ననుసరించి ఏర్పడుచున్నవి. 
అవి ఎంతకాలముండవలెన్నో ఏమి నిర్వహింపవలెనో అన్నది పరమాత్మ సంకల్పము 
ననుసరించి ఎర్పడుచున్నది. అట్టి సృష్టి సంకల్పము పూర్తియైన వెంటనే వారి, 
శరీరములు మృత్యువునకు లోనగుచున్నీవి. అట్టి మృతి చెందిన వారి భౌతిక 
శరీరములు రసాయనిక మార్పులకులోనై పంచభూతములుగా విడివోవుచున్నవి. 
నారాయణుడే పంచభూతములుగా వచ్చెను గనుక అవి మరల ఆయనయందే. 
లయమగుచున్నవి. । 


208 విష్ణు సహస్ర నామము 


7. ఇట్లు కాలము ననుసరించి సకలము నశించుచున్నది. అనగా 
అవ్యక్తములోనికి జారి పోవుచున్నది. కాని వాని యందలి అంతరా?మి అటి 
అవ్యక్తముగా కూడా తానే యున్నాడు గనుక ఆయన జారిపోవుట త్రేద్ద 


8. వరుణుడు నీటికి అధి దేవత. సృష్టికి పూర్వము అంత్రయ 
జలమయముగా నుండును. అట్టి నీటియందు విరాట్‌ అను గ్రుడ్లు भा 
ఇతడే మొట్టమొదటి పురుషుడు. ఇట్లు ఈ సృబ్బ్ద పుట్టుకకు కారణమెన మహా 
జలములే ఆపస్సులని వేదములయందు వర్ణింపబడినది. యిదియే క్రీరసా గరమని 
కూడా వరింపబడినది. ఈ నీటినుండి र పుట్టుచున్నడి కనుకనే 24०) 
పుట్టుకకు, ప్రాణుల పుట్టుకకు మొక్కలు మొలకెత్తుటకు ఈ నీరే ఆధారము 
వరుణుడు తన కుమారుడుగా పుట్టుటకు ఈ నిటియందే కర్ణముడు తప ग] 


చేసెను. 


9. భృగువు వరుణుని కుమారుడు. ఆయన తన ०८०, సృష్టిని 
గురించి అందలి రహస్యముల గురించి ప్రశ్నించి ०९) తెలుసుకొనెను 
అనగా జీవుడు పుట్టుటకు ముందు తం౦డ్రవద్దనుండి శరీరమేరృడుటకు కావలసిన 
ధ్రజ్ఞలను ప్రణాళికను జ్ఞానముగా స్వీకరించుటవలన, కుమారునికి గూడ్డా 
దేహభాగములు అదే విధముగా 2९८) ८६०९०65० గాక తల్లిదండ్రుల పోలికలు 
కూడా సంక్రమించుచున్నవి భృగువనగా తెల్లని కిరణమని అర్థము. అనగా 
प)" దిగి వచ్చిన మొట్టమొదటి వెలుగు 


10. సత్వము, రజస్సు, తమస్సు అను మూడుగుణములత్రో కూడియున్న 
అ్రకృతి ఒక మహావృక్షముగా చెప్పబడినది. అదియే భగవదీత 45వ 
అధ్యాయమున చెప్పబడిన ““అశ్వత్ల వృక్షము”. దీనికి వేళ్ళు పైకి, కొమ్మలు 
ఆకులు క్రిందికి యున్నవి. అనగా సృష్టికి లేదా పుట్టుకకు కారణములు 
అంతర్లోకములలోనుండి కర్మలు వాటి ఫలితములు అను పేర & మ్మలు, 
ఆకులు, ఫలములు భౌతికముగా వ్యక్షమగుచుండును. ఇదియే సృష్టియను 

హావృక్తము. వ్రేళ్ళు, 'కొమ్మలు ఎన్ని యున్ననూ (బోదె) మూలము ఒక్కటే. 
ఆదియే పరమాత్మ. 'జీవుల .. పుట్టుకకు మరియు పనులకు, కారణములు - 


మరియు ఫలితములు అనేకములు, అనంతములు. కాని వీటన్నింటికి మూలము - 
పరమాత్మయే | | | | ॑ ‡ 


రహస్య ప్రకాశము 209 


11. పద్మము సూర్యోదయమునకు గుర్తు. సూర్యుని కిరణములకు 
పద్మము వికసించును. కనుక మనస్సను పద్మమును వికసింప చేయువాడుగా 
నారాయణుడు కీర్తింపబడినాడు. కనుక ఆయన పుష్కరాక్షుడని వర్ణింపబడినది. 
పుష్మరమనగా 12 అని అర్థము కలదు. సంవత్సరము నందు పన్నెండు 
సలలోను సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశి యందుండును. ఇట్లు 
12 రాశులలో ప్రకాశించు సూర్యుడు పుష్కరాక్ష్తుడు అని స్తోత్రము 
చేయబడినాడు. 


12. మనస్సులన్నియూ చోటునుండి పని చేయును. ఈ విశ్శ్వమంతయూ 
ఒక్కటి మనస్సుగానుండి ఎవరి శరీరమునందున్న మనస్సు, వారి మనస్సుగా 
పని చేయును. ఇది యెట్లనగా, పంపు త్రిప్పినచో నీరు వచ్చును. ఎవరి 
ఇంటిలో పంపువారిదే యైనను, నీరు మాత్రము నీటి సరఫరాశాఖవారిది, 
కనుక మన మనస్సు అనగా మన ఇంటి పంపులోనుండి వచ్చు నీరు. కాని 
నిజమునకు అంతయూ ఒక్కటే మనస్సు. అట్టి మహా మనస్సుగా నారాయణుడే 
యున్నాడు. 


60. శ్లో భగవాన్‌ భగహా 2నందీ వనమాలీ హలాయుధః । 
ఆదిత్యో జ్యోతిరా దిత్యస్సహిష్ణుర్లతి సత్తమః ॥ 


ध 
ప్రతిపదార్థము :- 1. భగవాన్‌ = భగవంతుడు, శక్తులు, మహిమలు 
గలవాడు, 2. భగహా = చీకటిని నింప చేయువాడు, 3. ఆనందీ = 
అనందమే రూపముగాగలవాడు, 4. వనమాలీ = వన పుష్పములతో 
కూడినమాలను ధరించినవాడు, 5. హలాయుధః = హలమును ఆయుధముగా 
ధరించినవాడు, 6. ఆదిత్యః = ఆదితియొక్క కుమారుడు, 7. జ్యోతిరాదిత్యః 
= ప్రకాశముతో కూడిన ఆదితియొక్క కుమారుడు, 8. సహిష్టుః = అన్నిటిని 
2 6०८००००, లేక సహించువాడు 9. గతిసత్రవంః = ఆయున 
మార్గముననుసరించు వారిలో ఉత్తముడు. 
తొత్సర్యవయు_ :- పరమాత్మ శక్తులను, మహిమలను గలవాడు. చీకటిని 
నశింప చేయువాడు. ఆనందము కలుగ చేయువాడు. వన పుష్పములచే 
చేయబడిన మాలను ధరించినవాడు. అదితియొక్క కుమారుడు. నాగలిని. 


210 విష్ణు సహస్ర నామము 


ధరించినవాడు. మిక్కిలి ప్రకాశవంతమైన కుమారుడై సృష్టి నంతటిని భరించి 
డు. సన్మార్గమున నడచువారిలో అత్యంత ముఖ్యుడైనవాడు. 


२. 
६1 
८) 
दौ 
९। 


వివరణ :- 1. భగవంతుడనగా అనేక శక్తులను, మహిమలను గలిగి 
భక్తులను రక్షించుటకు భూమి కచతరించువాడు. ఆయన దుష్టశక్తులను శిక్షించి 
సత్సురుషులను రక్షించును. 


2. అంతర్యామి స్మరణనుండ విసృతి చెందుటయే నిజమయిన చీకటి, 
అట్టి చీకటినుండి రక్షించువాడం పరమాత్మదేం. ఆయంన భక్తుల 
హృదయములయందు నిలిచి తన స్మరణ మరపుకు రాకుండా వారిని కాపాడును, 
ఒకవేళ వారు తాత్కాలికముగా మరచిననూ కష్టములయందు వారిని త్రన 
స్మరణ జ్ఞప్తికి వచ్చునట్లు చేసి రక్షించును. 


3. అట్టి స్మరణ మరపుకు రానంతకాలము జీవులు ఆనందమున 
నుందురు. అట్టి నిరంతర ఆనందమయ సితియే నారాయణుడు. నిజమునకు 
జీవులలోనుండి ఆనందించువాడు కూడా నారాయణుడే. 


4. సృష్టియందలి పుష్పవృక్షములు, మొక్కలు, ప్రకృతిని తమ పూలతో 
అలంకరించుచుండును. వివిధ వర్ణములతో, పరిమళములతో ఆవి ప్రకృతిని 
శోభాయమానముగా, వునోహరముగా తీర్చిదిద్దును. అట్టి దృశ్యమును 
చూచువారలకు అప్రయత్నముగా మనస్సు ఆనందముతో పులకరించును. ఇట్లు 
జీవులద్యారా సంతోషపడువాడు నారాయణుడే కనుక ప్రకృతి తను సృష్టించిన 
పూలతో నారాయణుని జీవులరూపమున అర్బించుచున్నది. నిజమయిన సేవ 
యిదియే. ఎందుచేతననగా ఆ పూలను కోసి తానొక్కడే ధరింపవలెననుకొనువానికి 
ఆ పూలు వాడిపోవుటతో నిరాశ మిగులును. అట్లుకాక ఆ పూలు 
మొక్కయందేయున్నచో అవే ఎక్కువ కాలము అనేక 'మందిని, వారిలోనున్న 
నారాయణుని సంతోషపెట్టగలవు. మరియూ ఈ ప్రకృతి యంతయూ 
నారాయణుని యొక్క భౌతిక రూపమే గనుక ఈ పూల మొక్కలన్నియు తమ 
పూలతో నారాయణుని అలంకరించుచున్నవి 


5. బలరాముడు నాగలినాయుధముగా ధరించి రాక్షసులను సంహరించి, 
యమునా నది ప్రవహించు మార్గమును కూడా మళ్ళించెను. అట్టి బలరాముడు. 


రహస్య ప్రకాశము 211 


నారాయణుని అవతారమే. జనకుడు హలమును ధరించి భూమిని దున్ని 
పంటను పండించున ట్టి మనువు యొక్క సంప్రదాయ మార్గమును మరల 
భూమియందలి జనులందరికి తప్పనిసరియగునట్లు విధించెను. అట్లు దిధించుట 
తాను కూడా దున్నుట లేక ఆచరించుటతో ప్రారంభమయ్యెను. ఇట్లు 
మానవులందరికి ఆహారమును సాధించు ప్రయత్నమున జీవులందరి రూపమున 
నారాయణుడే నాగలిని ధరించుచున్నాడు. 


6. సూర్యోదయమునకు ముందున్న చీకటిని అదితి అందురు. అనగా 
సూర్యడం కనిపంచుటకు వుందున్నస్థితి అని అరము. ఇదిటేం 
ఉపనిషత్తు లయంందు “పరావాక్కు' అనబడం दकल, వురియయూ 
పురాణములయందు ““పరాడేవి” అని జగన్మాత యొక్క మొట్టమొదటి 
రూపముగా వర్ణింపబడినది. అట్టి అదితికి పుట్టినవాడు గనుక ఆదితుూ?డు 

£> on) ల 
అని పలువబడినాడు. 


7. అట్టి సూర్యుడు మొట్టమొదటి వెలుగు అనగా “విరజము” (Pre- 
Atomic state) అనుస్థితినుంచి రజస్సు (Atomic state) లనబడు వెలుగు 
రవ్వల స్థితిలోనికి దిగివచ్చును. చోటులో వెలుగుయొక్క రవ్వ లేర్సడి (Nebular 
state) అవి క్రమేణా గోళాకారముగా కట్టుకొనుట వలన సూర్యుడను మహా 
వెలుగుల గోళమేర్చడును. అట్టి వెలుగులు తానే యైనవాడు గనుక నారాయణుడు 
జ్యోతిరాదిత్యః అని పిలువబడినాడు. 


8. ఈసౌర కుటుంబము నందలి జీవులు, గ్రహ్రగోళములు అన్నియూ 
సూర్యునిపై నాధారపడి వానిచుట్టు తిరుగుచున్నని. అట్లు సూర్యుడే సమస్త 
జగత్తునకు ఆధారమైయున్నాడు. ఆయనయే గోళములను, వానిపైగల జీవులను, 
భరించి | సహించుచున్నాడు. |  . 

9. సృష్టియందలి జీవులందరు తెలిసిననూ తెలియకున్నను, జీవులైనను, 
కాకున్ననూ, సూర్యుని అనుసరించుచున్నారు. వీటన్నిటిని సూర్యుడే నియమించి 
పాలించుచున్నాడు. కనుక సూర్యుడే వీటన్నిటికి అసలైన గమ్యమై యున్నాడు. 


61. || సుధన్యా ఖణ్బపరశుర్ణారుణో ద్రవిణ ప్రదః । 
దివస్సుక్సృర దృగాక్టనో వాచస్పతి రయోనిజుః ॥| 


212 నిష్ణు సహస్ర నామము 


ప్రతిపదార్థము :- 1. సుధన్వా = గొప్పు విలుకాడు, 2. ००८००८६9 
= ఐరిగిన గొడ్డలి గలవాడు, 3. దారుణః = భయంకరమయినవాడు, (కొయ్యవతై 
గట్టివాడు), 4. ద్రవిణప్రదః = సంపదల నిచ్చువాడు, 5. ^) §= 
ఆకాశమును తాకువాడు (చోటు తన శరీరముగా గలవాడు), 6. సర్వదృక్‌ 
= అన్నింటిని చూచువాడు, 7. వ్యాసః = వ్యాసుడు, 8 వాచస్పతి 
వాక్కునకధిపతిి 9. అయోనిజః = భౌతికమయి కలేనివాడు, లే 
గర్భమునందు పుట్టనివాడు. | 


es ॥ 


తాత్సర్యవ్ళు :- గొ పృ ఎలుకాడు, విరిగిన. గొడ్డలిని ధరించి భయంకరముగా 
నున్ననూ, సంపద లిచ్చువాడుగా నునా డు. ఆయన రూపము ఆకాశమంతయూ 
వ్యాఎబంచి సమస్తము చూచుచున్నది. వేదవ్యాసుడు వాక్కునకు, 'భ్రాషకు 
అధిపతియై భగవంతుని అవతారమగుటచే స్త్రీ గర్భమందు. పుట్టనివాడై 
యున్నాడు. 


ఐవరణ :- 1. సారంగమను ధనుస్సును ధరించి నారాయణుడు భక్తులను. 
రక్షించును. ఈ సారంగమను థనువు భృగుమధ్యమునుండి ప్రారంభమె శిరస్సును 
చుట్టి వెన్నెముక క్రింద వరకు వ్యాపించి యున్నది. ధ్యానము చేయువారి 
శ్యాసయే ఈ ధనుస్సుగా నిలచును. ఓంకారమే ఈ ధనుస్సు. బాణము 
సంధించి లాగి ఎక్కుపెట్టిన విల్లు ఓంకార రూపమున నుండును శాాసను 
పూరించి ప్రశాంతముగా ఉద్భరించు 4.ంకారమే ఈ సారంగమను ధనువు, 


2. రుద్రునకు, నరునకు (అర్హునునికి) జరిగిన యుద్దమందు శివుని 
0 €8€ విరిగినది. కనుక రుద్రుడు ఖండపరశుడు. మరియు పరశురాముడు 
తేన పరశువుతో ప్రపంచమునందలి దుష్టులెన రాజుల శిరస్సులను ఖండించెను. 
అతడట్లు ఇరవయి ఒక్కమార్లు భూప్రదక్షిణము చేసి భూమిపై క్ర త్రియుడనువాడు 
లేకుండా. చేసెను. పరశురామునినా టికి భూమిపై గల రాజూలందరు . 
హంకరించి దుష్టులె ప్రజలను బాధించుచు ప్రజాకంటకులైరి. అందుచేత 
పరశురాముడు దుష్టులైన రాజూలను. భూమిపై లేకుండా చేసెను. ఇట్లు. 


ल బాధపడుబోన్నపుడెల్ల నారాయణుడు అవతరించి ప్రజాకంటకులను ` 
శిక్షించి శాంతిని శ్లైలక లును... 


రహస్య ప్రకాశము 213 


3. నారాయణుడు అట్టి రాక్షసులను, దుష్టులను సంహరించుటకు తన 
శాంతము, ప్రసన్నమయిన రూపముతోగాక భయంకర రూపము ధరించి స్త్రీలను, 
గోవులను, మంచివారిని బాధించు దుష్టులను సంహరించును. అంతే గాక 
దారుణమనగా దారుమయమయిన రూపము. నారాయణుడు, చెట్టయందు 
వృక్షజాతులయందు వసియించువాడుగా స్తోత్రము చేయబడెను. ఇట్టి ఆరాధనకు 
ప్రతీకగా పూరి జగన్నాధ క్షేత్రమునందలి జగన్నాధుడు, సుభద్ర, బలరాముల 
విగహములు కొయ్యతో చేయబడినవి. 


4. పరమాత్మ కాలమను యజ్ఞమును నిర్యర్తించుచున్నాడు. సూర్యుడు, 
భూమి, గ్రహములు అనువానితో ఈ యజ్ఞము నిర్వహింపబడుచున్నది. ఈ 
యజ్ఞమునకు ఫలము సంపదలు కనుక భూమియందలి సంపదలకు 
పరమాత్మయే కారణము. 


5. పరమాత్మ ఆకాశముననున్నాడు. భూమినుండి ఆకాశమంతటా ఆయన 
వారలు పారలుగా విస్తరించి యున్నాడు. చోటుగా తానే యున్ననూ భూమిగా 
మరల తానే యుండుటచే భూమి రూపమున ఆకాశమును తాకుచున్నాడు 


6. సూర్యుడు సర్వనసాక్షి, అందువలన ఆయన కిరణములు ప్రసరింపని 
చోటు ఆకాశమునందు లేదు. ఆయన తన కిరణములతో సమస్తమును 
చూచుచున్నాడు. | 

7. వ్యాసుడను మహర్షి జ్ఞాన స్వరూపుడై శాశ్వతమయిన సృష్ష విజ్ఞానమును 
లేక వేదమును పునర్‌వ్యవస్థీకరణమొనర్చి జీవులకందించెను. అనేక దేశములలో 
అనేక జాతులలో సృష్టి ప్రారంభమయిన నాటినుండి వ్యాసుడు అవతార 
మూర్తిగా వచ్చుచున్నాడు. ఈయననే కొన్ని అవతారములలో బుద్దుడని కూడా 
పిలుచుదురు. మనకు తెలిసిన గౌతమ బుద్దుడు, బుద్దుని అనేక అవతారములలో = 
ఒకటి మాత్రమే 

8. అట్టి వ్యాసుడు వేదములను తన వాక్కుగా నుచ్చరించెను. కనుక 
ఆయన . వాక్సతి | ` | | 
| 9. వ్యాసుడు సత్యవతి యను కన్యకు, పరాశర మహర్షికి కుమారుడై 
పుట్టెను. సత్యవతి యనగా సత్యమును ధరించియున్న ప్రకృతి అని అర్థము 


214 విష్ణు సహస్ర నామము 


పరాశరుడనగా పరమునకు ఎక్కుపెట్టపడిన శరీరము లేక లక్ష్యము కలవాడ్డు. 
కనుక వ్యాసుడు అయోనిజుడై పుట్టెను. 


62. శ! త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్‌ | 


| సన్న్యాస కృచ్చమశళ్ళాన్ర .నిష్ణాశ్ళాంతి? పరాయణమ్‌ || 
ప్రతిపదార్థము :- 1. త్రిసామా = మూడు ०८०००९०7, त 
చేయువాడు, 2. సామగః = గానమునందలి విషయము మరియు గౌనమువలన 
మాత్రమే సమీపించుటకు సాధ్య్వమయినవాడు, 3. సామ = గానము, 4. 
0१ ०० శరీరమును వదలుట, 5, భేషజం = చికిత్స, 6. భిషక్‌ = 
చికీత్సకుడు, 7. సన్యాసకృత్‌ = సన్యాసమును కలిగించువాడు, 8. శమ 
సంయమముగలవాడు, 9. శాన్తః = శాం౦ంతికలవాడు, 10. నిష్టా? = 


నిష్ట లేక దీక్షకలవాడు, 11. శాన్తిః = శాంతిరూపుడు, 12. పరాయణం 
పరమముయైన స్థితియే తన మార్గముగా గలవాడు. | 


॥ 


छ") 665०9 “: ~ మూడు స్థాయిలలోగానము చేయబడు సోమము అను 
యజ్ఞము నారాయణునియొక్క రూపము. పరమాత్మయే ఆ గానమందలి 
విషయము. బృందములచే ఆలపింపబడు గానమునందు లీనమగుటచే 
నారాయణుని సాన్నిధ్యము కలుగును. ఆయన నిర్యాణము, చికిత్స మరియు 
చిక్‌ిత్సకుడు. ఆయన జీవులను, సన్యాసమార్గమున నడిపించుచు ఉ ద్రేకములను 
సంయమగమువలన ఉపశమింపచేసిి తన “ప్రశాంతత అనుభవములో కూడిన 
సాన్నిధ్యమును అసుగ్రహించుచున్నాడు. దీక్ష మరియు మార్గమున కంకితమగుట 
అను తన. లక్షణములచే నిరంతరము జీవులను శాంతియుతులుగా 
వివరణ :- 1. సామము జీవుల. శ్యాసయందు జీవిత గానముగా. 
ఆలపంపబడుచుండును. డీనిక్తిని సూర్యోదయమునకును సంబంధము కలదు. 
ఈ సామగానమే దినము, అందలి విభాగములు. ముఖ్యముగా సూర్యోదయము, 
మిట్టిమధ్యాహ్నము, సూర్యాస్తమయము అను మూడు స్థితులు సామముయొక్క 
మూడు స్థాయిలలోనున్న గానము. ఉచ్చ్వాసము, నిశ్వాసము మరియూ శ్వాసకు 
కావలసిన సత్తువ ఈ మూడును సామములే. గానము నందలి విషయము. 


రహస్య ప్రకాశ 21 


2, 3. గానమునందలి రసము మరియూ గానము చేయు విధానము 
ఇవియన్నియు నారాయణునియండలి విభాగముతే. 


4. నిర్యా ణమనగా జీవికి గల కర్మ సంసన్కారఠములస్నియు ద గ్గమై 
బంధములు తెగుట. అంతే కాని చనిపోవుట కాదు. ధ్యానము వలన జీవుల 
కిట్టి ॐ కలుగును. 


5. చికిత్స అనగా క్రమము తప్పిన జీవప్రజ్ఞ మరల సక్రమమగుట. 
జీవప్రజ్ఞ క్రమము తప్పినపుడు మనసు ఉద్వేగములకు లోనగును. ప్రకృతి 
ఎర్చరిచిన నియమములను పాటించి జీవించువానికి ఈ శ్రమము తప్పుట 
యుండదు. అందుచేతనే జంతువులకు వైద్యశాల లక్కరలేదు. అట్లు 
నియమములను పాటించుట మానినతోడనే ప్రాణశక్తి క్షీణించి శరీరము వ్యాధి 
గ్రస్తమగును. అట్లు వ్యాధిగ్రస్తమయిన జీవుని మరల సత్కర్మాచరణము చేతనూ, 
ధ్యానముచేతనూూ సరిదిద్దినచో మరల శరీరకోశములు సక్రమమై ఒకదానితో 
నొకటి సామ్యము చెందుటవలన రోగనిర్మూలనము కలుగును. 


6. ఎ వైద్యమయినను నిజమైన నివారణ జరుగ వలెనన్నచో వెద్యుని 
మనస్సునందు పరమాత్మయే నిలిచి రోగికి రోగ నివారణము చేయును. కనుక 
రోగికి త్వరగా నివారణ జిరుగవలెనన్నచో అంతర్యామి స్మరణ జరుగవలెను. 
ఇది కేవలము భగవంతుని నామమును మాత్రమే జపించుటగాక, రోగికి 
వైద్యుని యందు భక్తి గౌరవములు, ఇతరులయందు ప్రేమాభిమానములు 
కలిగి మనస్సునకు ప్రశాంతము కలిగించు భక్షి -గీతములను పాడుట 
చేయవలెను. పూజయందు, వేద పఠనములయందు పాల్గొనుచుండవలెను. 
అల్లే నియమిత కాలములయందు ధ్యానము చేయుటగాని, ధ్యానము చేయువారి 
ప్రక్కనగాని యుండవలెను. అట్లే వైద్యుడు కూడా తనకున్న వైద్యశాస్త్ర 
విజ్ఞానమును గూర్చి గర్యపడరాదు. భగవంతుని అనుగ్రహము వలననే తనకట్టి. 
ధారణ. అర్థము చేసుకొన గల శక్తి కలిగినదని అర్థము చేసుకొనవలెను. - 
ఉదయము, సాయంత్రము నియమిత కాలమందు భగవద్ద్యానము చేసుకొనుట, 
పూజ చేయుట్క గానము, అవకాశమును బట్టి చేయుచుండవలెను. 


సాధ్యమయినంతవరకు మానరాదు. తనకున్న శాస్త్ర విజ్ఞానమును గూర్చి గర్వపడక 


216 విషు సహస్ర నామము 


దానిని సపెంపొందించుటకొరకు ఎద్యశా స్త | గ్రంథములు 2 అవగా హన 
చేసుకొనవలెను. తెలియనివి తోటివారినడిగి తెలుసుకొనుటకు మొగమాట పడ్డుట్ర 
సంకోచపడుట చేయరాదు. వీటిన్నంటికిమించి రోగియందు ప్రమ, సానుభ్రూశ్రి 
కలిగియుండవలెను. అతనికి (రోగికి) ఉన్న పదనినిబట్లి, ७6 సితినిబటి 
పలుకుబడిని బట్టిగా ^ స్థితినిబట్టి ప్రాముఖ్యత నివ్వవలెను ఇట్లు 
ఆచరించువారి వాదయుములందు నారాయణుడే ఉండి రోగికి నివారణ 
కలిగించును. ఎట్టి వైద్య విధానమయినను ఆ విధానమునుబటి గాక్ర ८७९) 
చేయువారి మరియు ॐ ०८०९० బట్టి చికిత్స ఆధారపడును. (క 
బషయయములను గూర్చి మరియు వివరములు కావలసినవారు Esoteric 
Healing" అను ఆంగ్ల గంధము A.A. Baily అను నామెచే పాయబడినది 
చదువగలరు). 


7. సన్యాసమనగా త్యజించుట. జీవితమునందలి అన్ని సంఘటనలు 
మానవునకు ఇట్టి శిక్షణనిచ్చుట కేర్సడినవి. భగవంతుడే మానవుని మనస్సునందలి 
బంధములు తొలగించి జీవన్ముక్తుని చేయును. 


8,9. నారాయణుని ధ్యానము చేయుటవలన మనస్సు, ఇంద్రియములు, 
మున్నగునవి అన్నియు సంయమనము చెందును. 


10,11. క్రమము తప్పిన మనస్సును మరల సక్రమమగునట్లు 
సరిచేసుకొనవలెను. ఇది ఆహార విహారాదుల యందును అలవాట్లయందును 
మార్పులు చేసుకొనుటతోబాటు సత్కర్మాచరణమును కూడా జోడింపవలెను 
సత్కర్మతో జమచేయనిచో మనస్సునకు ఉద్వేగములు త్రొ అగింపబడవు. అటి 
సత్మ్కర్శ్మము ప్రతివారును తమ తమ సా మర్థ్యము ననుసరించి ఎదుటి వారి 
కుపయోగించు విధానమున చేయుటకు సంకల్పింపవలెను. అట్టి సంకల్పమే 


నిరంతరము ఉన్నచో దానినే దీక్షయందురు. దీనిని గూర్చియే. శ్రీకృష్ణుడు - 
భగవర్గితలో “శ్రద్ద యని చెప్పెను 


అశ్రద్ద. ధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప | 
అప్రష్య మాం. నివర్తంతే మృత్యు సంసారవర్త్మని' . 


రహస్య ప్రకాశము 217 


ఇట్టి శ్రద్ధ లేనివారికి నన్నుపొందుట సా ధ్యముకాదని శ్రీకృష్ణుడు చెపెను 
కనుక మనస్సు పరిపూర్ణము గావలెనన్నచో నిష్ణను కలిగి యుండవలెను. అటే 
నిష్టవలన చేయుచున్న పనియందు సా మర్థ్యము లభించుటయేగాక, నెప్పుణాముతో 
ప్రశాంతముగా నిర్వహించగలుగు ईह లభించును కారునడుపుట నేర్చుకొనువానికి 
మొదట కొంతకాలము అంతయు గందరగోళముగా బికాకుగా యుండును 
మధ్యలో మానివేయవలెననిపించును. మరిక్రొ ౦తకాలము శ్రద్దతో నేరూకొను 
తరువాత నైపుణ్యము కలిగి క్రమేణా సుఖముగా నడుపుట అలవాటగును 
మరికొంతకొాలము తరువాత కారునడుపుట కరఠరతలావులకము. కారు 
నడుపుచున్ననూ ప్రక్కవారితో హాస్య సంభాషణము చేయుచు సరదాగా 30८ 
కాని కారు మాత్రము కుదుపులు లేక ప్రయాణించువారికి మిక్కిలి 
సొఖ్యవంతముగా, ఆపాదకరముగా నుండును. ఇటు చయుటనే శ్రీకృష్ణుడు 

యోగస్థ కురుకర్మాణ్‌ అని చె పెనం. అట్టి © రావలెనన్న 

నేర్చుకొనునపుడు నిష్ట్ణయుండవలెను. 


12. కనుక జీవుడు ప్రయాణముచేయు ఈ మార్గము నారాయణునిచే 
నర్ణయింపబడినది. ఈ మార్గమునందు మూర్గము వేరు గమ్యమువేరు కాదు 
మార్గమే గమ్యము లేక లక్ష్యము. కనుక సాధకుడు యోగి కావలెనన్నచో 
యోగము సాధనముగాకాక జీవనముకావలెను. అనగా జీవించుట. వేరు, 
యోగమార్గము వేరు అని గాక జీవితమునందలి అన్ని గంటలు, సంఘటనలు 
 యోగజీవనముగా  రూపొందవలెను.. నారాయణుడే 25285 మారముగా 
దిగివచ్చినాడు గనుక ఆయన పరాయణుడు 


63. 2॥| శుభాంగ శాంతిద స్రుషా కుముదః కువలేశయ 
గోహిత్తో గోపతిర్లోప్తా. వృషభాక్తో వృషప్రియః ॥ 


ప్రతిపదార్థము :- 1. శుభాంగః = శుభమైన అవయవ నిర్మాణము 
కలవాడు 2. శ్యాంతిదః = శాంతిని కలిగించువాడు, ౩3. ప్రవ్షా =. 
సృష్టించువాడు,4. కుముదః = భూలోకమునకు సంతోషము కలిగించువాడు 
5. కువలేశయః = భూగోళమంతయు శయనించువాడు, 6. గోహిత | 
గోవులకు. హితము కోరువాడు,' 7. గోపతిః= దాంపత్యమునకు సిద్దముగా. 


 ॥ 


` 218 విష్ణు సహస్ర నామము 


వున్న వృషభము, 8. గోప్తా = గుప్రముగా నున్నవాడు లేక రక్షించువాడు 
9. వృషభాక్షః = వృషభముయొక్క కన్నుకలవాడు, 10. వృషసప్రియః = 
వృషభమును యిష్టపడువాడు. 


తాతృర్యవుు :- ఆయన శుభమయిన శరీరము లేక విగ్రహము కలవాడ్లు, 
ఆయన సృష్టించునవి భూగోళమందంతట ఆయన సాన్నిధ్యముచే శాంత్రిగి 
ఆనందమును జీవులకు కలిగించును. ఆయన గోవులు, వృషభముల హితము 
కోరుచు, వాటీని గుప్తముగా నుంచి సంరక్షించును. ఆయన వృషభ నేత్రముత్రో 
నుండ వృషభమును యిష్టపడును. 


వివరణ :- 1. భగవంతుని శరీరము లేక విగ్రహము చూచుట త్రోడ్షనే 
మనస్సును ఆకర్షించి అప్రయత్నముగా హృదయములను తనలోనికి లయము 
చేసుకొనును. శ్రీరాముని అయోధ్యానగర్‌ ప్రజలు మిక్కిలి ఇష్టపడువారు 
ఎల్లపుడం ఆయనను చూడవలెనని, ఆయనవదనే వుండవలెనని 
కుతూహలపడువారు. అట్లే శ్రీకృష్ణుని సాన్నిధ్యము గోపికలు, ద్యారకావాసులు 
మున్నగు వారందరు అభిలషించేవారు. చిత్రమేమనగా శ్రీకృష్ణుడు రాక్షసులకి 
యుద్దము చేయునపుడు ఆ రాక్షసులుకూడ ఆయనను సమీపించి ఆయన 
కన్నులలోని _ ఆకర్షణకు . వివశులై, నిక్చేష్టులైరి. అప్పుడు శ్రీ కృష్ణుడు వారిని 
సంహారింపగా,: వారి ప్రాణములు కృష్ణునిలో లీనమయ్యెను. ఇట్టి దివ్యమంగళ 
విగ్రహము లేక మూర్తివలన అప్రయత్నముగ మనస్సు వికసించును 


2,3. నారాయణుడు శాంతినిచ్చువాడు. మరియు సృఖ్షంచువాడు 
ఆయన సమస్తమును సృష్టించెను. కనుక శాంతిని కూ ఆయనయే 
సృష్టించి జీవులకిచ్చెను ` ~ ` 


4,5. పరమాత్మ భూగోళమంతయు వ్యాపించి యుండుటవలన భూమి | 
జనులకు సంతోషమును. కలిగించుచున్నాడు.  భూమిజునులనగా . భౌతిక 
సంపదలను మాత్రమే విశ్వసించువారని అర్థము. కాని భగవంతుడు 
సర్వాంతర్యామి కనుక - భౌతిక - సంపదలందు కూడా తానే వున్నాడు. కనుక 
ఈ భౌతిక జీవులు తమపాటికి తాము జీవించుచున్నను, పరమా } సాన్నిధ్యము 
భౌతిక సంపదల రూపమున అనుభవించుచునే యున్నారు. శాస్త్రియముగా 





రహాస్ట ప్రకాశము 219 


చెప్పవలెనన్నదో చంద్రుడే భూమి జనులకు తీనందమును కలిగించుచునాడు. 
చంద్రుడు మనస్సునకు, సంచేందైయములకు అధిపతి. కనుక భగవంతుని 
రుణ. చంద్ర కీరణముల ద్యారా పనిచేయును. 


6. కృజ్ణావతారమున శ్రీకృష్ణుడు పశువులను పాలించెను. వృషభరాశికి 
శ్రికృష్ణుడు అధిదేవత. అంతేకాక ఆయన ఈ రాశియందే జన్మించెను. కనుక 
ఈ రాళికే అధిపతియై యున్నాడు. 


7,8,9. వృషభరాశి లక్షణములలో భూమి యొక్క వెభవములు 
(వ్యవసాయము), పశువుల వైభవము (పాలనుండి వచ్చు పదార్థములో) దాగి 
యున్నది. ఇది రోహిణీ నక్షత్రము యొక్క ప్రభావము వలన సంభవించును. 
ధీనినే వృషభరాశి యొక్క నేత్రమందురు. Western Astrology లో దీనిని 
The Eye of the Bull అందురు. 


10. కనుక ఆయన గోవులకు మిక్కిలి ఇష్టమయిన వాడు. శ్రీకృష్ణుని 
వేఖుగానమునకు ०2००९) ९9 ००००९८९) యుండెడివి. ఆయన గానమునకు 
మౌనవులేగాక పశువులు, వృక్షములు కూడా పులకించెడివి. 


64. శ్లో అనివర్తనివృత్తాత్మా సంక్తేప్తా కేమకృచ్చివః । 

శ్రీవత్సవక్షా శ్రీవాసశ్రీపతిః శ్రీమతాం వరః ॥ 
(> ७ ५०० <~ ` 41. | అనివర్తీ = వెనుకకు మరలనివాడు, 2. 
నివృత్తాత్మా= కర్మలయందు చిక్కుకొనని ఆత్మ కలవాడు 3. సంక్షేప్తా = 
సంఘటనలు, = వస్తువులు కూర్చువాడు, 4. క్లేముకృత్‌ = క్లేమము 
సంకల్పించువాడు, 5. శివః = శుభమయినవాడు, 6. శ్రీివత్సవక్షాః = 
వక్షస్థలముపై శ్రీవత్సమను శుభ చిహ్నము కలవాడు, 7. శ్రీవాసః = . లక్ష్మి! 
నిలయమైనవాడు, 8. శ్రీపతిః = లక్ష్మిని రక్షించువాడు, 9. శ్రీమతాంవర 
= శ్రీమంతులలో ఉత్తముడు. = ` | | 
తొత్పర్యవయ :- పరమాత్మను తన పధమునుండి వెనుకకు మరలనివానిగా, 
కర్మలకు లోబడని ఆత్మగలవానిగా, వస్తువులను,. సంఘటనలను చక్కగా కూర్చి 
క్రమము కలిగించువానిగా, శుభము కలిగించువానిగా, వక్షస్థలముపై శుభమయిన 
దహ్నము కలవానిగా, శుభాకారునిగా, సంపదలకు, వైభవములకు అతీతమై 


220 విష్ణు సహస్ర నామము 


యుండి రక్షించువానిగా, సంపదలు కలిగించు వారిలో ఉత్తమునిగా ధ్యానము 
వివరణ :- 1. श्च చుట్టలు చుట్టలు ఎచ్చుకొనుచు, కాలముగా 
` వ్యక్తమగుచున్నది. ఇట్టు వ్యక్తమగుచున్న కాలము అనంతమై నిరవధికముగా 
నున్నది. ఇట్లు సాగిపోవుచున్న కాలమునందు ఎవరైనను కలిసిపోవుటయే కాని 
ఆపగలుగుట వెనుకకు లాగుట సాధ్యముకాదు. ఎవడైనను తాను రేపు 98 
చేయవలెనో ఆలోచించి నిర్ణయించగలడు కాని, నిన్నటిది సరిచేయలేడు. & 
కాలమును మించుట ఎవరికిని సాధ్యముకొదు 

2. అన్ని సంకలృములు, లక్ష్యములు, సంఘటనలు ९९5 
సంబంధించినవి కాదు. మనసునందలి ఊహలు ఉద్దిశ్యములు ఆత్మనంటవు 
జీవితమునందలి అన్ని సంఘటనలయందు, విషయములయందు అత్మ 
_ప్రవర్తించుచున్ననూ ఆత్మకేదియూ నంటుకొనదు. చేతికి రబ్బరు తొడుగుకున్న 
వానికీ మంచుగడ్డను తాకిననూ చల్లదనము తగలనట్లు భౌతిక విషయములయందు 
ప్రవర్తించుచున్ననూ ఆత్మ వాటినంటదు, ఆత్మ చుట్టు గల పార అత్మకిి 
అంటనీయదు. అట్లుగాకున్నచో సృష్టి మొత్తము కోరికలతో కలుషితమెపోయి 
యుండెడిది 

3. మానవుని సంకల్పములన్నియూ చావు, పుట్టుకలపై నాధారపడి 
యుండును. ఈ చావు పుట్టుకలు పరమాత్మచే నిర్దేశించబడి జీవితమునందు 
క్రమముననుసరించి కూర్చబడును. కనుక జీవితమునందలి ప్రతి సంఘటన 
భగవంతుని సంకల్పము ననుసరించి జీవుని మనస్సులో. ప్రతిబింబించును 
ఇట్లు తన. మనస్సునందు వ్యక్తమయినవి, తన సంకల్సములుగా మనస్సు 
_ థ్రమపడును. కాని ఇవియన్నియూ పరమాత్మచే నిర్ణయింపబడి కూర్చబడినట్టివే 


4,5. కనుక భగవంతుడు జీవునికి క్లేమము కలుగు సంఘటనలను 
మార్గమును నిర్ణయించును. అందుచేత శుభమే కలుగును. శుభమనగా మన 
_ మునుకొనినట్లు యిల్లు కట్టుకొనుట, ధనము సంపాదించుట మున్నగునవి 5६ 
జీవునికి దేనివలన - ఎడతెగని పశాంతత, ఆనందము చేకూరునో, అధీ 


_ కలిగించుట. అట్టి వుభమును కలిగించువాడు గనుక భగవంతుడు శివుడని 
- ఐలువబడినా 














రహస్య ప్రకాశము 221 


ర. విష్ణువునకు వక్షస్థలముపై శ్రీవత్సమను పుట్టుమచ్చ కలడు 
సృష్టియందలి హృదయస్థానమునిది సూచించును. ప్రతి వాడికిని వాక 
హృదయము విలువైనది. ప్రీతికరమయినది. ఇంకొక చి,తమేనున పళ్ల 
పరిష్కరింపరాని సమస్యనైననూ హృదయమందు గబ పరమాత్మను చ్లా నము 
చేసినచో ఆ సమస్యకు సమాధానము వచ్చును. ఇది ఎట్టు జరుగుననగా 
హృదయమున ధ్యానము చేసినపుడు ఆ जसम గలవారిపె లేక 
_సంబంధించినవారిపై పేమ కలుగును. ఎవరినెననూ మనము ప్రేమించినచో | 
వారి సవుంస్యలు పరిష్మారవుులతో సహా వున ८ ०४०५००६ ०८६५ 
न మహర్షులకు, 1 ఎదుటి వారి చునసు 
 తెలియుననగా అది వారికి పేమ వలననే సా ధ్యమగుచున్నది గాని మరి 
ఎ విధముగాను కాదు. సకల జీవుల హితమును కోరి పేనుతో వారికి "సేవ 
చేయుటకు సంకల్పీంచు మహాత్ములకు తమ కర్తవ్యము తచు హృదయములండే 
తెలుసుకొనగలరు. 


7. సంపదయనగా నామ, రూపాత్మకమయిన స్నషి. నామము. రూపము 
| మొదలైన వివరములతో సృష్టి యందలి సౌందర్యము, వెభవము వ్యోక్తమగును 
ఇట్టి వైభవమే జీవులు ఒకరినొకరు గుర్తుంచుకొనుటకు తోడుడును 


8. అటువంటి न) వైెభవమునకు- పరమా'త్మయు రక్షకుడు, నివాసము 
అయివున్నాడు. నామరూపములతో కూడిన ఈ సమస్త సృష్టికి సంపద మరియూ 
నివాసము కూడ నారాయణుడే. - 


9... ప్రపంచములో సంపదగలవారు అనేకులున్ననూ ఆ సంపద యొక్క 
అర్థము ఉపయోగము తెలిసినవారు లేరు. వారు కేవలము సంపద కలిగినవారే 
గాని పుట్టింపలేరు. సమస్త సంపదనూ పుట్టింపగలిగినవాడు నారాయణుడే. 
పుట్టింపగలిగినవాడు గనుక ఆయనకు వాని ఉపయోగము _ తెలియును. 
అనగా ఎవనికి ఎప్పుడు ఎటువంటి రూపమున సంపద కలిగింప వతెనో 
అయనకే తెలియును గనుకనే ఎవరి ద్యారా ఎటువంటి వినియోగము జరుగవతెనో 
ఆయనకే తెలియును, అనగా సంపదను వినియోగించుటయే గా జీవులకు 
వినియోగము నందలి పరమార్థము తెలియదు. సంపదలు జనులు సుఖపడుటకు 





222 నిష్ట సహస్ర నామము 


సాధకములు. అనగా సంపదలు సూటిగా సుఖమును కల్పింపలేవు. ऽन 
సంపదల ద్యారా సుఖపడుటకు వీలున్నది. సంపద దాచి యుంచువాడ్ల, 
తనకు మాత్రమే ఉపయోగించుపాడు, దానిని యితరులు ఆపహరింతురేమోయని 
భయపడుట ఆందోళన చెందుట, నిద్రపట్టకుండుట మున్నగువాని వల్య 
సుఖమును కోల్పోవును. సంపదలను తొటి వారికి పంచి, వారితో इर, 
అనుభవించువాడు నిజవుయిన సుఖవంతుడు. ఇది తెలిసిన వాడ్లు 


నారాయణుడు. జీవులకు ఇట్లు జ్ఞానము కలిగించువాడు కూడా ఆయనమే, 


65. శ్లో तह శశ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః । 
శ్రీిధరః శ్రీకరశ్రేయః శ్రీమాన్‌ లోకత్రయాగశ్రయః ॥ 


ప్రతిపదార్థవలు :- 4. శ్రీదః = సంపదనిచ్చువాడు, 2. శ్రీశ = 
సంపదకధిపతియైనవాడు, 3. శ్రీనివాసః = (లక్ష్మిదేవికి) సంపదకు నివాసమైన 
వాడు 4. శ్రీనిధి? = సంపదకు మూలమైనవాడు, 5. శ్రీవిభావనః = 
సంపదను అనేక విధములుగా భావన చేయువాడు, 6. శ్రీధరః = సంపదను 
ధరించువాడు 7. శ్రీకరః = ఇతరులకు సంపదను కలిగించువాడు, $8. 
శ్రియః = ఇతరులకు హితము కూర్చువాడు, 9. శ్రీమాన్‌ = లక్ష్మీవంతుడు, 
0. లోకత్రయాశ్రయః = మూడు లోకములకు ఆశ్రయమయినవాడు. 


తాత్పర్యము :- నారాయణుడు సంపదలకు అధిపతి మరియు ఇచ్చువాడు 
ఆయన సంపదలకు మూలము, నివాసమే గాక ఇతరులకు కలిగించువాడు. 
ఆయన సంపదలను అనేక విధములుగా యితరులయందు భావన చేయువాడు 
మరియూ ఈ సమస్త సంపద తనయందు ధరించువాడు. ఆయన తనను 
ధ్యానించు వారికి హితమును గూర్చుటయే గాక మూడు లోకములకు ఆగ్రయమై 
యున్నాడు. ఎవరెననూ ఈ కోశములన్నింటిని సమీకరించి సామ్యము 
నందుంచుకొనగలిగినచ్‌ అతడు సమస్త సంపదలకు అధిపతియగును 


వివరణ :- శ్రీ అను శబ్దమునకు సంపద, వెభవము అని అరము. అనగా 
ఇంతకుముందు చెప్పినట్లు నామ రూపములతో కూడిన భగవంతుని సృష్టియే 
సకల జీవులకు నిజచుయిన సంపద. ఈ సంపద తరుగనిది. ధనము వేరు 
००८ వేరు. ధనము సూటిగా సుఖమును కలిగింపలేదు. కాని సంప 


రహస్య ప్రకాశము 223 


కలిగించును, సంపదలు తరిగిపోనివనగా అది కొవలసిన వానికి అభ్యయులగును. 
అహారము, వస్త్రము మున్నగునవి నిజమయిన సంపదలు. అవి ఎంత 
కాలముయిననూ అయిపోవుటలేదు. మరల పండంచుకొనుట్కు తయాళు 
చేసుకొనుట్క మున్నగువానివలన ఎప్పటికప్పుడు సంచితములగుచుండును. కనుక 
“శ్రీ యను శబ్దమును ధ్యానము చేయువారికి సంపదలు కలుగును. అనగా 
అవి సొధించుకొను మార్గము సులువులు తెలియును అంతేగాక ఈ శబమును 
ధ్యానము చేయువానికి సృష్టియందు, జీవులయందు దాగియునా నారాయణుని 
అస్తిత్వమే నిజమయిన సంపదయని తెలియును. నిజమయిన సంపద అనగా 
ఆయా వస్తువుల రూపము, నావుము మున్నగు వివరములతో అందు 

నారాయణుడే దాగియున్నాడన్న సత్యము అనుభవమగును. అట్లివారికి అజానము 
దురదృష్టము అనునవి లేవు. ఈ అక్షరమునే లక్ష్మీ మంత్రమందురు. ఈ 
మంత్రము భగవంతుని రూపముతో కలప ధ్యానము చేయుటకే ఇచ్చట 
యివ్వబడనది 


(ఇచ్చటనుండి మంత్రములు ఇవ్వబడును. అవి నారాయణుని యందు 
స్మరించి ధ్యానము చేయవలెను.) 


66. ३ స్వక్షస్స్వంగ శృ్శతానందో నందిద్ద్యోతర్షణేశ్వరః | 
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిచ్చిన్న సంశయః ॥ 


ప్రతిపదార్థము :- 1. స్యుక్షః = చక్కని నేత్రములు గలవాడు, 2 స్ఫంగః 
= చక్కని అవయవములు కలవాడు, 3. శతానందః = నూరు విధముల 
ఆనందమును కలిగించువాడు, 4. నందిః' = జీవుల ఆనందమునకు 
కారణమయిన వృషభము, 5. జ్యోతిః = కాంతి 6. గణేశ్వరః = గణపత్తి, 
7. విజితాత్మా = ఆత్మచే  జయించువాడు, రి. విధేయాత్మా = शै 
అన్నిటిని లోబరచుకొన్నవాడు, 9. సత్కీర్తిః = మంచి పేరు, కీర్తి కలవాడు, 
10. ఛిన్నసంశయః = సందేహములు నశించినవాడు. 

తాత్పర్యము ~ పరమాత్మను చక్కని నేత్రములు, అవయవములు కలవానిగా, 
నూరు విధముల యితరులకొనందము కలిగించువానిగా జీవుల కానందము 
కలిగించు వృషభరాశిగా, అన్నిటి యందలి కాంతిగా, గణములకు అధిపతియైన 


224 విష్ణు సహస్ర నామము 


వానిగా, ఆత్మచే అన్నిటినీ నడుపువానిగాా మరియూ లోబరచుకొన్నవానిగా, 
మంచి పేరు మరియూ కీర్తి కలవానిగా, సందేహము నివృత్తి చేయువానిగా 
ధ్యానము చేయుము. 


వివరణ ~ 1,2. నారాయణుని నేత్రములు కరుణ, క్షేమము కలిగించునని 
భక్తులను దయతో చూచి రక్టించు చూపులు నేత్రములు కలవాడు. అద్ధి 
చూపులు మరియు రక్షించు సామర్థ్యము కలిగిన ఉత్తములైన వారందరూ 
నారాయణుని యొక్క భౌతిక వ్యక్త రూపములు. ఇందరిని వేరు వేరుగాకాక్ర 
ఒక్కరి కనులు, ఒక్కరి అనయవములే ఇందరి యందును పని చేయుచున్నట్లు 
ధ్యానము చేయవలెను, 


3. శతానందుడనగా బ్రహ్మ ఆయన చూచువార్తిక అనేక భావములను 
కలిగించి, అంతర్యామియందు లయమగునట్లు కల్సించును 


4. రాశి చక్రమునందు వృషభరాశి చంద్రునికి ఉచ్చరాశి. శుక్రునికి 
స్టక్షేత్రము. శబ్దము, ఉచ్చారణ, సంగీతము, రంగు, కూర్చు, సమీకరణము, 
భౌతిక మనసుయొక్క సౌందర్యమును ఇది సూచించును. ఈ రాశియందు 
ధ్యానము చేయువారికి పై వానియందు దాగియున్న అంతర్యామి ప్రజ్ఞ 
మేల్కొనును. ఎప్రియల్‌ 21 నుండి మే 20 వరకు సూర్యుడు వృషభరాశిలో 
ఉండును. సూర్యుడు ఆత్మకు సంకేతము. అనగా ఆత్మ ఆయా లక్షణములు 
ధ్యానము చేయుటకు, ఆ నెలలో ఉన్ముఖమై యుండునని అర్థము. ధ్యానము, 
ధారణ, సమాధి అను అష్టాంగ యోగమునందలి చివరి మూడు ९०९० 
ఈ రాశి లక్షణములద్యారా మాత్రమే సాధ్యపడును. మనస్సు. బుద్ధియందు 
_ లయమగుట్క బుద్ధి ఆత్మయందు లయమగుట ఆత్మ అంతర్యామియందు 
९०५००००९, ధ్యానము, ధారణ సమాధి అనుపితులుగా చెప్పబడినవి 
5. వృషభరాశి కాంతి పుట్టుటకు కారణము. ఎందుచేతననగా కంటికి, 
చూపుకు ఈ రాశి అధిపతి. సూర్యుడు భౌతికముగా వ్యక్తమగుటకు, వెలుగుకు 
అధిపతికాగా వృషభము కాంతి పుట్లుక' అనువా టికి అధిపత్యము వహించును! 

6. గణపతి ఎనుగుతల గల దేవత, ఆయన గణములకు అధిపతి 
గణ ६ అనగా గుంపులు. అంకెలను శబ్బ్దములను - గుంపులుగా గణవిభజన 





రహస్య ప్రకాశము 225 


అర్థము చేసుకొనుటను ఈయన కలిగించును. అందుచేతనే ఈయన 
విద్య నేర్చుకొనుట అనుదాని కధిపతి..జ్ఞానమునకును, వాక్కు, ఉచ్ళారణకును 
సరస్వతి అధిదేవత. ఎదుటివారినుండి విద్యను నేర్చుకొనుటకు గణపతి అధిదేవత 
ఈయన అనుగ్రహము వలననే వాక్యములు పదములుగా, అక్షరములుగా, 
విభజించి గ్రహంచ్చుట సాధ్యమగుచున్నది. అందుచేతనే |గ్రంధపఠనముకూడా 
'ఈయన అనుగ్రహము వలననే జరుగును. 


7,8. ఇంద్రియములు, శక్తులు, దేహము, ఆనువాని సంయోగముతో' 
శరీరమేర్పడును. వీటన్నిటిని ఒక్కటిగా పట్టియుంచుటయే యోగము. అట్లు 
అత్మయందు మేల్కొనినవాడు తన. ఆత్మయందుగాక పరమాత్మయందు 
మేల్కొనును. ఇట్లు మేల్కొనుట మనస్సు, యింద్రియములు. దేహము అనువాని 
ఉపయోగము తెలిసి నిత్యజీవితమునందు వానిని సద్జానియోగమొనర్చ్నుకొనువానికి 
మాత్రమే సాధ్యమగును. అట్టి వారికి ఆత్మ జయింపబడి వశమగును. అనగా 
తాను యితరులు అను భేదము నశించి తానుగా మేల్కొనియుండుట 
సాధ్యమగును. 


9. మానవుని సత్రవర్తన, సత్‌చింతన అనువానికి వాని కీర్తియే ప్రతీక. 
ఒక వ్యక్తికి మంచి పేరున్నదన్నచో అతడు మంచిగుణములు కలవాడని అర్థము. 
కనుకనే పెద్దలు నలుగురిలో మంచి పేరు తెచ్చుకొనుట కూడా సాధకుని 
లక్షణములలో నొక్కటి అని చెప్పిరి. మంచి పేరు తెచ్చుకొన వలెనన్నచో. 
తనయందు గల దురభ్యాసములను, కోపము, లోభము, పరుషముగా 
మాట్లాడుట మున్నగు దుర్లక్షణములను తగ్గించుకొని, ప్రశాంతముగా నుండుట 
పియముగా మాట్లాడుట, , ఇతరులకు పనులు చేసి పెట్టుట, అను మంచి 
లక్షణములు తప్పనిసరిగా సాధించుకొనవలసి యుండును. కనుక మంచికీర్తి 
భగవంతుని రూపములలో నొకటి “I 


10. ఇట్లు సత్కీర్తిని సాధించుట, ఆత్మయందు మనస్సు మున్నగు 
వానిని లయము చేసుకొని అన్ని కోశములకు సామ్యము సాధించుట అను 


వానివలన, జీవుడు పరిపూర్ణత చెందును. ఆట్టి స్థేతిలోనున్నవానికి = 


సంశయములుండవు. సంశయములు, పనులకు కారణములు వెతుకుట, 


226 విష్ణు సహస్ర నామము 


ఫలితములు కోరుట్క మొదలగు మనస్సులోని కొన్ని పొరలు. మనస్సు 
బుద్ధియందు లయమగువానికి సంశయములుండవు. సృష్టయందలి ఆన్ని 
అణువుల యందునూ అంతర్యామిని దర్శించువానికి సందేహము లెక్కడనుండి 
వచ్చును? 


67. 2॥ ऊद స్ఫ్సర్వతశ్చక్త్షురనీశ శృాశ్యతస్థిరః | 
| భూశయో భూషణో భూతి ర్విశోక శ్యోకనాశనః ॥ 

ఆఅతిపదార్శవం :- 1. ఉదీర్ణః = ఫైకి పకాళశించుంవాడ్డ, 
2. సర్వతళ్చక్షుః= అన్నిటియందు నేత్రము కలవాడు, 3, అనీశః = తనకన్నా 
పైన మరియొకడు లేనివాడు, 4. ठ = శాశ్వతమయినవాడు, 5. 26४ 
= స్థరమైనవాడు, 6. భూశయః = భూమియందు శయనించి యుండువాడు, 
7. భూషణః = ఆభరణమైనవాడు, 8. భూతిః = వెభవము కలిగించువాడు, 
9. విశోకః = శోకము లేనివాడు 10. శోకనాశనః = శోకము నశింప 
చేయువాడు. 

छ") 65० :- పరమాత్మను పైకి ప్రకాశించువానిగా, ఆన్నివై పులా 
చూచువానిగా, తనకిపైన అధిపతిగా, యింకొకరు లేనివానిగా, శౌశ్వతునిగా, 
శ్థరమైనవానిగా, భూలోకమునకు అభరణమై వైభవము కలిగించువానిగా భౌత్రిక 
స్థితికి. కారణమైనవానిగా, దుఃఖమునకు అతీతుడై దుఃఖము నిర్మూలనము 
చేయువానిగా ధ్యానము చేయుము. | | 

ఐవరణ :- 1,2. సూర్యుడు తూర్పున ఉదయించి, మధ్యాహ్నము వరకు 
పైకి ప్రయాణము చేయును. అట్లే జీవునియందు, భౌతికస్థితినుండి అత్మయను 
స్థితికి ప్రయాణము చేయుటకు మార్గము కలదు. ఇది. ఊర్థ్యగమనమని 
చెప్పబడినది. ఇట్లు పైకి ప్రయాణము చేయుచున్న. కొలది, మనస్సు 
వికాసవంతమై తేజోవంతమగును. ఆన్నిటియందు “వేనిను ప్రజ్ఞయే మేల్కొనును. 
ఇట్లు మేల్కొనుటకు సూర్యుడే కారణము. అన్ని వస్తువులను చూచుటకు 


సూర్యుని కాంతి ఎట్లు సహకరించుచున్నదో అట్లే. ఆత్మయను సూర్యుడు 


బాదయమునందు. వెలుగుటవలన అన్నిటియందునూ పరమాత్మ అస్తిత్వము 
ఎలుగును. కనుక. సూర్యుడే. జీవులకు నిజమైన నేత్రము. సూర్యుడు 
నొరకుటుంబమున కధిపత్తి, | ~ | 


రహస్య ప్రకాశము 227 


3. సూర్యుడనగా సూర్యగోళము కాదు. అందు ప్రకాశించుచున్న నేనను 
వెలుగు. ఈ నేనను వెలుగే అన్ని సూర్యగోళములయందు ప్రకాశించుచున్నది 
సూర్యుని పెననే భౌతిక ప్రపంచము సమస్తము ఆధారపడి 4335) 6 కనుక 
ఆయనకు వేరే పతిలేడు. ఆయనయే అన్నిటికి అధిపతి 


4,5. కనుక సూర్యుడు సమస్తమునూ పరిపాలించుచున్నాడు. ఆయన 
సృష్టి బ్రారంభమునండి సూర్యగోళములుగా పుట్టుచూ మరల మరల క్రొత్త 
గోళములను శరీరములుగా ధరించుచున్నాడు. అనగా గోళములు పుట్లుచు 
అంతరించుచున్ననూ సూర్యుడను వెలుగు మాత్రము అంతరించుట లేదు 
కనుక ఈ వెలుగు శిశాశ్వతమైనది, మరియూ స్థిరమయినది. నారాయణుడే 
యిట్టి వెలుగుగా ప్రకాళశించుచున్నాడు. 

6. భౌతిక స్థితిలో నున్న స్ప్వష రూపము, కొలతలు మున్నగువానికి 
లోబడి యుండును. కాని అందలి అణువులు, అణువులయందలి శకి 
మున్నగునవి మాత్రము ఈ కొలతలకు, రూపములకు ఆతీతమయినవి. అవి 
వాని యందలి అంతర్యామికి చెందియున్నవి. కనుక అంతర్యామియైన 
పరమాత్మయేం భౌతిక స్థితిలోనున్న వస్తువులయందు, భూమియందు 
శయనించుచున్నాడు 

. అట్లు నామ రూపములతో కూడి వ్యక్త్షమయిన భౌతిక సృష్టి 
అంతర్యామియైన పరమాత్మకు  ఆభరణమువంటిది. మనస్సు నాకర్ణించి 
తన్మయత్య్వము కలిగించుట వలన పరమాత్మయందు జీవప్రజ్ఞిను లయము 
చేయుటలో, సౌందర్యము ప్రధాన పాత్ర వహించుచున్నది. ఈ సౌందర్యము 
రూపురేఖలతో కూడిన భౌతిక సృష్టి ద్యారా వ్యక్తమగును. కనుక అట్టి భౌతీక 
సృష్బయందు అంతర్యామిగా నున్న పరమాత్మకు మరల ఆ భౌతిక సృష్టి 
ఆభరణమగుచున్నది. rs sa 

8. కనుక భౌతిక సృష్బయందలి వైభవము పరమాత్మ సాన్నిధ్యమును ; 
జీవుల కప్రయత్నముగా కలిగించుచున్నది. ఇట్టి వైభవము వలన మనస్సు 
ఇంద్రియములు ఒక దానితోనొకటి యోగము చెంది జీవునికి ఆత్మ సాన్నిధ్యమును 
కలిగించుచున్నది ~~ ४ 





228 విష్ణు సహస్ర నామము 


€> 


9,10. శోకము జీవునియందలి కామమయ శరీరమునక్ష చెందిన 
ప్రవృత్తి, సంబంధ బాంధవ్యములు భౌతికముగా మాత్రమే సత్యమని 
భావంచువారు అధోలోకములకు చెందిని ప్రవృత్తి కలవారు. అట్టివారికి వా 
అభిప్రాయములను పేర ఇతరులతో భేదములు కనిపించును. ఆ భేదములు 
తమ కయిష్టమయినచో దుఃఖము కలుగును. పరమాత్మ ఇట్టి దుఃఖముల 
కతీతముగా వారియందే ఉనాడు. మనస్సు దుఃఖపడుచున్నను మనస్సుగానున్న 
పరమాత్మ దుఃభింపడు. మనస్సను వస్త్రమునకు పరమాత్మ ప్రత్తివంటి వాడ్లు. 
దీనిని గమనించినవానికి దుఃఖమునకు కారణము తెలియును. అట్టే కారణములు 
తనయందలి కోరికలవలననే  కలుగుచున్నవని తెలుసుకొన్నవానిక్రి అ 
కారణములనుపసంహరించుకొనుట తెలియును. అనగా ఈ కారణముల వెనుక 
అసలు కారణమైన పరమాత్మయందు మనస్సు లీనమగుటచే దుఃఖము 
శాశ్వతముగా తొలగును. ఎందుచేతననగా పరమాత్మను గూర్చి ఆలోచించిన 
క్షణముననే తాను పరమాత్మగ నుండును: పరమాత్మయందు ' దుఃఖమునక్ష 
తావు లేదు. కనుక అట్లు ధ్యానము చేయు వానికి అప్రయత్నముగా దుఃఖము 
నశించి సంతోషము కలుగును. 

68. ‰॥ అర్చిష్మానర్చితః కుంభో వికుద్దాత్మా విశోధనః | 

| | అనిరుద్దో 2ప్రతిరధః (न) 2మితవిక్రమః || 

ట్రతిపదార్థము :- 1. అర్చిష్మాన్‌ = తేజోవంతమైనవాడు, 2. అర్చితః 
= పూజింపబడినవాడు, ౩. కుంభః = కుంభరాశి, 4. వికుద్ధాత్మా = 
పరిశుద్ధమయిన ఆత్మకలవాడు, 5. పిశోధనః = శోధించి నిర్మలము చేయువాడు, ' 
6. అనిరుద్ధః. = నిరోధించుటకు శక్యముకాని వాడు 7. అఫప్రతిరధః = 
ఎదురు లేనివాడు, 8. ప్రద్యుమ్నః = తేజస్సుతోకూడిన సృష్టిశక్తి, 9, 
అమితవిక్రమః = అమితమయిన పరా క్రమము గలవాడు. _ 
తాతృర్యవయు :~ పరవూౌత్మను తనంతట తాను. పకాశించుచు 
ఆర్చింపబడువనాగా, కుంభరాశియందు. వ్యక్తమగు వానిగా, . నిర్మలమయిన 
ఆత్మయను రూపమున తెలియబడువానిగా, చురియూ ఆత్మలను శోధించువానిగ్యా | 
నిరోధించుటకు. సాధ్యముగాని సృష్టియను రూపముగా, ఎదురు లేని 


రధముగలవానిగా, సృష్టుగా వెలుగుచున్న రూపమైనవానిగా, అమితమయిన 


రహస్య ప్రకాశము 229 
పరాక్రమము గలవానిగా ధ్యానము చేయుము. 
వివరణ :- 1. తేజస్సు భౌతికముగా ద్రవ్యముపై నాధారపడి యున్ననూ, 
అందలి వెలుగు అంతర్గ్‌కములకు సంబంధించినది. ప్రజ్ఞ అంతర్గోకములకు 
సంబంధించినది. ప్రజ్ఞయనగా అంతర్గోకములలోనుండి భౌతిక లోకములలోనికి ` 
వ్యక్తమగు తేజస్సు. అట్టి నిజమయిన వెలుగు పరమాత్మయే. 

2. అట్టి వెలుగును తెలియవలెనన్నచో సంప్రదాయ సిద్దమయిన పూజ 
ఆవశ్యకము. అట్టి పూజ సక్రమముగా నియమితవేళకు ప్రతిదినము 
నిర్వహించుటవలన మనలో వెలుగు పుట్టును. ప్రశాంతముగా, స్పష్టముగా 
మంత్రములను, స్తోత్రములను ఉచ్చరించుచు, ఆ దేవతను హృదయము 
నందలి శ్వాస పుట్టుస్థానమున ధ్యానము చేయుచు  భౌతికముగా 
నిగ్రహములనర్చించుచు, తనలోని వెలుగు భౌతికముగానున్న ఆ విగ్రహమునందలి 
వెలుగు ఒక్కటేనని ధ్యానము చేయవలెను. ఎన్ని దేవతల స్తోత్రములు చదివి. 
పూజ. చేసినను అభ్యంతరము లేదుకాని ఇన్నిటి రూపమున ఒక్కటే వెలుగు 
ఆయా దేవతలుగా వ్యక్తమగుచున్నదని మరువరాదు. పూజచేయునపుడు - 
ఆతృతతో, చికాకుతో, వేగిరపాటుతో చేయరాదు. పూజుకెట్టి ఆటంకములు 
కలిగిననూ ఆవి తన మనస్సును పరీక్షించుటకు భగవంతునిచే కల్పింపబడినవను 
విషయమును విస్మరింపరాదు. పూజచేయుటను గూర్చి పట్టుదల, తాపత్రయము 
నుండక, ప్రతిదినము నియమిత వేళకు అప్రయత్నముగా చేయవలెను. షికారు 
పోవువాడు, గానము చేయువా డ్కు ఎట్లు అప్రయత్నముగా వానిని నిర్వహించునో, 
తాను కూడా అట్లే నిర్వర్తింపేవలెను. పూజయన్నది మన మనస్సునందలి 
ఆవేదనలు, ఆందోళనలు తొలగి నేనను వెలుగు స్థిరముగా నిలుచుటికేనని 
మరువరాదు. అన్ని స్తోత్రములు ప్రతిదినము చదివి తీరవలెనని పట్టుదల 
०४००० ८ రాదం. 9००७ నుసరించి చేయవలెను. ఇట్లాచరించుంవానికి 
కొంతకాలముగుసరికి అప్రయత్నముగా నేనను వెలుగు అందరియందు - 
గోచరించును. మనసు; ప్రశాంతముగా, ఆహ్లాదముగా, _సంతృప్తికరముగా 
నుండును. a Ss 
3. కుంభరాళశ్సి మానవజాతి పరిపూర్ణతయందు ప్రధమ స్థానము = 
వహించును. ప్రస్తుతము మనము కుంభయుగము (वथा) Aర౭) నందున్నాము. 


230 విష్టు సహస్ర నామము 


ఈ రాశి వలన దునసు, విశాలమె మూనవజాతికీ జ్ఞానమునందు పరిపూర్రతశ్ర 
కలుగును. పరిపూర్ణత చెందిన జీవులు అంతర్వామియందు లీనమగుదురు 
ఇట్ట పరిపూర్ణసితిని కుంభరాశి సూచించును 


& 


4. అట్టి పరిపూర్ణస్థితిలో నున్న ఆత్మను పరిశుద్దాత్మ యందురు 
దేహమునందలి అన్ని కోశములు నిర్మలమై ఇన్నిటీయందలి “నేనిను ९.७6 
వెలుగు. దర్శనమగుట విశుదాత్స యనబడును. విశుది చక్రము అనగా 
కంఠమునందు ప్ర శించుచున్న అంతర్యామి వెలుగు. ఇది జ్ఞానమునూ 
కర్మాచరణమునూ. జీవులకు కలిగించును. మనస్సు వికసించి స్వచ్చమగు 
ప్రక్రీయ ఈ రాశియందే కలుగును. తనకు తెలిసిన విషయములను ఆచరించుట 
వలన మరికొన్ని సత్వములు తెలియును ఇట్లు ఆచరించుట్క తెలియుట 
ఒకదానిపై నొకటి ఆధారపడి యున్నదని. ఇది ఒకే నాణెమునక్షు రెండు 
వెపులవంటివి. దీనినే జ్ఞానయోగము, భకియోగము అను >© జీవులు 
ఐభజించుకొని మాయలోపడి నిజమయిన జానమును భక్తిని కో ల్ఫోవుచున్నారు 
తెలిసనదానిని ప్రేమతో ఆచరించుట వలన మాత్రమే ఈ రెండి టికి సమన్యయ 
మేర్పడి అస్సి నత్యములయందు అంతరీనముగా న్న పరమ సత్యము 
గోచరించును. ఇటు జీవుని మనస్సు క్షాళనమై ఐరిపూర్ణతఃము చెందుట విశుది 


చక్రమువ లనే. జరుగును. గనుక పరమాత్మ వశుద్దాత) యంనంపేర 
అర్చింపబడుచున్నాడు 


3. అట్లు కర్మాచరణమువలన మనస్సునకు బరిపూర్లత కలుగును 
కర్మలు, వాటికి కారణములు, మరియు వాటి ఫలితములు అను త్రికోణమునకు 
పరమాత్మయే అధ్యక్షుడుగానున్నాడు. జీవునియందు క్రో రికలు, పనులు, వాని 
ఫలితములుగా ప్రతిబింబించుచున్న త్రికోణమునందు తౌనుగాక పరమాత్మయే 
అధ్యక్షుడని అంగీకరించి కర్మలనాచరించువానికి ఫలితములత్రో సంబంధము 
తెగీపోవును. - జరుగు ఫలితములన్నియు సుఖదుఃఖముల సమ్ముగశ్రమముగాకాక 
తన శిక్షణకై. జరుగుచున్న నిత్యజీవితమునందలి సంఘటనలుగా బోధపడును. 
అప్పుడు శిక్షణయే ప్రాముఖ్యముగాని లాభనష్టములు ప్రాముఖ్యములు గావు. 
ఒక వ్యాపారస్తుడు తన కుమారుని వ్యాపారమునందు % ణనిచ్చుట్లక మొదట 


స్యల్చద్రవ్యమునిచ్చి "స్వతంత్రముగా వ్యాపారము చేయమని ప్రోత్సాహించును 





రహస్య ప్రకాశము 231 


కుమారుడు తప్పులు చేయుచున్ననూ, వ్యాపారమునందు నష్టము వచ్చుచున్ననూ 
చూచుచు నూరకుండునుగాని కల్పించుకొనడు. కుమారునకు తండ్రి ఉదాసీనత 
బాధకలిగించిననూూ తరువాత అందలి పరమార్గము తెలియును. పిదప అటివానికి 
ఎటువంటి వ్యాపారము అప్పచెప్పిననూ, ఎంత పెట్లుబడి నిచిననూ కౌశలముతో 
వ్యాపారము నిర్వహించి లాభము గడించును. ఇందలి కుమారుడే జీవుడు. 
వ్యాపారమే జీనితము. పరమాత్మయే తండి. | 


5,8. ఇట్లు జీవులకు శిక్షణనిచ్చుట్నకై పరనూత్మయను వెలుగు 
అంతర్గోకములనుండి బహిర్లోకములలోనికి మనస్సు, బుద్ది ఇంద్రియములను 
వాని రూపమున ప్రకాశించుచున్నది. ఆ వెలుగు భౌతికము కాదు గనుక అడు 
పెట్టుటకు వీలుకాదు. కనుక పరమాత్మ 'ప్రద్యుమ్నుడనియూ అనిరుద్దుడనియూ 
ఎలువబడినాడు. 


7. సూర్యుడు తూర్పున పుట్టి పడమట ఆస్తమించుచున్నాడు. మరల 
తూర్పున ఉదయించుచున్నాడు. . ఇట్లు ఉదయించుచున్న సూర్యగోళమే సూర్యుని 
రధము, సూర్యుడు తన రధముతో భూమి చుట్టూ ప్రదక్షిణము చేయుచున్నాడు 
(అట్లు కనిపించుచున్నాడు), ఇట్లు తిరుగు ఆయన రధము అపుటకు అడ్లు 
పెట్టుటకు వీలు లేనిది. ఆయన సారధి అనూరుడు లేక అరుజుడు 
సూర్యోదయమునకుముందు ` సూర్యుని ఎజ్జిని రేఖలు తూర్పున మొట్టమొదట. 
ఉదయించును. ఈ అరుణవర్లము మొట్టమొదట కనుపించును గనుక సారధిగా 
చెప్పబడెను. అల్లే జీవునికి వాని జీవితమను రధము ఒక జన్మనుండి మరియొక 
జన్మకు అప్రతిహతముగా సాగిపోవుచునే యుండును. అనగా శరీరములు 
మారుచున్ననూ ప్రయాణమాగదు. ఇట్లు జీవుడుగా, వాని రధముగా నున్నది 
పరమాత్మయే గనుక ఆయన రధము నిరోధించుటకు సాధ్యము కాదు. = 


9. జీవులలో నున్న పరాక్రమము భగవంతుని కళలలో నొకటి. అట్టి. 
ఆయన పరాక్రమము కొలుచుటకు వీలులేనిది. ఆది ఆవశ్యకతను ००९ 
దమింపవలసిన దుష్ట శక్తులకు మించిన పరాక్రమముగా వ్యక్తమగును. గనుక 
అట్టి పరాక్రమము పరమాత్మయే | 


232 విష్ణు సహస్ర నామము 


69. 2 కాలనేమినిహా వీర శౌరిశ్ళూరర్ణనేశ్వ్యరః । 
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 


ప్రతిపదార్థము :- 1. కాలనేమి నిహా = కాలనేమి యను రాక్షసుని 
సంహరించినవాడు, 2. వీరః = వీరుడు, వీరత్యమే ఆయన రూపము 
మరియు సృష్టికి నాయకుడు, 3. हः = ప్రకాశించువాడు. 4, శూరః 
= శౌర్యము గలవాడు, 5. జనేశ్వరః = జనులకధిపతి, 6. త్రిలోకాత్మా = 
మూడు లోకములకు ఆత్మగానున్నవాడు, 7. కత్రిలోకేశః = మూడులోకములకు 
„ 8. కేశవః = కిరణములే తన కేశములైనవాడు (సూర్యుడు), 9. 
కేశిహా = కేశియను రాక్షసుని సంహరించినవాడు, 10. హరిః = చెడును, 
పాపమును నశింప చేయువాడు. 


తాత్పర్యము :- పరమాత్మను కాలనేమి మరియు కేశి అను రాక్షసులను 
సంహరించువానిగా,' జనుల కధిపతియై ప్రకాశించు నాయకునిగా, మరియు 
శూరునిగా ధ్యానము చేయుము. ఆయన మూడు లోకములకు ఆత్మ మరియు 
అధిపతి. ఆయన దుష్టశక్తులను, పాపములను నాశనము చేయువాడు. 


ఐవేరణ :- 1. కాలనేమి కొాలముననుసరించి మున సునందే రృడుం 
సంకుచితత్యము. ఢీనివలన పదవీ కాంక్ష, అధికార వ్యామోహము పుట్టును. 
ఈ లక్షణమే ద్యాపరయుగమున కంసుడను రాక్షసుడుగా జీవులను బాధింపగా 
శ్రీకృష్ణుడు వానిని సంహరించెను. అల్లే కేశి కంసుని సోదరుడు. అతడు కూడా 
శ్రీకృష్ణునిచే సంహరింపబడెను. = ` 
2,3.4५. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, పరశురాముడు అనువారు వీరులై 
మరియు నాయకులై ప్రజలను రక్షించిరి. వారిలో శ్రీకృష్ణుడు పాండవులు - 
మున్నగు వీరులకు నాయకుడై ప్రజలను ధర్మమార్గమున నడిపెను. అట్లే ' 
వారియందలి శౌర్యము, నాయకత్వమను లక్షణములు నారాయణుని రూపములే. = 
5. జినులనగా పుట్టుట అను స్వభావము గలవారని అర్ధము. జీవుల. 
పుట్టుకకు. పరమాత్మ అధిపతి కనుక పరమాత్మ సర్వజీవులకు అధిపతిగా. 


రహస్య (పకాశము 233 


6,7. పరమాత్మ మూడు లోకములయందునూ నిండి యున్నాడు. 
జీవుని యందలి ఈ మూడు లోకములు భౌతికము, మానసికము మరీయూ 
ప్రజ్ఞామయయము. ఇవియే మునకు శరీరము, మనస్సు మరియు ఆత్మగా. 
అనుభవమగుచున్నవి. ఆవి నారాయణుని నురడి పుట్టినవి గనుక వాటి కధిపతి 
నారాయణుడు. ఈ మూడు లోకములయందు నారాయణుడే ఆధిపత్యము 
వహించి యున్నాడు గనుక “త్రిలోకాత్మా' యని పిలువబడినాడు. 


8. పరమాత్మ సృష్టి ప్రారంభమున హిరణ్యగర్భాండముగా పుట్టను. 
అట్టి పారణ్యగర్భమను వెలుగునుండి ప్రకృతి సత్యములు, ధర్మములు మరియూ 
జీవులు అను కిరణములు అనేకములు బయలుదేరి వచ్చును. ఇవియే 
నారాయణుని కేశములు. దీని ననుసరించియే తల్లి గర్భమున పిండమునకు 
శరీరమున వెంట్రుకలు పుట్టినవి 


9. కేశిహా అను పదమున కరము పెన చెప్పబడినది 


| 10. హరి యనగా జీవుల పాపములను హరించువాడు. చేసిన 
మెములను హరించుటకాక పాపము చేయు బుద్దిని ధ్యానము చేయువా 
యెందు తొలగించును. కనుక పాపము చేయు బుద్ది నశించినవారికి పాప 
ఫలితములను అనుభవింపవలసిన ఆవశ్యకత లేదు. రోగనివారణయైనచో మందు 
త్రాగనక్కరలేదు గదా! | | 


70. శ్లోll కామదేవః కామపాలః 5१०5१०९६ కృతాగమః | 
® వపుర్విష్ణుర్వీరో 25०6 ధనంజయః ॥ 


'ప్రతిపదార్థము :- 1. కామదేవః = కోరికలకధిదేవత, 2. కామపాలః = 
కోరికలను పరిపాలించువాడు, 3. కామీ = కోరువాడు, 4. కాంతః = 
కోరబడినవాడు, 5. కృతాగమః = శాస్త్రము సంప్రదాయము నిర్మించుకొన్నవాడు, 
6. అనిర్ణశ్యవపుః = నిర్దేశించుటకు వీలులేని శరీరము కలవాడు, 7. విష్ణుః ` 
= అంతటను వ్యాప్తి చెందువాడు, 8. వీరః = వీరుడు, 9. అనంతః = 
అనంతుడనుసర్పము, 10. ధనంజయః = ధనమును జయించినవాడు. 


తాత్సర్యవయు :- పరమాత్మను కోరికలకధిదేవతగా, కోరికలను కలిగించి 
పాలించువానిగా మరియూ కోరబడినవానిగా ధ్యానము చేయుము. ఆయన 


234 విష్ణు సహస్ర నామము 


నమునయందు శాస్త్రమును, సంప్రదాయమును నిర్మాణము చేయువాడు. ఆయన 
శరీరము నిర్దేశించుటకు సాధ్యముకాదు. చుట్టలుగా విచ్చుకొ నుచున్న అనంతుడను 


కాలసర్పముగా, ధనమును జయించువానిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. కామదేవుడు కోరికలకధిపతి. ఆయన విష్ణువు కుమారులలో 
నొకడు. సృష్టి ప్రారంభమగుటకు కూడా సృష్టియందలి కోరికయే కారణము 
కాని తన యందు కలిగిన ఈ కోరికకు నారాయణుడు అతీతముగా నిలచును 
గనుక ఆయన తన కోరికచే తాను బంధింపబడలేదు. జీవుడు తన యందు 
కలిగిన కోరికలు తనవిగా భ్రాంతి పడును. కనుక బంధితుడయ్యెను. 


2. అట్లు బంధితుడు కానివానికి కోరికలు వాని సంకల్పములుగా కాక 
దైవసంకల్చములుగా పనిచేయును. అట్టివానికి కోరికలపై ఆధిపత్యము కలిగి 
కోరికలను పాలించువాడగును. అట్లు పాలింప వలెనన్నచ్‌ తనయందు కోరికలు 
ఐచ్చటనుండి పుట్టుచున్నవో దానిని గమనింపవలెను. ఇట్లు ప్రతి దినము 
ధ్యానము చేయువానికి కోరికలు తనయందు పుట్టుచున్నను, తనవిగావని 


తెలియును. ఆప్పుడు వానిద్యారా భగవంతుని సం లృములు పనిచేయునా 


3. ఇది తెలిసిన వానికి సంకల్పములు పుట్టుచోటు మనస్సనియు, & 
మనస్సు నారాయణునినుండి పుట్టినదనియు తెలియును. నిజమునకు కోరునది, 
సంకల్నించునది र) జీవులయందలి ఆత్మకాదు 


4.. అంతేగాక మనము కోరు అంశములు లేక విషయములు 
నారాయణుని భౌతిక రూపములే. అట్టి నారాయణుని అఆస్తిత్వమే మనము 
సొందర్యమని. ఆకర్షణయని పారబడుచున్నాము 


र ర. శాస్త్రములనగా ప్రకృతియందలి సత్యములు లేక ధర్మములు. € 
` థర్మముననుసరించి మానవుడేర్పరచుకొనిన మార్గమే సంప్రదాయము. :ఈ 
శాస్త్రములు, ధర్మములు, _ సంప్రదాయములు, పరమాత్మ  వెలుగునుండి 
ప్రసరించుచున్న . కిఠణములే 


6. మన శరీరమని మనము భావించునది మనస్సు కల్పించుకొనుచున్న 
 ఆకారమేకాని సత్యముకాదు. శరీరము ఎట్లు ఆకారముగా నిలబడియున్నది 


రహస్య (ప్రకాశము 235 


దాని పుట్టుక ०००) ०55 గవునించుటకుగాని, నర౭దించంటగాని, 
సాధ్య్వముగాదు. దాని నట్టుగానే |/గహించి అర్ల చేసుకొనవలసియుండును. 
సొరకుటుంబమున మౌనవులవరకు శరీరములు ఎట్లు ఏరాడుచునువో, 


వాని వెనుక ఎన్నీ నేల శక్తులు పనిచేయుచూ సామ్యుస్థితి యందున్నవో నేటికి 
ఊహకందని సత్యములు. ఇదియంతయు పరమాత్ముని క్రీడ, 


7,8. (ఇంతకుముందు వివరింపబడినవి.) 


9. కొలము మొదలు, చివరలు లేనిది. ఆనగా అంతులేనిది. దినము 


సూర్యిదయముత్‌ ప్రారంభవుయి రాత్రియందు అంతముగుచునా ట్లు 


* 


Ca 


కసి ౦చుచున్ననూ,_ డినములుగా, నెలలుగా, సంవత రములుగా కనిపించు 
కాలము అనంతమైనది. ఇట్లు ఆనంతమయిన కాలము, చుట్టుకొనియున్న 


14 4 4 न ५ छि ग Mn, ~ అలల కల్ల 4 జ नः दु స (+त १ 5 
3 ©) యముగా ద ¢) 02542. ఇ ట్టి 64 द ज పరొము నారాయణుడి. 
॥ [| 


10. ప్రతివారిచే పొందదగిన ధనము నిక్షిప్తముగా వారియందే 
దాచియుంచబడినది. అట్టి ధనమే “నేను'. ప్రతీవారునూ తమయందే 
దాబియుంచిన ఈ ధనమును జయించి వశము చేసుకొనవలసియుండును. 
అట్లు జయించుట తమయందలి నారాయణుని వలననే సాధ్యమగుచున్నది. 
71. 2 (బహ్మణ్యో బ్రహ్మకృదృహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ణనః | 

బ్రహ్మ విద్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః ॥ 
ప్రతిపదార్థవయు :- 1. బ్రహ్మణ్యః = బ్రహ్మము ననుసరించువాడు, 2. 
బ్రహ్మకృత్‌ = బ్రహ్మను సృష్టించువాడు, 3. బ్రహ్మ = అంతటను వ్యాప్తి 
చందువాడు, 4. బ్రహ్మ = సృష్టికర్త, 5. బ్రహ్మవివర్థనః = జ్ఞానమును 
వివరించువాడు 6. (బ్రహ్మవిత్‌ = బ్రహ్మను తెలిసినవాడు 7. బ్రాహ్మణః 
= బ్రహ్మననుసరించి జీవించువాడు, 8. బ్రహ్మీ = బ్రహ్మను కుమారునిగా 
పొందినవాడు, 9. (బ్రహ్మజ్ఞః = (బ్రహ్మను తెలిసినవాడు, 10. బ్రాహ్మణప్రియః 
= (బ్రహ్మయందు జీవించువారికి ప్రియమయినవాడు. 


తాత్పర్యము :- పరమాత్మను బ్రహ్మ ననుసరించువానిగా, సృష్టికర్తను పుట్టించిన 
వానిగా, సృష్బకర్త గా శ్వాసను జయించినవానిగా, అన్నిటిని ఆధిగమించి 


236 ॐ సహస్ర నామము 


పరమాత్మయొక్క అఆస్తిత్వమును ఎరిగినవానిగా, తెలుసుకొను వానిగా, 
యజమానిగా, పరమాత్మను గూర్చి తెలుసుకొనువానిగా, భగవంతుని అనుసరించు 
వారికి పియమయిన వానిగా ధ్యానము చేయుము 


వివరణ ~ బ్రహ్మము రెండు విధములుగా వ్యక్తమగుచున్నది. (1) 
ఒక్కటిగానున్న ప్రజ్ఞ అనేకముగా నగుట. (2) అట్లు అనేకముగా నున్నవి 
మరల ఒకదానికొకటి సారూష్యతచే తమయందలి ఎకత్య్వము తెలియుట. 
అందువమెుొదటిది (బ్రహ్మదేవుడనుం ప్రజ్ఞగా వ్యక్తమై సృబ్బపుట్టు టకు 
కారణమగుచున్నది. ఒక్కటిగానున్న ఆత్మ లేక నేనను ప్రజ్ఞ బుద్ధిగా, మనస్సుగా, 
ఇం|దియములుగా, భౌతిక అవయవములుగా భిన్నత్వఃము నందును. ఇట్టి 
భిన్నత్యమే బ్రహ్మయొక్క సృష్టి. బ్రహ్మకు నాలుగు ముఖములు కలవు. అవియే 
నాలుగు దిశలు, నాలుగు బ్ఞతులుగా వ్యక్తమగుట. ఇది భగవంతుని పురుషస్థితి 
రెండవ ఇ్ఞతియందు భగవంతుడు అంతటనూ వ్యాప్తిచెందినవాడుగా 
దర్శించబడుచున్నాడు. ఈ రెండవ్ణతి యందు ఆయన బ్రహ్మము అను 
పురుష తత్త్వములకు అతీతమగు శక్తిగా దర్శించబడుచున్నాడు. ఇదియే వేదము 
లేక సృష్టియందలి విజ్ఞానము. ఇట్టి జ్ఞానము కలిగినవాడు “ బ్రాహ్మణుడు” 
అనబడును. అట్టివారికి బ్రహ్మయే ప్రియమైనవాడు' కనుక నారాయణుడు 
బ్రాహ్మణ ప్రియుడు. 

72. | మహాశ్రమో మహాకర్మా మహాతేజా మహోరగః 

 । మహాక్రతు ర్మహాయజ్యా మహాయజ్ఞో మహాహవిః ॥| 
ప్రతిపదార్థము :- 1. మహాక్రమః = గొప్ప అడుగులు కలవాడు. 2. 
మహాకర్మా = గొప్ప కర్మ కలవాడు, 3. మహాతేజా = గొప్పతేజస్సు కలవాడు 
4. మహోరగః = గొప్ప సరము, 5. మహాక్రత్రు= గొప్పక్రతువు 6. మహాయజ్యా 
గొప్ప యజ్ఞమును నిర్వహించువాడు, 7 మహాయజ్ఞః = గొప్ప యజ్ఞము 
8. మహాహవిః = గొప్ప హవిస్సు 


తాత్పర్యవుు :-. పరమాత్మను గొప్ప అడుగులు గలవానిగా, గొప్ప 
_శర్మగలవానిగా గొప్ప తేజుస్సుగా, గొప్పసర్పముగా, గొప్ప యజ్ఞముగా, గొప్ప 
_యజ్ఞకర్తగా గొప్ప క్రతువుగా, క్రియనిర్యాహకునిగా గొప్ప హవిస్సుగా, ధ్యానము 


రహస్య ప్రకాశము ` 237 
చేయుము. 


వివరణ :- 1. పరమాత్మ మూడడుగులలో సమస్తస్నష్నిః అక్రమించెను 
మిక్కిలిపెద్దవెన తన పాదములలో ఒక పాదముతో భూమిని ఒక పాదముతో 
అకాశమును, మరియొక పాదముతో తానను ప్రజ్ఞను ఆక్రమించెను. ఇదియే 
త్రివిక్రమావతా రము. 


2. పరమాత్మ సృష్టియను గొప్ప కర్మకలవాడు. భగవంతునిచే 
సంకల్పింపబడిన ఈ కర్మ కార్యకారణ సంబంధముచే నేర్చడుచున్నది. ఈ 
కార్యకారణ సంబంధము గొలుసుకట్టుగా उद ఒకదానితో నొకటి బంధింపబడి 
యుండును. అనగా ఎట్టి వాడైననూ కర్మను తప్పించుకొనలేడు. సృష్టియందడలి 
సమస్త జీవులు కర్మచేయవలసినదే. ఆనగా కర్మ అప్రయత్నముగా వారిచేత 
చేయింపబడును. కనుకనే శ్రికృష్ణుడు తనకు కర్మ చేయనవసరము లేకున్ననూ 
ఇతరులను గూర్చి కర్మ చేయుచున్నానని తెలిపెను. ఆనగా దేహధారులకు 
కర్మ తప్పనిసరి యనియూూ, శ్వాసించుట, ఆహారము తీసుకొనుట, మున్నగు 
పనులు చేయనిదే జీవించుట అసాధ్యమనియూ తెలియుచున్నది. ఇట్లు తన 
వేలన జరుగు కర్మకు తనకు సంబంధములేదు. కారణములు తాను 
సంకల్సించినవి కాకున్నచో ఫలితములు తనను బాధింపవు. ఒకడు ఇంకొకనిని 
కత్తితో చీల్చినచో వాడు శిక్షకు లోనగుట్క, బాధపడుట యుండును. కానీ ఆ 
చీల్చినవాడు, శస్త్ర వైద్యుడయినచో అతడు రోగి హితము కోరి చేసెను గనుక 
అతడు చేసిన పనికి బహుమానములు, పొగడ్తలు లభించును. ఇందు 
మొదటివాడు స్యార్థముతో ఉద్రేకముతో చీల్చెను. రెండవవాడు రోగి హితమును 
కోరి ल). సంకల్పములు ఇద్దరి యందు సమానమే యైననూ మొదటి 
వానిని బంధించును. రెండవ వానిని బంధింపదు. పరమాత్మ తన కర్మచే తాను 
బంధింపబడడు. జీవులు బంధింపబడుదురు. ఆగ్ని సూర్యుడు, చంద్రుడు. 
మున్నగు వెలుగులన్నియూ పరమాత్మయను వెలుగువలన పుట్టుచున్నవి. ఈ 
వెలుగులన్నిటికన్నా నిజమయిన వెలుగు పరమాత్మయే. ఆయన వలననే జీవులలో 
నేనను ప్రజ్ఞ వెలుగుచున్నది. కనుక పరమాత్మ అన్ని వెలుగులను మించిన 
గొప్ప వెలుగు. | -. 


238 విష్ణు సహస్ర నావుము 


£ 2 = < (2 [क का कक) i | 
4. ఆది ठे) లెక అనంతుడు, అంతులేస చుట్రలుగా వూక్షము ఏచున్న 


pa 


శాశతమయిన మహో సర్పము ఈ చుట్టఅయంది =), నివాసము న్నది, 


ఎ oe शा Ta Wa అలం లో <© ma aa = త ^ ९ ` 
టా నినే [ह ऊ ८ ©> ८. boy 04 भ ८५ 1 5 we hy 7A प <> ककि) అయ 
[न ८९ ८ Sy ५ 
< £ ^, Ty pn, mn Ce 1 3 Ho ५ र i ^ శ్‌ पा ir क) ५१४५ w ఆ 2८ १, < = ८ మే शिः 
ॐ ०0७4225 <~ ८2 ८45०. (5०८) (उ 253 ६:०2) ०2९४८०००.) 
षि ५ 
చా ष्ट ८४ a च షు టు ५ A भि ध्व జల్ల 
గమ స ^ ८.9 అ <> అ iow 
Cn 
2 <") 4 గ స ५८ "4 na ९५ \ 4 ~ ~ ८ () £) वै స Ses iw tn “^ < నుల 
ॐ ५ > ९9०. గ ०) ९ ५ io > Ww MV ५४ ५.४ ५ ५५ (८८. 24 ८>> ६५७ 
षदः 
ణా (9 
కు 65० 
a ట్‌ + wf ५ జా ह. ఎ సల न्न) र) a ८८ ८ ~ „4 द ~ ५८. ८ + ८ ८, 9. „ 
0. < కతువును నిరబాఎచువా నిని ५ ८. 59 అ యందు 
ళు ~ | २०९ 


x pt ६१४ అస „8, „ ८ „८ ~ ५5 , ६८ ९६3 ~> „^ 
తేన పాత్ర నిర్వబాంచుచున్న డెవత వంటీవాడు. ఈ त ఒక మహో క్రతువెనచో 


వారాయణుడె ఆ మహాశక్రతువునకు ८०६०५ యు 


7. అట్టి పరమాత్మ ०८८०0८० ఈ యజ్జమునందు ఆయనకు స్యోర్థము 
( fe) 
లదు. కాలము, డేశము ఆను వానితో కూడిన యజ నందు పరమాత్మ 
తననుతాను సమరాణము చేసికొనును. 


క. హనిస్స్ఫు అనగా హోమమునందు దేవతల కొరకు సమర్సించునది. 
సృజష్ఞయను యజ్ఞమునందు ద్రవ్యము నర్మాణమగుట, పచనమైన ఆహారము 
దహనము చెందుట ము న్నగునవి దీనికుదాహరణములు. 


73. శ  స్రవ్యస్తవప్రియస్తోత్రం స్తుతిస్తోత్రారణ ప్రియః | 
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః ॥ 
ప్రతిపదార్థవు :- 1. స్తవ్యః = పొగడ దగినవాడు, 2, స్తవప్రీయః = 
పాగడబడుటచే సంతోషపడువాడు, ౩. यः = పొగడ్త 4. స్తుతిః = 
పొగడబడినవాడు, 5. द = సోత్రము చేయువాడు, 6 రణప్రియః = | 
యుద్దమును యిషపడువాడు, 7 పూర్లః = २५८ యున్నవాడు, 8. పూరయితా 
నిండుటకు కారకుడైనవాడు, 9. పుణ్యః = పవిత్రము చేయువాడు, 10. 


పుణ్యకీర్తిః = పవిత్ర మొనర్చు క్రీర్తి కలవాడు, 11. అనామయః = అవయవ. 
లోపము లేనివా 


ll 


రహస్య పకొశము 220 


తొత్సర్యము :- పరతూత్మను పాగడదగినవానిగా, ప్రార్థింపబడునాడు, ప్రారించుఃి 
ప్రార్థన అను మూడు తా నేయెనవాడుగా ధ్యానము చేయుము మరియు పూర్ణత్వయుగా, 
పూర్ణత్వము కలిగించువానిగా, పుణ్యమే తన రూపముగా, పుణ్యమును కీర్తిచంతము 
చయువానిగా అన్ని అవయవ లోపములూూ బాధలూ తన నా =<: 
నిర్మూలించువానిగా, ధ్యానము చేయుము. 
నినరణ :~ 1. స్తోత్రము చేయదగినవాడు పరమాత్మ యొక్కడే. ఆయన సో త్రయు 
చేసినవారికి తన సాన్నిధ్యము కలిగించును. భగవంతుని స్తోత్రయు చేయుటరో 
ప్రార్థన. అట్లు ప్రార్థన చేసినవారికి తన సాన్నిధ్యము వారియందే కలిగించును 
కనగా ధ్యానము చయువారి రూపమున నారాయణుడే యుండును 
2. నారాయణుడు ధ్యానము చయువారియందు ప్రసన్నూడె యుండును 
ప్రసన్నుడగుట యగగా మనకు తెలిసినట్లు కాదు. మానవులు ఒకరింకొ కరియండు 
ప్రసన్నులె అనగా సుముఖులై యుందురు. నారాయణుని ప్రసన్నత ధ్యానము 
చేయువారియందే, వారి రూపముగా వారి మనసుుగా పని చేయును. నారాయణుడు 
ప్రసన్నత వహించుట యనగా ధ్యానము చేయువారు ఇతరులయందు ,ప్రసన్నుళె 
యుండుట. | 
3. స్తోత్రములు నారాయణుని రూపములు శబ్దము, భావము, చేయుట, 
అను స్థతులయందు | పరమాత్మయే వ్యుక్తమగుచున్నాడు. यः © ఉచ్చారణ వలన 
నారాయణుడే అట్టి స్తో త్రరూపమున నిలిచి తన సాన్నిధ్యమును జీవులకు కలిగించును 
। 4,5. స్తోత్రము చేయువాడు కూడా నారాయణుని రూపమే. అతడు 
పరమాత్మనుండి పుట్టి మరల పరమాత్మయందు లీనమగును గనుక అతడు 
నారాయణుని రూపము. స్తోత్రము చేయువాడు, స్తోత్రము, స్తోత్రము చేయబడువాడు 
అను మూడునూ ఒకే త్రికోణమునందలి మూడు కోణములు. ఈ త్రికోణమే 
6. భాగవత ధర్మము సృష్టిధర్మమే. అట్టి ధర్మమును కాపాడుట్లకై పోరాడువారి 
పోరాటము భగవంతునికి పియమయినది. దాని వలన వారు పవిత్రులగుచున్నారు 
7,8. నారాయణుడే పూర్ణత్వము, మరియూ ఇతరులకు పూర్ణత్యము 
కలిగించువాడు. సమ షక్‌ తాను మూలము, ఆధారమునై యున్నాడు. అనగా 


240 విష్ణు సహస్ర నామము 


సృష్టి ఆయనయందు పుట్టుచూ ఆయనయందే అయమగుచున్నది. కనుక 
ఆయనయే పూర్ణత్యము, మరియూ పూర్ణత్యము కలిగించువాడు. 


9,10. మంచిపని మంచిపిరు అనునవి తానేగాక ఇతరులు కూడా 
బాగుపడుటకు ఉపయోగించును. ఒక దేవాలయ నిర్మాణము నొకడు సంకల్పించి 
అందరిని ప్రోత్సహించి దగ్గరుండి పూర్తిచేయించెను. అతనిని చూచి అందరునూ 
పోషముగా చెప్పుకొందురు. అదిచూచిన మరియొకడు తాను కూడ అట్టి 
మంచిపేరును ఎందుకు పొందరాదని తలచి మరియొక దేవాలయ నిర్మాణమునో, 
పాఠశాల నిర్మాణమునో సంకల్పించి పనిచేయును. ఇట్లు మంచిపని చేయుటవలన 
కలుగు కీర్తి యితరులు మంచిపనులు చేయించుటకు ఉపయోగపడును. 
కనుక అట్టి కీర్తి, మంచిపని రెండును నారాయణుడే. 


11. జీవులలోనున్న లోపములు, వైకల్యములు, జీవుల మనస్సులకు 
సంబంధించినవి. _ భౌతికముగా అంగవైకల్యముతో పుట్టువారికి కారణము 
ఇదియేనని నవీన వైద్యశాస్త్రములయందు ఇంకనూ పరిశో ధింపబడని విషయము 
శిశువు గర్భమునందున్నపుడు తల్లి మనస్సు తీవ్రసంఘర్షణకు లోనయిననూ, 
ఆకస్మిక మానసిక పరిమాణములు కలుగుటవలననూ, గర్భమునందలి శిశువునకు 
అంగవైకల్యమేర్పడును, పరమాత్మయందు భక్తికలిగి ధ్యానము చేయువారికి 
వారి మనస్ఫులయందు వైకల్యములు తొలగింపబడి మనను స్వచ్చమగును. 
అట్లు స్వచృమయినవారి శరీరములందుగల అవయవ లోపములు క్రూడ్డా 
తొలగింపబడుటయూ కలదు. కనుక నారాయణుడు ఎట్టి. వైకల్యములూ 
లేనివాడు. . 


74. ।॥ - మనోజవ స్తీర్ణకరో వసురేతా వసు ప్రదః 
| వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 


ట్రతిపదార్థము :- 1. మనోజవః = వేగవంతమైన మనస్సు కలవాడు, 2. 
తీర్థకరః = మనస్సునందలి బంధములను తొలగించువాడ. 3, अत 
= విశ్వమే తనయందు బీజముగా గలవాడు, 4. వసుప్రదః = ఇతరులకు 
సంపద కలిగించువాడు, 5. వసుప్రదః = ఇతరులకు తన సాన్నిధ్యమును 
కలిగించి సంపద గలిగినవాడు, 6. వాసుదేవః = జీవుల. ప్రవర్తనయను' 


రహస్య ప్రకాశము 241 


రూపమున వ్యక్త్రమగువాడు, 7. వసుః = భౌతిక 


దేవతలు తన రూపముగా గలవాడు, 9. వసుమనాః = స్ఫష్ణయందలి సమస్త 


శరన్‌ 


తికి కారణమైన అష్టవసువులను 


సంపదలు. తన మనస్సునందు గలవాడు, 10. హవిః=హవిసు, హోమమునందు 
©) ०८०56. 

తౌతృర్యవయు :- నారాయణుని మనస్సునందలి వేగముగా, స్నష్టి బీజముగా, 
సంపద కలిగించువానిగా, తన నాన్నిధము వలన సంపడగా నిచ్చువానిగి, 
००००५७९ జీవులయందు నివసించువానిగా, ధ్యానము చేయుము. सर 


£ 
సమస్తమూ మహాయజ్ఞమై, విశ్వమే హవిస్సు కాగా అట్టి పరిణామమే తన 
మనస్సునందలి హవిస్సుగా నయ్యెను. అవియే ఆయన జీశ్వలకిచ్చు సృష్టియను 


సంపద. 


వివరణ :- 1. మనస్సునకు వేగము సహజము. ఆ వేగమువలననే మనస్సు 
నారాయణుని చేరగలుగుచున్నది. తన మునస్సునే పరమాత్మగా ధ్యానము 
చేయువానికి నారాయణుడుండి మనస్సు మాయమగును 


2. పరమాత్మ తన సాన్నిధ్వమును భక్తుల మనస్ఫుల యందు 
కల్పించుటచే జీవుల బంధములను తొలగించుచున్నాడు. 


3. ప్రకృతియే సమస్త సృష్టికి బీజము కనుక ఆ ప్రకృతియే నారాయణుని 
సంపద. | ॥ | 
| 4. పనులు నెరవేరుట నెరవేరకపోవుట సృష్టియందలి ఒక విచిత్రము. 
ఎవరికెపుడు పనులు నెరవేరునో నెరవేరవో ఎవరునూ చెప్పలేరు. ఎన్ని 
శాస్త్రములు నేర్చిననూ ఏ విద్యను నేర్చిననూ ఇది చెప్పగలిగినవారు లేరు. 
జరుగుట్క జరుగకపోవుట అను రెండింటియందునూ గల సత్యమును 
దర్శించినవారు అవి రెండునూ పరమాత్మ సంకల్పమే యని తెలియుచున్నారు. . 
అట్లు తెలిసినవారు తమ తెలివితేటలపై నాధారపడక, పరమాత్మను సంకల్పించి 
పనులు నిర్యర్తించుచున్నారు. సంపదలు కలుగుట కలుగకపోవుట నారాయణుని 
సంకల్పమే యనియూ, భగవంతుని అంగీకరింపని భౌతిక వాదులకు సహితము 
వారి స్వప్రయత్న రూపమున, అనుకూల పరిస్థితుల రూపమున నారాయణుడే 
సంపదను కలిగించుచున్నాడు. 


అచ్చ म, ५५ 


va =) 2० (€. प 


[4 ५ \ „€. ध" ४ धन , कि ॥ ९ 5 = = 9 "4 ह < { 
2. జట్టి సంపదలు భౌతికమెనడే యమెననూ నారాయణుడే జ ~ సంపదల 
५.५ ళో [शकय ' 

= ० 


५८ + టో - न्द्‌ न ५ अ ८ 
>> ५ = 0१ +< ¢ Ou {^} ७५ Es (क क 12 ~ ण 
८ జీవుల కొనండము కలిగించి రురల ఆఅ (26८0 తానే 
ఖో 


„+ ५ द ५ न 
ध < च ॥। A aya THe CON पो శ ५ ४ 4 ५. Con ट 
[आ प च hw ८० VY | ९६, \ 2) on ql Uy 6 (^ 3 >) [क| fe J च oR) a) స్త 3 rar 3 ८9 [क ( १ Ue ५८. + Ohh | | J A १ ~“ AD 





न) 
we. < न ५ ' + ధూ ^ చ <“ £ ^ ८ ^ wh + మ్ల . 
ध ఇ ల మ 1 म ४६ ६), శ్‌ \ ॥ ति ५) \ 10 fen ५ क ति క द 
त a Her ar td. 9 6419 అలు ఘీ ५. ^~ JC ५५ ~“ + "~ ५ J Er 
५५५८ 171 प्ये 
॥ ba ५ 4 [ननन ధరా mw చె " ద్‌ 4 नृ ou i wy, 01 +] त ५५ ^ 
PE ५ ) ५ + fa wy శ చ శాన Et Fo © 04 యు ~ ५ 9 చె my. ५. ५ ५५ - CET )५ ५ [न १ ' yy \ 
[८ ~ ज 2) య ^ ९. w "4 ~ (2.5 ५ Mpa 
~ ६, అరు ५... 
५ ८ धी 4} సా = 
+ ४ wf” Pr we) क, न्त ५ „५५. ఎ ర ५ द 1 se £ ८ = 
Wy ध १ ~ WI ^" (\ ^ = WY tn कत YP (3 ws A hie hb 4 + ८) 
७, भ ६ చ ८५५ 26) ६ १ Wa) |, 8) {+ +. १ ఇ bang (>) & am Ti Wh २ न 
oo) 
न ५५ 1 „ १.४ <) <) "ad । पी జజ 1 
^ क ५” ५८ చ ~ ~, ५ १ (८ ME ८) ट १११) हिक €> = 
Ao “ ~) \ Fa 1 ~ ९" <) # ५६, (१ ५. वे 
=r 4.4 త ५५९५५ ८७ 1 ) 6 (+. | (५५१० 0८५9 YY. © «~ (५५६९) 
(4 
५ ,, ట్రీ श द्वा , म 0. af (म లి 2 
न द oy a NR, र Ah Sy py {८५1 <~ १ dE द ToS 
€, 2:23 ce ५५५ <) us బు టవ జ ६५८ hy wag ५ జ ९५. < =" జ 
[१ 2 [५ [न [५9| , 
< జో ~ ५ ५ द्र ए , क జ ग + My Me, ५.६/ , . ५ 
1 a $ € # Geb tad Gh ఎ ०9 వే we Wd ८. oe! ih वि १ 1170 Aue mn ‘ ५. थ | ae Wet ha (क 
(ye) 
భం ध = My nf x ५ णि £, # ఇ {2 (क ८ et, ९4 EE Ge! क $ ^ ^ 
^ om ny क्‌) |p ५१ कि) कक का क Ady hg क भर (49५) । 
= 2४2 (५९ మాగా భగవంతుని గూ | అలల. स, 49, 
రే a ॥ 
^ ‰ इ ४" 4 ¢ ९ 
१५ జో + 4 ल (ए Den ca (2 i ५. pet, ५ ॥ श (€ ५५१५ ba -) hy i 
० = भ ५ తుల १२.३१ पू =, he PHS we 3 ५७ ^ ५५५५५ (०५) 04 WE 
(न . i జ Re భోగ కలో ఇల (9 (न = । षि 
We I Re TA त क , क) గ్య (షాది ) ८ केके) 
Cen) స్‌ र > ॥ ‡ ar \ २.५ नः ५५ 1 & ("य ४ ^ యూ భభ }58 3 a (nas † hal sw CET ष छ, नै प 


€ వాని కనుభవమగుచుండును. క్రముణా వానికి భగవంతుని 
ఆబితయమునందలి బశాాసము అధికమగుచుండును. ఇ ట్లు తనను గూ ర్సిన 
పంకబ్నమే తన నాన్నిధ్యముగా అనుగ్రహించు పఠమా , అట్టి సాన్నిధ్యమను, 


५ 


నిజమైన ८) జనులకు. అనుగ్రహించుచున్నా 


6. జీవుల రూపమున చరించు నారాయణుడు వాసుదేవుడు 


7,8. సృష్టియందలి సంపద యంతయు నారాయణుని అస్తిత్వము 
లేక భౌతిక రూపము 


9,10. ఇంతకుముందు వివరణ ఇవ్వబడినది. 


75. శ|| ऊढः సత్సృతిః సత్తా సద్భ్ఫూతిః సత్సరాయణః 


ప్రతిపదార్థము :- 1. సద్గతిః = సత్సురుషుల మార్గము, 2. సతృృతిః 
= సత్ఫురుషులు చేయుపని, ౩3.సతా = సన్మార్గమున జీవించుట, 4. 
సద్భ్ఫూతిః = ద్గుణసంపత్తి లేక వెభవము, 5 సత్సరాయణః = సన్మార్గమున 
జీవించుటకు. నిశ్చయించినవాడు, 6 శూరసేనః - =శూరులు తన సేనగా 
కలవాడు, 7. యదుశ్రేష్టః = మంచివారిలో మొట్టమొదట పుట్టినవాడు, 8. 


hd Gd గ \ । [* el ष्ट [५ dit bh Bee 





4 ఇ , पय म 2" a 
0\ @ wm \*म क] १ 1 न [क ४4 ‘ 7 ॥ + a aac (१ % “ ఖ్‌ 
a h 4 1, ५ ^ sty ५ ॥ ५ ) ee ae ५ # 
प; ) च क| ae shat भर Ws ths 1h, wd । हि శే hd (५) hat Wah J Ce hd ५) ‘3 ५ 0 ५.५ ' గ 1 षि J क, ’ Wu స స wa ॥ " చ 
Aa र 9 + क sa ay” “గ Cn ८ శ 1 
en f J ९ कण कपे కీ ५ = జీ 7 ¢ ఇళ్ల mn wn wa mT क र, र 
wo ! ' ५ "५ + ५.४ , 0) శ Xe ध ५ श, ् नवनन थ 
(न idee pt fa tae ह a he Tag क क, dn J eS dh ५.१ bh } Se . म १1. rleg ५.५ } ” స द 
[ ५५५ ५१ 3 ~ 
5 {५ ध 
అ ల ph „` + न, , , 
श" త్ర (అ Wy te त yr ध. 2 ५ ध 
ఖై Haw o ४ 1 hd Te sin had i Sar mg Pos ॥ 
& । 

a 0 ५) [१ WE a ५४ ఖో न्‌" 
జే ము + शि yim pie pa ५ a ns पष्‌ +. ^ 

॥ ५, + ‰ ५, छ भ्‌ ५ “ १ भ + 
५“ 4 तैन WA f bind Saud पो दन 1 ५ & § 1१ शु १४ ४४७" क 

ays कपत 
ern ¢ + భో १५ क ८ न 
१, Ser ५) ननू ५५ ) ५९ Morr ^ 9, ५ न्ध ent प 
\ £ ९9 an + १५ mC a 1 # eh द) a) १११ 
० ५ ¢ $," + भ ४५५ ny त, Sa ५२५५ ४ ai} Wf Cates i & bn a wel Sa Hath a 
॥ ५६ 
॥ 





| 
<> క र क ५ pn oy ५५ im త Pe a 

. ८५ | ^, ५ ५ oa „ + 0 (मि क षा cag ५, ॥ ५५५४ 
NU ५) ६ ४ స ९", } My nn i | ^, Ney ta tye £ प प pry iy my क श ५. ee 
५ aed ad wey th ra १ WEG Ch dha ho | stad bes Ua Get ad pm Am pr 
> i ' ` “५ “ ib ™ ८, ५५ | 3 ue Se ५ ५ ५ ॥ “ J తే Cen won नौ 





మంట చదూరచమమును యమున ఒడున అసాదించువాతిగా. (ष. 


४५ 


అ బలో లో भ । 
+ 1 


Worf te 0 wre Wp ie 





i 


ఫో < £ (0 [त 4 జీ 011 

tee) ౪ దమ జో ale 9 $ i) by २५५५ | ¢ ०० wha) दयौ (ने dtd ९2९५ ५ 
CI wy at fn 
we వ్ర (१, తు SINT Ws ५ Oe न (3 hal 


अ क Wat 


क द ps ध A Py क रि स श 

a ra ८ [श ठ i Me ति + \ WA mE wh [1 

మే भणै [28 ११, pre ध We tas 6 (८ Ws rg 4 जननी RS ee ५५८ ५ ४) ॥ 
{) <~ ८ 





# తు 2) = దు తు సుతే § "य మూ ९ ५ ५ त), „4 wp म 4 ^ a 
భగవంతుని చరుటకు ప్రత్యేకమైన మూర్గము ఎదియూ లెదు. చూర్చయుబుగా 
ॐ 


- ow ८ ఇక ५ యు ఇ లా £ मः ८५. ॐ ५ ee af of ^ on, १८ 
చప్పబడుచున్నవన్నియూ తమ మార్గము తాము నిర్శించుకొనుటకు ०46० 
६1 


# का! ह 


సులువులేగాని మార్గములు గావు వానిక్‌ ఏమి నేర్చిననూ. ఎక్సునపు 
తన సులువుననుసరించి ఎక్కవలసినదే. కనుక భగ 
మంచితనమే తనకు మార్గమగుచున్నది 


జ nt జు wan 1 మ 4 [१ प ॥ 
५८ ११; ५, ५ + a Wt th , ५ 
न ०५५५८ शी based पक दपं hres) 


2. అట్లి ముంచితనమువలన మంచిపనులు చేయగలుగును. తను 

నౌ . a జ్‌ | af # ८ | 

చేసిన మంచిపనుల వలన నారాయణుడు సంతొషించును. కనుక మనము 
రాస ర్యా 


చేయు మంచి పనులు భగవంతుని లీలలలోనొకటి. మనచేత మంచిపని 
చేయించుటయే ఆయన లీల. 


3,4. అట్టివారు జీవించు విధానమి యోగ జీవనమని పెద్దలు చెప్పిరి. 
వారు ఏది చేసిననూ ఫలాపేక్ష లేకుండా చేయుదురు. ఆటుల పనులు చేయు 


9 3 


విధానమే స్టిత ప్రజ్ఞ లక్షణమని భగవర్గీతలో చెప్పబడినది. శ్రీకృష్ణుడు “ యోగ్య 
కురు కర్మాణి ` (మోగమునందుండి పనులను చేయుము) ఆని అర్హునునిత 
చెప్పెను. ఇతరులకు పనులు చేసి పెట్టుటయ గాని వారినుండి ఆశించునది 
లేక జీవించుటయే నిజమెన యోగ మార్గము. మహర్షులు, దేవతలు అనుక్షణమూ | 
ఇట్లు వర్తించుచున్నారు గనుక వారు శాశ్యతమూర్తులై వెలుగులైరి. వారు. 


పరమాత్మయను పెద్ద వెలుగులోని భాగములేకా రముకొదు. € && 


244 విష్ణు సహస్ర నామము 


పరమాత్మయొక్క అస్తిత్వమునకు ఎట్టి బుజావులూ అక్కరలేదు ప్రకృతియే 
పెడ బుజావు ప్రకృతి యందలి వస్తువుల ०) టుక వాని ధర్మములు 
మున్నగునవి గమనించినచో అవి ఎవరిపెనాధారపడి వర్తించుచున్నవో తెలియును 


5. అల్లేమానవుని యందలి జీవాత్మను గూర్చి ధ్యానము చేసి ఆర్లము 
చేసుకొ న్నచో పరమాత్మను గూరి తెలియును. అటు పరమాత్మ న్నిధ్యమును 
గూర్చి మనము మార్గము నిర్మించుకొనుచున్నామనగా అది మనము ధ్యానము 
చేయు మార్గమే కాని వేరుగాదు. మన మనస్సులోనికి మనము నిర్మించుకొను 
మార్గమే ఇది 


6. అట్లు మార్గము నిర్వర్తించుకొనుటకు గల అవరోధములనేకములు 
మనస్సులో నున్న రాగద్వేషాదులు మనపై తిరుగుబాటు చేయును. హృదయమున 
కంగీకారమైన (పేమయను ఆధ్యాత్మిక మార్గము మనస్సున కంగీకారముకాదు 
ఆ రెండిటికి మధ్య నిత్యమూ సంఘర్షణ జరుగుచుండును. నీతొ తేలుచున్న 
పడవ తన బరువుచే నీటిని క్రిందకు అదుముచున్ననూ నీరు మరల తన 
బలముచే పైకి నెట్టుచున్నది కనుకనే పడవ నీటిపై తేలుచూ ప్రయాణము 
చేయగలుగుచున్నది. ఆత్మయను నీటియందు మనస్సను పడవ ప్రయాణము 
చేయుచున్నది మనస్సు తన సంకుచితత్యముచే ఆత్మపె ప్రభావము చూపుటకు 
బ్రయత్నించును. ఇది సూర్యుని మేఘము కప్పుటకు ప్రయత్నించుట వంటిది 
మేఘము సూర్యుని కప్పలేదు కాని తాత్మాలికముగా మనకు కనబడకుండా 
చేయగలదు. నిత్య జీవితమునందు రాగద్వేషములయందు చిక్కుకొని యున్న 
మానవుడు తన ఉనికిని తాను తెలియలేడు. జీవితమునందు మనస్సు, 
ఇంద్రియములు ప్రాధాన్యత వహించును. కంటికి నచ్చినవి కొనుట, నోటికి 
రుచించినవి భుజించుట మొదలగు ఇంద్రియ సుఖములతో జీవితము 
జరిగిపోవుచుండగా, _ వీటిననుభవించు తననుగూర్చి తనకు గురుతుండదు 
శానెవరో తనకు తెలియదు. ఇట్లు మనస్సు ఇంద్రియములు తనపై ప్రభావము 
చూపుచుండగా, నేనను ఆత్మ తన దివ్యశక్తులతో మనస్సును నియమించును. 
ఆత్మకు గల దివ్య శక్తులే పేమ, సానుభూతి సత్కర్మాచరణము మున్నగునవి 
వీటిపై మనస్సునకు అభిలాష పెరిగేకొలది కోపతాపాదులు తనకు తెలియకుండగనే 
క్షీణించును. ఇట్టి దివ్యశక్తులే భగవంతుని సేన శూరులతో కూడిన సేన అనగా 


రహస్య ప్రకాశము 245 
అట్టి శక్తులకెన్నటికినీ అపజయము లేదని అర్థము. 


7. ఇట్టి దివ్య శక్తుల, నీచ శక్తుల సంఘర్షణము మన యందు 
౨శంతరమూ జరుగుచుండును. ఇవియే దేవతల రాక్షసుల యుద్ధముగా - 
చెప్పబడినది. భాతికముగా కూడా ఇట్టీని సమాజమునందు ప్రతిబింబించినప్పుడు 
భూమిపై పెద్ద పెద్ద యుద్ధములు సంభవించుచుండును. అట్టివానిలోనొక 
సంఘటన యదు 550९० పరిపాలించుచున్నపుడు జరిగెను. ఆ యదు 
వంశము వారిలో నొకడుగా శ్రీకృష్ణుడవతరించెను. | 


8. పరమాత్మ అవతారములుగా దిగివచ్చుచున్ననూ ఆయన నిరంతరము 
మంచివారి మనస్సు, హృదయములందు కాపురముండును. మంచివారనగా 
తోటివారి సుఖమునకె త్రికరణ శుద్దిగా పని చేయువారు 


9. శ్రీ కృష్ణుడు గోపికలనూూ గోపకులనూ ఉద్దరించుట్లికి యమున 
నదియొడ్డున బృందావనమందు వారితో విహరించెను. “బృంద+ అవనము 
అనగా బృందములుగానేర్పడుట. ఇట్లు బృందములు బృందములుగా జీవులేర్చడి 
జీవించుటయే బ్రహ్మ విద్యకు సింహద్వారము. ఇది చేయలేనివారు 
ఎన్నియుగములైనను తరించుటి సాధ్యముగాదు. గురువులు తమ శిష్యులను 
ఇట్లు బృందములుగా సమీకరించి బ్రహ్మవిద్యను బోధించిరి. తమ ్యక్తిత్వమును 
ప్రత్యేకతను విస్మరించి ఇతరులతో కలసిమెలసి ఆనందముగా జీవించుటవలననే 
యోగ విద్య ' సాధ్యమగుచున్నది. దీనినే ఆచరణ పూర్వకముగా శ్రీకృష్ణుడు 
గోపికలచేత, గోపకులచేత అభ్యసింపజేసెను. వారికి తెలియకుండగనే వారు 
పరిపూర్ణులైరి. వారిలోనెవరికి ఎవరిని చూచిననూ శ్రీకృష్ణుడు కనిపించును. 
నిరంతరము తమ మనస్సు, ఇంద్రియములు, శ్వాస, సమస్తమూ శ్రీకృష్ణుని 
దివ్వరూపముతో నిండి వెలుగుచుండగా వారిక్‌ సకల ప్రపంచమూ 
శ్రీకృష్ణమయమయ్యెను. ఇట్టి ఆచరణతో కూడిన దివ్యజీవనము. శ్రీకృష్ణుడు 
యోగ విద్యకు పరమావధిగా నిలిపెను. నాటినుండి నేటి వరకూ అట్టి దివ్య 
జీవనము కావలసిన వారందరూ బృందములుగా ఆధ్యాత్మిక సాధు జీవనము 
నభ్యసించుచుండిరి. ఇట్లు తరించిన వారిలో హిమాలయముల యందు గల 
పరమ గురువుల శ్రేణిలో వారు తాము తరించుటయేగాక భూమి యందెల్లడలా 





८६ క్‌ ८, हक पु (~ te 5344. कक 
REY slog cI fod नो 


రణతో కూడిన 


च an ఇతో ५५ , + 
Ms ణు జ 0 రమ ५ ५) స 
&. 


SORT or యోగ దవిదును ८ 
न ఎకరించు బృందములుశతా తెర్మిదిద్ది, గ బద్యను ఆచ 





wei) 0 walt | We) श त ति అక్‌ అలో జ ఇ 
५ Re द , क्ख „ న్‌ न.) क ५१५५ శి RE € ५ ళో 
कप) 4.८.) ద భీ न) ) पि ॥ be a ४ an Ge ॥ न + 5 ४ ०.9 £ 9 (ह, 
ey 


£ 
pt ॐ 


| पि श क, र ఇ A ఇ ५५ ॥ नु न द a ye గ a । bh sre iy ह ह| ay are] 
mh "+ i 3, | ५ Wh de, पक, J What ४, क hope ॥ ५५५५ 3 
५, Jy ४ Wath we वणं , lwo peau: ण ५ न an ors " 1 ॥ ద్ని # 


पनी 1, 


व 2 


¢ ल € fa " ఇ" ¢= प्ल ८; చ్చ ’ ५ 4 Cn an శ యూ 0१ 
Sy” ५ ; # | i ' प + 1 by) ९ గ ase {५ ५५ CI # 
# జ) पि ८ Wie he | । ^ 0 1 Ca re We ५ क पका Cle ay re By ८८५ . 





sews న थ, Ca vs లలో 5) గ్రా { ॥ च ^ ए 8.9, 4 Ca "५ ॐ १ 
ఆమం दन నదిగా పవహాంనుచుండెనసియూ్య  చెప్మాబడినది, అ నగా 
ए ” 


' seg ५ + ( చె ou भ + {क wa fa pry) < ष्ठन శో 
SOT od (५ => “ ఇయ ల Cor coves షు ९9 © (4१८ ८) { } > wy ను జు 
a ల hh అ ई Cr 
పజ్జా ప్రవాహము. ఇట్టు శంగమునండున్న జీవాత్రు 
cry नि aay స్త్రీ 
= AOA (2048 Hn < 
ए a నం Wo (६, =) “छ पे -) ह+ दः ५५ జా ५ ॐ ८) (0 =) nytt प ty 


{ 


ఆ అస 
{ ణీ భ్‌ th fo) os శ भा Ta 1 क) षने 
Vu 





न 
mT 4 01 ## हि पर ९: व. వం १८ ९ 
3 ८ ६ oh } ¢ 4 Y a) ौ ens £. ti €> [५ 
ష్‌ 


€ Me Mat RS ८५९ pt क nf 
hat jad ८ # | | చ్‌ ८ च Meer 2 ५५ i (1 प) | | 


Ef went ८) 


{६3 raw = 4. భూతావాసః = పంచ భూతములకు నిలఅయమెన 
८9 2. వాసుదేవః = నసుదేవుని కుమారుడు, ౩. సర్యాసునిఅయః = 


प 


© ०६.49 {२५८५५००5} అ (८००९००० ८७०, 4. అనల; = అగ్ని 
క దర్శ < సదర్నమును చశింపదెః १०2५५००, 6 ८८) రి स्म దధృమునకు 
"రణమైచవ టు 7. అదృప్తః = గర్భ్యములేని వాడు, 8. దుర్ధరః. = 
८6०८५०९. इ బీలులేనివాడు, అధా = వురియు, 9. అపరాజితః = 


ఓీడింపబడనివాడు. 





త్పర్యవ :- ౧రమాత్మను పంచభూతములకు, అన్ని ప్రాణులకు ఆశ్రయమైన 
వానిగా పవిత్రమైన అగ్నిగా; గర్వమును నశింపచేయువానిగా మరియూ 
గర్వమైనతాసిగా గర్వము లేనివానిగా ర్వము కలిగినవారికి ధరించుటకు 
వీలుకాని వానిగా; జయించుటకు సా ధ్యముకాని వానిగా ధ్యానము చేయుము 


వివరణ :- 1. ప్రకృతియందలి వివిధ పారలే పంచభూతములుగా 
వచ్చుచున్నవి. ఈ ఐదు పొరలూ ప్రకృతి యను ఒకే వస్తువునుండి పుట్టినవి. 
అ్రకృతి పరమాత్మనుండి పుట్టినది కనుక ఆయనయే అన్ని భూతములకు 
అధిపతి యగుచున్నాడు. | 


రహస్య ప్రకాశము 24८ 
2. ఇంతకుముందు వివరింసబడినది. 


3. ప్రాణశక్తి వలన జీవించి యుండుట సాధ్యవంగుచునొ € 
మానవులు, జంతువులు, వృక్షములకు మూత్రమేగాక, ద్రవ్వమునకు కూడా ప్రాణశకే 
యున్నది. అట్టి ప్రాణశక్తి వలననే భౌతికము. రసాయనికము అను మారులు 
సంభవించుచున్నవి. భౌతిక ద్రవ్యములందు అనగా పదార్గములయండు ఆయా 
పదార్గముల గుణములుగా, ధర్మములుగా ప్రాణశక్తి పనిచేయుచున్నడి. కానీ 
ఈ ప్రాణశక్తీ పై మూడిటియందును చైతన్యము కలిగియున్నది. పదార్దమునందు 
చైతన్యము లేకుండ నున్నది. ఈ ప్రాణ శక్తియే పరమాత్మయొక్క శ్వాసగా 
మనయందు సృందించుచున్నది. జీవుడు శ్యాస తీసుకొనగా ఆ శ్యాస 
హృదయమునందు స్పందనమైనడి. ఆ హృదయస్సందనము వలన శరీరముశండు 
రక్తము అలలు అలలుగా స్పందించుచు ఆన్ని భాగములకు ప్రవహించుచున్నడి 
అల్లే పరమాత్మ శ్యాసనుండి ప్రారంభమైన మొట్టమొదటి స్పందనమే విళ్ణమునండ 
ప్రాణశక్తిగా ప్రతిబింబించి జీవులయందు, ప్రాణులయందు = ईई 
స్పందించుచున్నది. ఇట్ట్‌ ल సృందనము ననుసరించి, మానవ శరీరవుండళ్‌ 
వూపిరితిత్తులు, హృదయము భౌతికముగా ప్రతిస్పండదనము చేయుచున్నది 
మరియు ఆ ప్రతిస్పందనమే రక్తమను జీవకక్తిగా అన్ని భాగములయందున 
ప్రసరించి. జీవులను, శరీరములను జీవించునట్లు. చెయుచున్న 


4. ఇట్లు జీవులను ప్రాణవంతములుగా నొనర్చు ద్రః గ్ని ©>) 
రూపములలో నొకటి అని చెప్పబడినది. ఇదియే అఆశ్వమేధమని కూడా 
చెప్పబడినది. ప్రాణశక్షియే అఆశ్యమని వేదములయందు సంకేతింపబడినది. 





5. ఇతరులు తనకన్న ఎక్కువవారని తలచువారికి గర్వము కలుగును 
218 ८०९ 04०0८59 పరమాత్మను చూచువారికి గర్వము మాయమై వినయము 
కలుగును 


6. అన్ని అనుభవములకన్న పరమాత్మను గూర్చిన అనుభవము మిక్కిలి 
ఉత్తమమైనది, గొప్పది. ఆయనను గూర్చిన అనుభవము జీవులకు అకారణమైన 
ఆనందమును, తన్మయత్యము నిచ్చును. జీవులకిదియే ఆయన కలిగించు 
గర్వము. అనగా కారణమక్కరలేకుండా లభించు సంతృప్తియే భగవంతునివలన 


248 విష్ణు సహస్ర నామము 
జీవులకు కలుగు ఒకే ఒక గర్వము. 


7. కొని ఆయన మనసూనందలి లక్షణములకు, వికారములకు అతీతుడు 
గనుక గర్వము ఆయనపై పనిచేయదు. చూచువారికి మాత్రము అట్లి పిత్రిలో 
నున్నవాడు గర్యపోతువలె కనిపించును. వారు దేనిని లెక్కచేయనట్లు, పట్టనట్లు 
కనిపంతురు. ఎవరితోననెనను మొహమాటపడుటగా ప్రాకులాడుటగాని వుండదు 
ఎదుటివారు బట్టి స్థితిలో నున్నవారైనను, పదవిలో నున్నవారెనను ప్రత్యేకముగా 
గొరవించుట యుండదు. ఇతరుల నుండి ప్రయోజనములు ఆపేకించు వారికి 
ఇతరంల పదవులనుబట్టి, ధనమును బట్టి గారనించుట యుండును 
మహాత్ములందు వాటికి సానములేదు గనుక వారందరితోనూ ఒక్కటిగా 
నుండుటయేగాక వారిలో లోపములున్నచో సూటిగా తెలియజెప్పుదురు. ఇట్టి 
మహాత్ముల మార్గము సాంసారిక జీవులకు విపరీతముగా కన్పించును. కనుక | 
అట్టి మహాత్ములయందున్న గర్యమను లక్షణము నారాయణుడే య గుచున్నాడు 
కానీ ఈ గర్భము వారినంటడు. ఎందుచేతననగా వారు నిరరెతరము త్రో టి 
వారియందు నారాయణుని చూతురు. కనుక నారాయణుడు గర్వము మున్నగు 
లక్షణములను జీవులనుండి తొలగించుచున్నాడు 


రి. => సామాన్యులెన సాంసారిక జీవులు మహాత్ములయందు ఈ 
లక్షణమును గమనింపక్క తమకు కావలసిన సాంసారిక విషయయములకె వారిని 
ప్రాధియపశుచుందురు. వారు ఏ దృష్టల్‌ మహాత్ములను సేవించినను మహాత్ములు 
వారినుద్ధరించు ౧షయమునకశే ప్రాధాన్యమిత్తురు. కనుక 58 కోరికలు | 
సంకల్పములు ८०००८ పనిచేయవు. వారికి కావలసినది ఆత్మవిశ్వాసమే 
గనుక ఆయన అట్టి మహాత్ముల రూపమున వారిని తీర్చిదిద్దును. కనుకనే 
సాంసారిక జీవులకు తాము కోరినవి జరుగక పోవుటయు కావలసినవి లభింపక 
వోవుటయు జరుగుచుండును. కనుక నారాయణుడు చున ఊహ 


ఆశలరూపమున ధరించుటకు, బంధించుటకు దొరకడు. అతడు వీటన్నిటిని 
మించినవాడు [र ` 


ఇట్టి పరమాత్మ జీవులయందు జరుగు 1, 
_తానోడిపోవుట యుండదు. చిత్రమేమనగా జీవుడు కూడా ఓడిపోడు. జీవునికి. 


రహస్య ప్రకాశము 249 
७4 పరిస్థితులవలన పరమాత్మ సాన్నిధ్యము దగ్గరగుచున్నది, గనుక జీవుడు | 
కూడా గెలుచుచునే యున్నాడు. ఇట్లు ఓడిపోవుట లేని స్థితియే నిజమైన 
విజయము. మనస్సున్నవారికి ఓడిపోవుట, గెలుచుట అను రెండు స్థితులుండును. । 
ఆ మనస్సు సరమాత్మయందు లీనమైనవారికి గెలుచుటయే తప్ప ఓడిపోవు 
వారెవ్యరునూ వుండరు. అనగా తాను, ఇతరులు అను భేదముపై విజయము 
పొందును. 


77,శ్లll _ విశ్వమూర్తిర్మహామూర్తి ర్లీప్తమూర్తిరమూర్తిమాన్‌ 
అనేకమూర్తి రవ్యక్త శృతమూర్తి శతాననః ॥ 


ప్రతిపదార్థవలు :- 1. విశ్వమూర్తిః. = నిశమే తనరూపమైెనవాడు, 2 
మహామూర్తిః = పెద్ద ఆకారముగలవాడు, 3 - దీప్తమూర్తిః = ప్రకాశించుచున్న 
గూపము కలవాడు, 4. అమూర్తిమాన్‌ = అసలు రూపమే లేనివాడు, 5. 
అనేకమూర్తిః = అనేక రూపములుగా నున్నవాడు, 6. ఆర్యక్తః = భౌతికముగా 
గ్రహించుటకు తెలియనివాడు 7. శతమూర్తిః = నూరురూపములుగా 
నున్నవాడు, 8. శతాననః = నూరు ముఖములుగలవాడు. 
తాత్పర్యవయు =: ~ పరమాత్మను విశ్వమంత టా నిండిన పెద్దరూపముగా, 
ప్రకాశవంతముగా, అందు అనేక రూపములు, వివిధ ఆకారములతో, 
ముఖములతో, వందల సంఖ్యలో నుండగా మరల తన కట్టిరూపమే లేనివానిగా, 
భౌతిక. రూపముగా. దర్శించుట వీలుగానివానిగా ధ్యానము చేయుము. 
'వివరణ :- 1. విశ్వము యొక్క రూపమునందు అనేక పొరలు గలవు. 
ఈ పారలు భౌతిక్ళితినుండి మొదలగును. సృష్టయనియూ బ్రహ్మాండమనియూ 
చెప్పబడిన వెలుగుయొక్క గోళమువరకు, ఈ పారలున్నవి. ఈ పారలే లోకములు 
బ్రహ్మాండమని చెప్పబడిన => వెలుగునందు €  లోకములన్నియూ . 
ఒకదానియందొకటి ఇమిడియున్నని. అట్టి మొత్తము కలిపి ఒక్కటిగానున్న 
వెలుగునే విశ్వమూర్తి యందురు 

2. ఈ విశ్య్వమూర్తి అన్నిటికన్న పెద్దదెన రూపము. మనకు ెలిసిన 


 రూపములన్నియు పెద్దవి, చిన్నవి, అన్నియూ విశ్యమూర్తి యను ఒక పెద్ద 
లుగులోని రూపములు గనుక, అన్నిటికన్నా పెద్దదైన రూపము ఆయనదే 


3. ఈ వెలుగునుండియే మనకు తెలిసిన ఆన్ని వెలుగులు పుట్టిన 
పరమాత్మ సంకల్పమే ఈ వెలుగు కనుక, ఆయన వెలు, ఏచున్న రూపముగా 


చె =) బడినాడు. 


^~ ఇట్లు ఎన్ని విధములుగా నున్నను నిజమునకు ఈయనకు ఒక 
రూపమన్నది లేదు. ఈ. రూపములన్నియు చూచువారివే గాని ఆయనకు ల 


5. కాని అన్ని మూర్తులూ ఆ వెలుగునుండియే పుట్టుచున్నవి, 
పంచభూతములు, త్రిగుణములు, మొదలగు వానితో ఐర్పడిన సౌరమండల 
భౌతిక గోళములు, వ్యూహములు ముొన్నగునవన్నియూ ఆయననుండి ప్ప ‰<३ 


6. ఈ పంచభూతములయందు, భౌతిక శరీరములయందు పరమాత్మ 
పనిచేయుచున్నను వేటికవిగా నున్నని. కాని తానొ క్కడ ఇస్నిటియందు 
అవ్యక్తము గౌనున్నాడు. అనగా ఆయా వస్తువులుగా, జ్యక్తులుగానున్నాడు గాని 
తానుగా లేడు. కనుక నారాయణుడు అవ్యక్రమూర్తి 


7. ఇట్లు దిగివచ్చిన ప్రకృతి యందలి విచిత్రమేమనగా. ఎన్నికోట్ట 
వ్యక్తులున్ననూ ఒకరికి యింకొకరికీ పోలికలేదు. అనగా రూపు రేఖాదులందడు 
మాత్రమే గాక గుణగణములందు సహితము ఎవరి గుణము వా రిది. ఎవరి 
రూపము వారిది కనుకనే సాధనచేయు మార్గములుకూడా అసంఖ్యాకములు. 
ఎవరి మార్గము వారికే యున్నది. 


రి. ఆననమనగా ముఖము. ఇచ్చట ముఖమనగా రూపురేఖలతోకూడిన 
చహ్నములు, ఎప్పుడును ఒకదాని స్వభావము ఇంకొక దాని యందు 
పనిచేయదు. గాలికి వీచుట స్వభావము. వెలుగుకు ప్రకాశించుట సఃభావము 
అల్లే కాంతి లేక తేజస్సు మనయందు. ప్రజ్ఞగా తెలియుచున్నది. 248 
చలనము స్వభావము. ఇవి రెండును కలిసినచో మనస్సగును. అనగా ప్రజ్ఞకు 
(Conclousness) = చంచలత్తము కలిగినచో మనస్సగును. మనస్సునకు 
చంచలత్తము నశించినచో పజ యగును అట్లే అకాశమునందు సహితము 
కోట్ల కొలది తారలు, వాటి చుటూ సూర్యకుటుంబములు వున్నను ఒక 
సూర్యకుటుంబమున్న. స్థితిలో మరియొకటి యుండదు ప్రతిదొానియందు మన 
సౌరమండలము వలెనే గ్రహములు, భూమి ప్రకృతి యున్నవి. ఒకదానియందు 


రహస్య ప్రకాశము 251 


ऽ € 


నుండును. ఇట్టు ఒకదానికొకటి సంబంధము లేక, వివిధ దశలలో కోటాది 

We 
సౌరకుటుంబములుండగా, ఎ రెండిటికిని పోలిక లేదు. ఈ సౌరకుటుంబములే 
విశ్వవయూర్తియున పరమాత్మకు ముఖములు గనుక, ఆయనకు వేలాది 
ముఖములన్నట్లు చెప్పబడినది. 


78.1 ఏకో నైకస్సవఃకః కిం యత్రతద మనుత్తమమ్‌ 
లోకబంధుర్లోకనాధో మాధవో భక్తవత్సలః ॥ 


ప్రతిపదాళ్థము :- 1. ఏక = ఒకడు 2. నైకః = అనేకులు, 3. స్సవః 
= సోత్రము 4. కః = ఎవడు, 5. కీం = ఎమిటి 6. యత్‌ = 
ठ, 7. తత్‌ = అది 8. పదం = పదము, 9. అనుత్తమమ్‌ = 
మిక్కిలి గొప్పది, 10. లోకబంధుః = జీవులకు సంబంధించినవాడు, 11. 
లోకనాధః = లోకములకు రక్షకుడు, 12. మాధవః = లక్ష్మీదేవి భర్త, 13. 


భక్తనత్సలః = తన భక్తులపై వాత్సల్యముకలవాడు. 


తౌత్పర్యము :- పరమాత్మ అనేకులలోనున్న ఒక్కనిగా, మరియూ ఒక్కనిలోనున్న 
ఆనేకముగా నున్నాడు. అతడు ఎవరు? ఎమిటి? ఎది? ఆది, మొదలగు 
శబ్బములచే తన సంబంధము నెరుక పరుచువాడు. ఆయన. ఎల్లప్పూడూ 
లోకమునకు ८६8०, బంధువై యుండును. ఆయన లక్ష్మీదేవికి భర్త, భక్తులకు 
భక్తుడు. : 

వివరణ :- 1,2. ఆయన సృష్టి మొత్తమునందునూ నిండియున్న ఒకే ప్రజ్ఞ. 
ఇదియే జీవులయందు నేనను ప్రజ్ఞగా తెలియబడుచున్నది. ఆయనయొక్క 
అట్టి ह స్వరూపము ప్రతిజీవులయందునూ, అణువులయందునూ నేనుగా 
మేల్కొనియున్నది. జీవరాశులు, భౌతిక పదార్థములెన్ని యున్ననూ, | 
ఇన్నిటిలోనున్నది తానొక్కడే 


3. ఇట్టి ఈయన వ్యక్తరూపమే వాక్కు. ఇదియే ఓంకారముగా 
జీవులయందు ఉచ్చరింపబడుచున్నది. దానిన జీవులు తము భాక్కుగా 
నుచ్చరించుచున్నారు. అట్టి జీవుల వాక్కే పరమాత్మయందు ప్రార్థన లేక 
స్తోత్రము. ఇది తెలిసి ఉచ్చరించు వానిది స్లోత్రవుగును. తెలియక 


252 విష్ణు సహస్ర నామము 
నుచ్చరించువానికి_ వ్యర్థ సంభాషణమే యగుచున్నది. 


4 నుండి 9 వరకు. మనము ఎప్పుడు, ఎది అని చెప్పుకొనునప్పుడ్లు 
అట్టి శబ్బ్దములచే భగవంతుని మాత్రమే ఉద్దేశించుచున్నాము, తెలియక - వేరు 
వేరు పేర్లతో పిలుచుచున్నాము. మనము చెప్పుకొను విషయములకు 
నిర్వచనములు, వివరణ మరియు సంబంధ బాంధవ్యములుు మునుగు 
అనేకములుగా నున్నట్లు ప్రశ్నింపబడుచున్న వినబడుచున్న విషయములన్నియూ 
పరమాత్మ యొక్క అస్తిత్వముపై తేలుచున్న మంచు ముక్కలవంటివి. అనగా 
ఇవన్నియూ పరమాత్మ అను నీటియందు పేరుకొనుచున్న మంచు ముక్కలే. 


10,11. కనుక అట్టి మంచుముక్కలుగా నున్న జీవులు ఒకరికొకరు 
సంబంధము లేనట్టున్ననూ, ఒకరి యందొకరికి సంబంధము కలదు. ఆ 
సంబంధమే సీటిగానున్న పరమాత్మ, కనుకనే ఆయన లోకబంధువు మరియు 
రక్షకుడు. 


12. ఇట్లు అనేకముగా వ్యక్తమైయున్న సృష్టియొక్క వైభవమే లక్ష్మీదేవి. 
ఆమె వైభవమునకు కారకుడు గనుక నారాయణుడు లక్ష్మీదేవికి భర్తయైనాడు 


13. జీవులకు పరమాత్మయందు && కలిగినదనగా దానియర్ధము 
| పరమాత్మకు జీవులయందనుగ్రహము కలిగినదనియే. द, అనుగ్రహము, 
అనం పదములు ఒకేస్థితికి సంబంధించినవి. భక్తుడం భగవంతుడు 
చేరువయగుచున్నాడని అర్థము. దీనికి గల పేరే వాత్సల్యము. వత్స అనగా 
పుట్టిన బిడ్డ. వాత్సల్యమనగా తల్లి బిడ్డలకుగల సంబంధము. 


| సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శృందనాంగదీ 
వీరహా .విషమశ్నూన్యో ఘృతాశీరచలశ్చలః || 


ప్రతిపదార్థము = 1. సువర్ధవర్ణః = బంగారమువంటి రంగుకలవాడు 
మంచి అక్షరములతో కూడిన శబముచే పిలువబడువాడు, 2. హేమాంగః 
= బంగారపు వర్ణము కలవాడు, 3. వరాంగః = చక్కని అవయవ. 
సంపదగలవాడు, 4. ' చందనాంగదీః = గంధము పూతచే అంగము 
అలంకరింపబడినవాడు, 5. వీరహా = రాక్షసులను సంహరించువాడు, 6. 


రహస్య ప్రకాశము 254 


॥ 


శూన్య్వముగా నున్నవాడు, 


నిషమః = అస్తవ్యస్రములు కలవాడు, 7. శూగ్యః 
8 కదలక తేనివాడు, 10. 


. ఘృతాళీః = నేతిని త్రాగువాడు, 9. అచలః 
చలః = కదలిక కలవాడు. 


1 


తాత్సర్యవయు :- పరమాత్మను బృంగారు వర్ణముగా, చక్కని శబ్దములతో, 
వర్గములతో కూడిన నామముకలవానిగా, బంగారు ఛాయగలిగిన తన 
అనయవములందు గంధపు పూతగలవానిగా ఆయన అవయవములు 
ఫొందికగలవిగా, అతిక్రమించువారిని తన పరాక్రమముతో సంహరించువానిగా, 
అస్తవ్యస్తములుగా కనిపించు లోకమే తన నివాసముగా, నేతిని స్వీకరించు 
అగ్నిగా, కదలునట్టి వాయువుగా, కదలనిచోటుగా, తనచేనిండిన శూన్యముగా 
ధ్యానము చేయుము. 


వివరణ :- 1 బంగారు వర్ణమనగా గంధపు చెక్కలను నేయితో తడిపి 
హోమము చేయునపుడు వెలువడు జ్యాలయొక్క వర్ణము. ఆటువంటి వర్ణము 
కలిగినవాడు సూర్యుడు. కనుక అట్టి జ్యాలలు వచ్చుటకు గంధపు చెక్కలు 
నేయి, మున్నగునవి భూమినుండి, భూమిపై నివసించు గోవు మున్నగువానినుండి 
లభించును. వాటి నిర్మాణమునకు కొవలసిన ద్రవ్యము భూమినుండి లభించును. 
భూమి చోటునుండి పుట్టినది. కనుక చోటునందు ఇవి అవ్యక్తముగా నున్నవి. 
అటి చోటునందు ద్రవ్యము (Matter) శక్త్‌ (Energy) గ నున్నది సూర్యుడు 
చోటునందు నిక్షిప్రమెయున్న శక్తిని (Energy charged in space) సూటిగా 
గ్రహించి తనయందు జ్యాలగా వ్యక్తము చేయుచున్నాడు గనుక సూర్యునికీ 
అట్లి వెలుగు ఉండుటలో ఆశ్చర్యములేదు. కనుక సూర్యుడు, సూర్యకిరణములు 
బంగారు వర్లముతో కూడి యుండును | 


2. ఆయన 95449969 అనగా మంచిశేబ్దములతో కూడిన నామము. 
కలవాడు. “సి కార “హి” కారములతో కూడిన “సోహం” అను మంత్రమే 
జీవుల శ్యాసయందు భగవంతుని నామముగా నుచ్చరింపబడుచున్నది ఇందలి 
“హం” అనుభీజమే సృష్టిగా పరమాత్మనుండి వ్యక్తమగుచున్నది. = హాం 
అను శబ్దమునుండి పుట్టిన పదమే హేమము అనుపదము ఆటి హేమము 
అనం వర్ణముకలవాడం నారాయణుడు. వురియూ “సోహం అను 


254 విష్ణు సహస్ర నామము 


మంత్రమునందు “ఓం అను మంత్రము దాగియున్నది. ఇట్లు “ఇం” 


కార రూపుడుగా పరమాత్మ అన్ని లోకములయందడునూ 5५6 యున్నాడ్లు. 

3. పరమాత్మయొక్క అంగములే త్రిగుణములు, పంచభూతము లు 
ముడలగునని. ఇవి అన్నియూ ఒకదానితో నొకటి అమరియుండ్రి సృష్టిగా 
వ్యక్తమగుచున్నవి. 


4. భగవంతుని విగ్రహము చందనముచే పూయబడి దివ్యపరిమళము 
కలిగియుండును. ఇట్టి పరిమళమువలన ఆయనను దర్శించు భక్తుల మనస్సు 
వార ప్రయత్నమక్కర లేకుండగనే పరమాత్మపై నిముగ్నమగును. మరియు. 
సృష్టయందలి ప్రకృతిగానున్న అయన విగ్రహము అరణ్యము నందు (= 
ఒరిపిడిచే అంటుకున్న దావాగ్ని జ్యాలలచే అలంకరింపబడుచున్నది. కనుక 
ఆయన గంధపు మైపూత కలవాడు. 


3. రావణుడు, బారణ్యకశిపుడు వంటి రాక్షసులు ధర్మశత్రువులై పజలను 
బాధథించెదరు. అట్టివారు వారి దుప్రువర్తనకు పరమాత్మచే సంహరింపబడుదురు. 


6. విరుద్ధ తత్యములతో గూడిన ప్రకృతియే పరమాత్త శరీరము. 
సర్పములు, గ్రద్దలు ఒకదానికొకటి శత్రువులు. కాని సర్పము పరమాత్మకు 
శయనము. (గద్ద ఆయనకు వాహనము. ఇట్లు ఒకదానికొకటి బరుద్దముగా 
నున్న తతములన్నియూ పరమాత్మను సేవించుచుండును. | 

7. మనము कुर చూచుచున్నదంతయూ పరిపూర్ణత్యమే. సమస్తము 
భగవంతుడను వెలుగుచే నిండయున్ననూ, మనస్సునకూూ ఇం|ద్రియములకూ 
శూన్యముగా కనిపించును. 


8. హొమమునందు అగ్నిహోత్రములో నేతిని సమర్పింతురు. అట్లీ 
ఆహారమునందలి నేతిని లేక నూనెను శరీర నిర్వహణకై శరీరము నడుపు 
శక్తులచే.క్రొవ్యుగా గ్రహంపబడుచున్నది. ఈ క్రొవ్వు శరీరము నడచుట్లకై 
వనియోగింపబడుచున్నది. 


"9,10. చోటుగా అయన కదలుటలేదు అల్లే వాయువుగా, మరియూ 
సృష్టియందలి జీవులుగా, ఆయన కదలుచున్నాడు. | 


రహస్య ప్రకాశము 25 


80. | అమానీ మానదో మాన్యో లోకస్యామీత్రిలోకథృతి 
| సుమేధా మేధజోధన్య సృత్యమేధా ధరాధరః ॥ 


ప్రతిపదార్థవయు :- 1. ఆమానీ - మానము లేనివాడు 2. మాౌనదః = 
ప్రకృతికి గౌరవము నిచ్చువాడు, 3. మాన్యః = అందరిచే గౌరవించదగినవాడ్డు ` 
4. లోకస్యామీ = లోకములకు అధిపతియైనవాడు, 5. త్రిలోకధృత్‌. = 
మూడు లోకములనూ ఎత్తిపట్టి యుండువాడు, 6. సుమేధా = నిర్మాణాత్మకమైన 
ఫీధస్సు గలవాడు, 7. మేధజుః = బుద్ధినుండి పుట్టినవాడు, 8. ధన్యః 
= తన ధనమును తానే పొందినవాడు 9. సత్యమేధాః = బుద్దియందు 
సత్వము కలవాడు లేక సత్యమును ధరించినవాడు, 10. ధరాధరః = 
భూమిం ధరించినవాడు. 


कछ] :- పరమాత్మను ఆత్మగౌరవములేనివానిగా, తన స్పర్శచే సృష్టికి 
7రవమిచువానిగా, అందరిచే గౌరవింపబడువానిగా, ధ్యానము చేయుము. 
ఆయన మూడు లోకములకు అధిపతియై అట్టి మూడు లోకములనూ తానెత్తి 
పట్టియున్నాడు. ఆయన అభివృద్ధి చెందుచున్న బుద్ధిగా, దాని ఫలితముగా, 
దానిని పాొందువానిగా ధ్యానము చేయుము. సత్యమే ఆయన  ధర్శ్మమై, 
భౌతికస్థితినుండి సత్యలోకము వరకూ తనబుద్ధిథుంందం సవుస్తము 
ధరించుచున్నాడు 

వితరణ :- 1. పరువు ప్రతిష్టలన్నది మానవులు సృష్బంచుకొన్నవి. కనుక 
భగవంతునియందు వానికి సానములేదు. నిజమునకు గౌరవమన్నది మనము 
చేయు పనులపై నాధారపడునుగాని మనమనుకొను పరువు ప్రతిష్ట వానిపై 
నాధారపడదు. ఆనగా యితరులు తనను గౌరనింపవలెనని ప్రాకులాడువాడు 
గౌరవింపబడడు. ఒకవేళ తాత్కాలికముగా గౌరవింపబడిననూూ అది పేకమేడవలె 
ఎప్పుడు కూలిపోవునో ఎవరునూ చెప్పలేరు. నిజమయిన గౌరవము తానుచేయు 
పనులపై నాధారపడి యుండును. ఒక ఆధికారిని యితరులు గౌరవించుచున్నచో, , 
అది తాత్మాలికమే. ఆ యధికారి పదవినుండి విరమించిన మరుక్షణము వారిని 
ఎవ్యరూనూ పలుకరింపరు. అట్లు గాక ఒక గ్రామమునందు వైద్యాలయమో, 
సేత్రమో, దేవాలయమో, మున్నగునవి నిర్మించుటకు నిర్యహాంచుటకు 


256 విష్ణు సహస్ర నామము 


సహకరించువాడు దారివెంట పోవుచున్నచో (గాముములోని వారందరూ 


లేచినిలబడి, వానిని గౌరవింతురు. అదివానిచే కోరబడినట్టిదికాదు. 598 


సంబంధించినది కూడా కాదు. అదియే నిజమయిన గౌరవము. 


2. అట్టి సద్గుణములు కలవారికీ నారాయణుడు గొరవమిచ్చును, । 
అనగా మంచిపనులను చేయువారిని ప్రజలు గొరవింతురు. మంచివారిక్రిగల 
మంచి గుణములు భగవంతునిచే ప్రసాదింపబడుచున్నవి గనుక, భగవంతుడే 
వారిక్‌ గౌరవము కల్ఫించచున్నాడు. 


3. భగవద్భక్త్‌ కలవారు భక్తి యనుపెర దేవుని గొరవించుచున్నారు, 
కనుక భగవంతుడు అందరిచే గౌరవింపబడుచున్నాడు. 


4. లోకములన్నియూ అంతర్యామియైన పరమాత్మలొనే నిలిచి యున్నవి 
శరీరమునందలి ధాతువులు ప్రాణశక్తిచే పాలింపబడుచున్నని. ఆవి రెండునూ 
మేనస్సుచే పాలింపబడుచున్నవి. ఇవియన్నియూ పరమాత్మచే పాలింపబడుచున్నవి 
గనుక, అన్ని లోకములూ భగవంతునిచే పాలింపబడుచున్నవి. 


5. విశ్వము మొత్తము మూడు స్థితులలో నున్నది. ఒకటి ప్రజ్ఞామయము 
రెండు ప్రాణమయము, మూడు ద్రవ్యమయము. 


6. బుద్ధి నిర్మలమైనచో, పరమాత్మను ప్రతిబింబించును. అనగా పరమాత్మ 
వస్తువులుగా వ్యక్తులుగా కాక తేజిస్సుగా, నేనను ప్రజ్ఞగా ఆనందముగా, 
మనయందు ప్రతిబింబించును. కనుక మంచి బుద్ది భగవత్‌ స్వరూపమే. 
7. బుద్ధి పరిశుద్ధమైనచ్చో జీవితము పరిశుద్ధమై నిజమయిన సంతోషము 
కలుగును. ` 


6. పరమాత్మ ధన్యత్వ్యమునందుట యనగా, జీవులు అహంకారము 
తొలగి నారాటంణుంని యందు ఐక్యవంగంట. కనంక జీవులు | 
1 11111 17  వారిటం౦దలి ऊ" 0० 0४०९० 
ధన్యత్యమునొందుచున్నాడు. धि 
| 9. స్యచృమయిన బుద్ధి నిరంతరమూ సత్యము. నన్వేషించుటయందు 
లయమై ఉండును. అట్టి బుద్ధి పరమాత్మనుండి పుట్టును కనుక, ఆయన 


రహస్య ప్రకాశము 257 
సత్యమేధుడని పిలువబడినాడు 


10. పరమాత్మ సాన్నిధ్యము అన్ని లోకములయందునూ కలడు 
"<< కమునందు కూడా ఆయన అఈ్రాత్యమున్నది. అట్ల &०९ => వలన 
ఆయన భౌతిక ప్రపంచమును ధరించుచున్నాడు. ఆయన మేధస్సుచే ఈ 
సృష్టియంతనూ సంకల్సించి సృష్టించుచున్నాడు. ఇట్లు భౌతిక ప్రపంచమును . 
స్ఫష్టించుచు, మరల తగలొసికే ఆసుకొనుచున్నాడు. గనుక ఆయన భూమిని 
ధరించుచున్నాడు. 


81. శ్లో! శతేజోవృమో ద్యుతిధరస్సర్య శస్త్ర భృతాంవరః 
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశ్ళంగో గదాగ్రజః || 


ప్రతిపదార్థచు :- 1. తేజః = తేజస్సుగా నున్నవాడు 2. వృషః = 
సత్తువ కలవాడు, 3. ద్యుతిధరః = కాంతిని ధరించువాడు, 4. 
సర్వశస్ర్రభృతాం = అన్ని అయుధములను ధరించిన వారిలో సమర్ధుడు, 
5. వరః = ఎన్నిక చేయబడినవాడు, 6. ప్రగ్రహః = పాలించువాడు, 
7. నిగ్రహః = నిగ్రహము, 8. వ్యగ్రః = జాగరూకుడుు 9. నైకశ్ళంగః 
= అనేక శృంగములు లేక. కొమ్ములు గలవాడు, 10 గదాగ్రజిః = 
గదుడను యాదవునకు అన్న. 


శ 


తాత్పర్యము :- పరమాత్మను తేజోవంతమయిన సత్తువగలవానిగా, కాంతిని 
ధరించినవానిగా; ఆయుధములు ధరించిన వానిలో గొప్ప వానిగా, దీక్ష కలిగి 
నిగ్రహము గల పాలకునిగా, అనేక శృంగములు గలవానిగా, గదునికి అన్నగా 
ధ్యానము చయుము 


వివరణ :- 1. సమస్తమును వెలిగించుచున్న మిక్కిలి ప్రకాశవంతమైనవాడు 
సూర్యుడు, చంద్రుడు, తారలు మున్నగు వానియందలి కాంతితానేయైనవాడు 
శ్రీకృష్ణుడు భగవద్గీతలో “తేజః कठ నామహమ్‌ అనియు `" ప్రభాస్మిశశి 
సూయోర్యళి అనియు చెప్పెను. అనగా తేజోవంతుని యందలి తేజస్సు నేనే 
మరియు సూర్య చండ్రులయందలి వెలుగు నేనే అని అర్థము 


2. అట్లి సూర్యునియందలి కాంతి నారాయణుడే యగుటచే ఆయన 


3 నుండ 9 దరకు :- కనుక నారాయణుడు సూర్యుడు, తారలు 
మున్నగు వానియందు వెలుగును ధరించుచున్నాడు. అనగా ఆయన ఆయా 
గోళముల రూపమున పనిచేయుచునాడు. చోటునందు ఆఅఖండమయిన శకి 
యుక్క ప్రవాహము ठठ) (Whirlpool! of ene ర) ఒకచోట 
కేంద్రీకృతమై, उ శక్తిగా మూరును. ఆ చెతన్ల € >, ఆనగా € 0) 
కూడిన అణువులే ర నులు అస చెప్పుబడనవి. అట్టి అణువులు వెలుగుగా 
మరియూ అగ్నిగా భౌతిక లకములందు ० ०.63 చున్నవి <) నరుడిన 
సుడియే శృంగమని చెప్పుబడినది. € శృంగములు అసంఖాఃకములుగా 
చోటునందు లేక అకాశమునందు అగ్ని గోళములుగా వ్యక్తమగుచున్నవి. అట్టే 
ఒక్కొక్కసారి పఏరమౌాత్మయంనం వెలుగు భౌతిక మానవ శరీరముగా 
అవతరింపవచ్చును. అట్లు వచ్చిన వెలుగులే రాముడు, పరశురాముడు, 
కృష్ణుడు, బలరాముడు మరియూ రాబోవు కల్సి మునగువారు. వారు వారి 
తేజస్సుచే దుష్టులను నిర్మూలనము చేసిరి. ఇట్టి దుష్ట శిక్షణకె వారు దీకత్తో 
ఆయుధములను ధరించి, ధర్మము वरे००८), ప్రజలను పాలించి నియమించిరి 


10. గదుడు శ్రీకృష్ణునికి తమ్మునివరుసయైన బంధువు. కనుక శ్రీకృష్ణుడు 
గదునికి అన్న. = 


82. శ్లో చతుర్మూర్తిశ్చతుర్చాహుశ్చతు ర్యూ హశ్చతుర్గ తిః 
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేద విదేకపాత్‌ ॥ 


'ప్రతిపదార్థము :~ 1. చతుర్మూర్తిః = నాలుగు విధములతెన రూపములు 
గలవాడు, 2. చతుర్భాహుః = నాలుగు బాహువులు కలవా 3. 
చతురూక్ణహః = నాలుగు ఐధములెన పధకములు గలవాడు. 4 చతుర్ల్గతిః 
= నాలుగు మార్గములు కలవాడు. 5 చతురాత్మా నాలుగు విధముతెన 
సఖ కలవాడు 6 చతుర్భావః = నాలుగు విధములుగా ఆత్మనుండి 
వ్యేక్తమగువాడు, 7 చతుర్వేదవిత్‌ = నాలుగు వేదములూ తెలిసినవాడు, 8 
 ఎకపాత్‌ నాలుగువవంతు తన పాదముగా గలవాడు 


పకాశము 259 


తొత్సర్యమేుు :~ నారాయణుని నాలుగు విధములుగా నున్న మూర్తిగా, 
నాలుగు బాహువులు గలవాసిగా, నాలుగు వూ కబూాయులుగ నాలుగుగా వున్న 
తన మార్గముగా, నాలుగు పద్దతులలో తననుతాను తెలుసుకొనువానిగా నాలుగు 


జీ యు ८.) ॥* रकि # हि aw చమ "४ ५ + ५ డా 
ల్‌కములల్‌ వ్యక్తమగువానిగా, ఐదయము తెలిసి నాలుగుగా విభజించువానిగా. 
0 


ఒకే పాదముగా వ్యక్త్షమయిన వానిగా ధ్యానము చేయుము. 


వివరణ :- 1. పరమాత్మ నాలుగు మూర్తులుగా లేక దశలుగా సృష్టిని 
न भ —_ జల్ల ¢ ను 
వ్యక్తము ఇచఇయువాడు. ఒకటి పరా వాక్కు రెండు పశ్యంతవాక్కు, మూడు 


మధ్యమావాక్కు నాలుగు వైఖధీవాక్కు. పరమాత్మ నాలుగు వాక్కులుకలవాడు 


2. సూర్యోదయమునుండి సూర్యాస్తమయమువరకు, తూర్వు నుండి 
పడమురకు ఒక రేఖను సూర్యుడు మిట్టమధ్యాహ్నము 12 గం. మన 
४९००००८० బిందువునుండ అర్థరాత్రి 12 గం. వున బాదములక్రిందుగా 
భూమి [8०८ సూర్యుడున్న బిందువు వరకూ మరియొక సరళరేఖ 
నూహించుకొన్నచో అవి రెండునూ చూచుచున్నవాని హృదయమునందు 
ఖండంచుకొనును. ఈ ఖండించుకొను బిందువు నుండి నాలుగు వెపులగల 
రేఖలే నాలుగు బాహువులు. విష్ణువు చతుర్భాహుడై సూర్యుని గమనమును 
ర్టేశించుచున్నాడు. కనుక ఆయనకు నాలుగు బాహువులన్నట్లు చెప్పబడినది. 


3. పరమాత్స నాలుగు వూహములు కలవాడు. అనగా సంకర్షణ 
2८०९, ప్రద్యుమ్ము వాసుదేవ అను నాలుగు వ్యూహములుగా వ్యక్తమయినవాడు 
వివరణ యింతకుముందు యివ్వబడినది) 


4. పరమాత్మను చేరుకొనుటకు నాలుగు మార్గములు చెప్పబడినవి 
అవి కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము. మరియూ వైరాగ్యము, 
అనగా తన ధర్మమును సత్కర్మగా నాచరించుట, ప్రేమతోకూడిన భక్తి, అట్టి" 
భక్తిని కలిగింపగల జ్ఞానము మరియూ కోరికలులేని, ఆసక్తిలేని యోగసాధన. 
అను నాలుగు స్థితులే ఈ నాలుగు యోగములు. తన ధర్మమనగా తనవారికి, | 
సమాజమునందలి తోటి మానవులకు తాను చేయవలసిన, చేయదగిన సేవను' 
సమర్థవంతముగా నిర్వహించుట, వారియందు ప్రేమ గలిగి వారిని భగవంతుని 
భౌతిక రూపములుగా సేవించుట. అట్లు వారిని సేవించుటకు వారియందు 


260 విష్ణు సహస్ర నామము 


అట్టి పేమ, భక్తి, కలుగుటకు కావలసిన విషయములు. క్షుణ్ణముగా 
తెలుసుకొనుట, ఎన్ని తెలుసుకొన్ననూ, ఎది చేసిననూ డాని వలన కలుగు 
పతి ఫలముగాని, మెచ్చుకో లునుగాసి, ఎదురుచూ పట్టించుకొనక్ర 
నిష్కామముగా జీవించుట అనునది ఈ నాలుగు యోగములను సమన్యయ , 
పరచు నిజమిన యోగము 


5. చతురాత్ముడనగా నాలుగు దశలలో ఆత్మవికాసము కలవాడు. 
అహంకారము నాలుగు విధములుగా వ్యక్తమగుచున్నది. ఒకటి జీవాత్మ, రెండు 
మనస్సు మూడు అంతరంగము, నాలుగు బుద్ది 


6. చతుర్భావుడనగా తాను నా లుగుదశలల్‌ సృృజ్ఞయందు వ్యక్తమగువాడు. 
అవి ఒకటి ఖనిజదశ, రెండు వృక్షదశ మూడు జంతుదశ్‌ నాలుగు చూనవదకశ, 
ఇవియే నాలుగు లోకములుగా కూడా చెప్పబడినవి. 


7. నాలుగు వేదములే తన రూపముగా కలవాడు. అవి బుగ్యేదము, 
 యజార్వేదము, సామవేదము, అధర్యణ వేదము. 


8. పరమాత్మ ఈ సృష్టిని తన నాలుగు పాదములుగా సృష్టించెనని 
షసూక్తము చెప్పుచున్నది. మూడు పాదములు అవ్యక్తముగా అమృతత్యము 
నందున్నవని, ఒక పాదము వ్యక్తమయిన భౌతిక స్టితిగానున్నదని వర్లింపబడినది 
అట్లు భౌతిక సృష్టియంతయూ' తన ఒకేపాదముగా గలవాడు నారాయణుడు 


83. 2 సమావర్తో ఒనివృత్తాత్మా దుర్ణయో దురతిక్రమః 
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 


ప్రతిపదార్థవు :- 1. సమావర్తః = సామ్యమునందున్న సృష్టి చక్రము, 
2. నివృత్తాత్మా = వైరాగ్యముతో కూడిన ఆత్మకలవాడు, 3. దుర్జ్భయః = 
జయించుటకు సాధ్యము కానివాడు, 4 దురతిక్రమః = ఆతిక్రమించుటకు 
సాధ్యము. కానివాడు, 5. దుర్లభః = పొందుటకు దీలు కానివాడు, 6. 
దుర్గమః = సమీపించుటకు, చేరుటకు సాధ్యము కానివాడు, 7. దుర్గః' 

__ కోటవంటివాడు, క8.. దురావాసః = కష్టసాధ్యమయిన ఆవాసము లేక నివాసము. 
కలవాడు. 9. దురారిహా = దుష్టులైన శతృవులను సంహరించువాడు. ` 


రహస్య ప్రకాశము 261 


తాత్సర్యవ్ళు : - పరమాత్మను తిరిగి వచ్చుచున్న మరియూ తిరిగిరాని ఆత్మలతో | 
కూడిన సృష్టి చక్రముగా, ధ్యానము చేయుము. ఆయనను జయించుటి, : 
అయన ధర్మము నతిక్రమించుట మరియూ ఆయనను పొందుట మిక్కిలి 
కష్టము. ఆయనను సమీపించుట దుష్కరము. మాయతోకూడిన నివాసమే 
అయనది. ఆయన భక్తులకు కోటవంటివాడు. దుష్టులను జయించి 
సంహరించువాడు. 


వివరణ :- 1. సృష్టియందు జీవులు పరమాత్మనుండి వేరుగా దిగి 
వచ్చుచుందురు. మరల తిరిగి ' పరమాత్మయందే లీనమగుచున్నారు. ఇది 
అనంతమైన సుడి లేక చక్రము. ఈ చక్రమును ధరించినవాడు మరల 
పరమాత్మయే. ఇది నిరంతరమై భౌతికముగా వ్యక్తమై సత్యముగా 
కనిపించుచున్ననూ, ఇది మొత్తము అంతర్యామి (३८०६००८९ ఒక భాగము 
మాత్రమే. అనగా ఇది సత్యమేయైననూూ దాని వెనుక మూడు రెట్టుగా 
పరిపూర్ణ సత్యమున్నది. అదియే శాశ్వతమయిన సత్యము. ఒక కంసాలి 
బంగారమును కరగించి, విగ్రహములుగా తయారు చేయుచున్నపుడు, బంగారము 
మిక్కిలి సత్యమయిన విషయము. విగ్రహములను మరల కర గించగా, బంగారమే 
యగుచున్నది. ఇట్టి వృత్తాకారమయిన మార్గమే సృష్టిచక్రము. ఈ మార్గమను 
చక్రమును ధరించియున్నవాడు నారాయణుడు. అనగా విగ్రహములు చేయుచున్న 
కంసాలివంటివాడు,. మరియూ కుండలు తయారు చేయుట్లకె చక్రము త్రిపుచున్న 
కుమ్మరివంటివాడు 


2. అట్లు జీవాత్మ సృష్టిలోనికి ప్రవేశించి మరల భగవంతునియందు 
లీనమగుచుండగా గమనింపబడు సత్యమేమనగా, సృష్టియందలి కోరికగల _ 
జీవులు భూలోకమునకు తిరిగీ వచ్చుచుండగా వైరాగ్యముగల జీవులు, . తిరిగి 
పుట్టుటకు ఆవశ్యకత లేనివారు ముక్తస్థితి పొందుచున్నారు. అనగా ముక్తులైన 
వారికి పుట్టవలెననని సంకల్బముండదు. వారు ==> రూపములతో కూడిన. 
విగహములుగా కాక అందలి బంగారముగా నుంటిమని తెలిసినవారు. అనగా 
నారాయణుడను బంగారముతో కూడిన విగ్రహములుగా ఈ జీవులందరిని | 
తెలిసినవారు. ఇదియే వైరాగ్యము అనుబడు 8. ఇట్టి వైరాగ్యభావనను 
జీవులకు కలిగింప వలసినవాడు నారాయణుడే. | 


262 न ८9६० నాయుము 


లా 7 द + < శ్ర ९ ; ८. , టే 1.4 €> [ (ष {¢ 
५ 9२ # 24? ure) < ॐ) द | Wy వ్‌ (११ చై ada ©> चैन >) < =) యు ఎ ఎ 


ద అ చ ధా NY “ap డ్రి & Cas aa జ 5 4 nH & द ఇ డ్‌ యా 
చూచి వానికి సమర్పణ బుద్దిత సెవించువారికి తప, ఇతర జీవ్రులకు ప పూతను 


4. అఆతిక్రమించుట అనగా దాటుట. ఒకడింకొకనిని అతి క్రమించు 
చున్నాడనగా అట్లు అతి|కమించుచున ముందున్న బానికన్నా గొపువాడ్లు, 
బలవంతుడు. మానవుని శరీరము పంచభూతములచే తయారెనదడి, మనస్సు 
ప్రకృతినలన కలిగినది. కనుక మానవ ప్రక్నతియందలి ధర్మమునకు జద్దుడు, 
కనుక ప్రకృతిని దాటుట జీవునికి సాధ్వముకాదు. ఈ ,పకుతిని పుటించినవాడు 


నారాయణుడు. కనుక అతిశక్రమించుటకు సాధుము కానివాడు. 


5,6. అంతేగాక భగవంతుడు పొందుటకు వీలుకానివాడు. మనమొక్ర 
వస్తువునం సంపాదించుంచున్నాతవునగా యితరులకు దక్కకుండ 
జాగ్రత్తపడుచున్నామని అర్దము. అల్టి బుద్దిని దొంగబుది అందురు. పతంజలి 
యాగసూత్రములలొ యోగసాధకుని ముఖః లకణములలో ఒక అక్షణముగా 

ఆస్తెయః' (డొంగబుద్ది లేనివాడు) అని ००2०८९५. కనుక నారాయణుడు 
దొంగబుద్ది గలవారికి అభింపడు. వానిని సమీపించుటకు కూడా వారిక్‌ సాధ్యము 
కాదు. 

7,6. అదధివారికి భగవంతుడనగా ఒక మాయాజీవులతో కూడిన 
ప్రపంచము. వా పరమాత్మను కరుణ వాత్సల్యములతో కూడిన (అమయమూర్తిగా 
చూడక తన మాయా జాలములతో జీవులను (భమపెటి మోసగించి, శికించు 
ఇంద్రజాలికునిగా చూతురు. ఈ ప్రపంచమే ఆ ఇంద్రజాలికుని కోట లెక 
సభామందిరము. అనగా జీవుల కదియొక మయసభ. అనగా భగవంతునిగూర్చి 
తమ మనస్సునందు కల్పించుకొనినల్లి చిక్కులతో కూడిన సాధనామార్గమే తమకు 
భగవంతునికి మధ్య 'కోటయై నిలిచి, వానిని చేరుటకు అడ్డంకి యగుచున్నది 


9. దుష్టసంకల్పములు గలవాడెవడెననూ ఈ భగవ ००९ 
ఇం|దజా లముగందు చక్కుకుని నశింపక తపుదు దుర్చుద్ది కలవానికి 
_ఇతరులందరూ దుర్భుద్ధి కలవారుగా, తనను చంపుటకు కుట్రచేయువారుగా 


రహస్య ८5 263 


4 


४०००९०८०. =© ఏవాదమునకుదిగి చివరకు వారిచెతిత్‌ నశింతురు. ఇట్లు 


డ్డ 


దుర్చుద్దిగల శత్సవులను వౌరి బుద్ధిచతనే నశింపచేసి, రాయణుడు తనయందు 


లీనము చేసుకొను యున్నాడు 


౦ 


84. || శుభాంగో లోకసారంగ స్ఫుతంతు స్తంత << 


2०८०० మహాకర్మాకృతకర్మా కృతాగమః | 


ప్రతిపదార్భముు :~ 1.. శుభాంగ: = 2०54-० ఆకారము కలవాడు, 
2. లోకసారంగః = లోకముల సారమును అనుభవించువాడు, 3. సుతంతుః 
= చక్కని సూత్రము లేక దారము, 4. తంతువర్థనః = దారము తీయువాడు 
5. ఇంద్రకర = ఇంద్రుని కర్మలేక పని 6. మహాకరు = గొప్పు కరు 
కృతకర్శ = చేయబడినపని, 8. కృతాగమః = నిర్మింపబడిన శాస్ర 
సంప్రదాయము కలవాడు. 


~ 


తాత్సర్యవు :- పరమాత్మను శుభమైన ఆకారముతో శుభవంయిన 
అవయవములతో కూడిన వానిగా ధ్యానము చేయుము. ఆయన సకలలోకముల 
సాఠము తానే యైనవాడు. సృష్టియను దారము లేక సూత్రము తానేయైననూ 
మరల తానే తననుండి సృష్టిని దారముగా తీయువాడై యున్నాడు. ఆయన 
సృష్టియను' మహాకార్యముగా మరిఅట్టి కార్యము పరిపూర్తి చేయువానిగా 
నున్నాడం. సృష్టియుందలి శాస్త్రీయు సంప్రదాయవు కూడా తానే 
నిర్మించుచున్నాడు. 
వివరణ :- 1,2. భగవంతుని రూపము శుభము కలిగించును. అనగా. 
ధ్యానము చేయువారికి అభివృద్ది కలిగించి మానసిక ఉల్లాసమునే గాక 
భౌతికముగా కూడ సుఖశాంతులు కలిగించును, కనుక శాంతి సౌఖ్యములతో | 
గూడిన జీవితసారము పరమాత్మయే. అనగా భగవంతుడే కారణమగుచున్నాడు. 
ఇటుల లోకములయందు సారము తానె యున్నాడు 

3,4. సృష్టియంతయూ ఒక సూత్రమువంటిది. ఈ సూత్రమునకు ఒక 
చివర జీవుడును మరియొక చివర నారాయణుడు ఉందురు. సృబ్ఞి 
| ప్రారంభమయినది మొదలు ప్రళయకాలము వరకూ ఈ దారము సాగుచునే 
యుండును. | 


264 విష్ణు సహస్ర నామము 


5,6,7. ఇంద్రుని కర్మ అనగా ఒకచోట కేంద్రమేరృడి ఆ కేంద్రము 
చుట్టూ సకల భూతములూ చేరుట. దీని కుదాహరణము సౌరకుటుంబము, 
ఇంద్రుడే సూర్యుడను కేంద్రముగా నేర్పడి, తనచుట్టూ గ్రహములను . 
త్రిపుకొనుచున్నాడు. అల్లే ఒక దేశమునకు పరిపాలకుడు కూడా ఇంద్రుని 
అంశగా జీవులను పాలించుచున్నాడు. ఇట్లు జీవులను తనచుట్టూ ఆకర్షించుకొను 
గుణము నారాయణుడే. ఆయనయే. విశ్వమునకు కేంద్రమై సమస్త 
సూర్యగోళములను లేక తారలను తన చుట్టు త్రిపుకొనుం చర్యను 
నిర్వహించుచున్నాడు. కనుక ఆయన మహాకర్ముడు. 


8. ఇట్లు నిర్వహింపబడు సృష్టియందు అనేక శాస్త్ర సత్యములు 
ఇమిడియున్నవి. అవి సృష్టిపుట్టుట, నిర్వబాంపబడుట్క, మరియు లయమగుట 
అను మూడు దశలకు చెందిన రహస్యములు, ఈ రహస్యములను దర్శించు 
పెద్దలు వివిధ శాస్త్రములను రచించిరి. కాని ఈ శాస్తములే జీవులచే వేరువేరు 
_విషయములుగా అర్థము చేసుకొనబడుచున్నవి. కాని ఈ శాస్త్రముల యొక్క 
మొత్తమును పరిపూర్ణముగా దర్శించినచో అదియే సృష్టియందలి సత్యముగా 
దాగియున్న పరమాత్మయొక్క రూపము. 


85. శ్ల॥| ఉద్భవ స్సున్దర స్సుందో రత్ననాభ స్సులోచనః 
అర్కో వాజసన శృృంగీ జయంత స్సర్వ सदु ॥ 


ప్రతిపదార్భవుు :- 1. ఉద్భవః =మొలకెత్తుట, 2. रुः = 
సుందరమైనవాడ్కు 3. तः = అందమైన పలువరుస కలవాడు, 4. 
రత్ననాభః = నాభియందు వ్యక్తమగు ప్రజ్ఞకలవాడు, 5. సులోచనః = చక్కని 
నేత్రములు కలవాడు, 6. అఆర్మ్కః = కిరణములు గలవాడు, 7. వాజసనః 
= అప్లారము నిచ్చువాడు, 8. శృంగీ = కొమ్ములేక శిఖరము గలవాడు 
9. ०20५००९४ = నిరంతరము జయము పొందువాడు, 10. సర్వవిత్‌ 
అన్నియూ తెలిసిన వాడు 11. జయీ =జయము 


తాత్పర్యము :- పరమాత్ముని సృష్టిలోనికి మొలకెత్తుచున్న సుందరమైన జీవులుగా 
ధ్యానము చేయుము. ఆయన అందమెన పలువరుస కలవాడు. చిత్రమైన 
రూపకల్చ్పనలతో కూడిన కేంద్రములు గలవాడు. చక్కని ప్రకాశవంతమయిన 


రహస్య ప్రకాశము 265 


నేత్రములతో కాంతిని అన్నివైపులకు ప్రసరింపచేయుచున్నాడు. ఆయన. ఈ 
సృష్టిచక్రమునకు శిఖరముగా ఆహారమును పుట్టించుచున్నాడు. తన సృష్టియందలి 
జీవుల జయమే తానైనవాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు. మరియూ 
సర్వమును జయించగనవాడు. 


వివరణ :- 1. మొలకెత్తుట వచృక్షజాతికి సంబంధించినది. మొక్క धि 
మొలకెత్తునప్పుడు గింజలోనుండి మట్టిని చీల్చుకొని పైకి మొలచును. సత్యమును 
గమనించినచో జీవుల పుట్టుక కూడా నిట్టిదే. జీవులు అంతర్యామినుండి భౌతిక 
ప్రపంచమునందు పుట్టుచున్నారు. ఇట్లు పుట్టుట లేక అంకురించుట అనునవి 
నారాయణుని శక్తులే 


2. సౌందర్యము ఆత్మగత మయినది. అది భౌతిక రూపములద్యారా 
వ్యక్తమగును. కానీ భౌతికముకాదు. ఈ సౌందర్యము సృష్టించువానియొక్క 
మరియూ గమనించువానియొక్క మనస్సులందు పుట్టి పనిచేయుచున్నది. ఒక 
వస్తువు అందముగా నున్నదనగా దాని యందము భౌతిక రూపమునందలిదే 
యైననూ భౌతికద్రవ్యమునకు సంబంధించినది కాదు. అనగా దానికుపయోగించిన 
రంగులు, పదార్థము, మున్నగు వానికతితముగా దానియందు అందము కలదు. 
ఆ అందము ఆ వస్తువు సృష్టించినవాని మనస్సునుండి చూచువాని మనస్సులోనికి 
వస్తువు ద్యారా ప్రవహించుచున్నది. అట్టి అందము నారాయణునియొక్క. రూపము. 

3. ప్రతి జంతువునందునూ మరియూ మానవుని యందునూ. 
దంతములు నిర్లీతమైెన సంఖ్యలో ఎర్పడియుండును. ఇట్లు నిర్భయించునది 
జీవులయందు పనిచేయుచున్న సృష్టికర్తయే. మరియూ అందమైన పలువరుస 
కలవాడనగా చిరునవ్వు నవ్వుచున్నాడని అర్థము నిరంతరమూ ९८००९0९ 
ముఖము కలవాడు నారాయణుడు. కనుక ఎట్టి పరిస్థితులలోనూ చిరునవ్వు 
చెరిగిపోని వారియందు నారాయణుడుండును. mn 

4. శరీరమునకు నాభి నాడీ కేంద్రమగుచున్నది. అల్లే ఈ సృష్టియందు 
గల లోకములలో ఒక్కొక్క లోకమునందునూ ఒక్కొక్క కేంద్రము గలదు. | ఈ 
'లోకములన్నిటికీ కలిపి మరల ఒకే కేండ్రముండును. ఆ కేంద్రమే నారాయణుడు. 


266 విష్ణు సహస్ర నామము 


£ 


5. చూచుట అనునది చోటులో సూర్యునివలన ఎర్పడుచున్నది. అనగా 
భౌతిక రూపములైన కాంతికి, మరియూ కంటికి సూర్యుడే అధిపతి. మనయందు 
చూచుట అనుశక్తి పుట్టిన తరువాతనే భౌతికముగా కాంతి మరియూ కన్ను 

ఆను ఇంద్రియము పుట్టినవి. 


6. అట్లు మొదట సూర్యునివలననే చూచుట, కాంతి మున్నగునవి 
పుట్టినవి. చోటులో కాంతి పుట్టుట నేటి శాస్త్రజ్ఞులకు అందని రహస్యము, 
చోటులో అనంతమయిన శక్తి (E౧౭[ఇy) యిమిడియున్నదని మాత్రమే శౌ స్త్రజ్ఞాలకు 
తెలియును. అట్టి శక్తి ఒకచోట కేంద్రీకృతమైనచ్‌ అది వెలుగుగా మారును 
సూర్యుడు మరియూ నక్షత్రములు మున్నగువాసి యందలి వెలుగు చురియూ 
కిరణములు ఇల్లే పుట్టుచున్నవి. చోటునందు ఆంతర్లీనముగానున్న పరమాత్మ 
వలననే ఇట్టి వెలుగు పుట్టుచున్నది. 


7. ప్రకృతి యందలి మార్పులను గమనించినచో ఒక రహస్యము 
తెలియును. అది ఎమనగా జంతువులకు, శ్రీమికీటకాదులకు మరియూ 
మానవులకు ఎవరి ఆహారము వారికి ప్రకృతి స్వతణిద్ధముగా నేర్చాటు 
చేయుచున్నది. ఇది ఒకరి ప్రయత్నము వలనగాక ప్రకృతి యందుగల సహజమైన 
ఎర్పాటు. ఈ ఎర్పాటు నారాయణుని వలననే జరుగుచున్నది. 


8. జీవులకు అట్లు ఆహారమును కలిగించుటకు ప్రకృతి సంవత్సరమను 
యజ్ఞమును నిర్వహించుచున్నది. ఈ యజ్ఞమునకు శిఖరమువంటిది పంటలు 
పండుకాలము. | వసంతకాలమున కూడా చెట్లు చి 06) ఫలములను ఇచ్చును, 
ఇట్లు పంటలను, మరియూ ఫలములను జీవులకు కలిగించు కాలము 
సంవత్సరమునకు శిఖరమువంటిది. 


9. అట్లు ఒక్కొక్క సంవత్సరము చుట్టివచ్చుటలో జీవులకు ఆహారము 
మున్నగునవేర్పడుచున్నవి. ఇట్లు ఒక్కొక్క చుట్టులేక ఆవర్తము భగవంతునికి 
ఒక్కొక్క విజయము. సూర్యుడు భూమిచుట్టూ పరిభ్రమించుచు విజయము 
_సాధించుచున్నాడు. ఇట్లు జీవులకు సుఖము, శ్రేయస్సు కలిగించు సూర్యుని 
| విజయమే చక్రవ్రర్తిత్వము. చక్రమునందు వర్తించువాడు గనుక చక్రవర్తి. రాజులు 
ఈ సంప్రదాయము ననుసరించియే భూమియంతయూ श श 


రహస్య ప్రకాశము 267 , 


చంట్టివచ్చి ప్రజలను సుఖవంతంలుగా చేయుచున్నారు. కనంక 
చక్రవర్తులనబడుచున్నారు. కనుక నారాయణుని నిజమైన విజయము ఇదియే. 


10. అణువులనుండి సమస్త జీవులవరకు ఉత్తమ స్థితిలోనికి పరిణామము 
చెందుట జరుగుచున్నది. ఇట్టి పరిణామమును గమనించినచో వాటియందు 
ఒక ముహాశక్తి పనిచేయుచున్నదనియూ అదియే జీవులకు మూర్సులు" 
కలిగించుచున్నదనియూ తెలియును. ఇట్లు అన్నింటియందునూ పనిచేయుచు, 
వాటియందు కలిగింపవలసిన మార్పులు కూడా తెలిసినవాడు గనుక, 
నారాయణుడు సర్యనిత అని చెప్పబడినాడు 


11. దీనిని తెలిసి విశ్వసించినవాడు, వాని (నారాయణుని) మార్గమును 
నుసరించినచో, అఆటివానికి జీవితమున కొవలునది లేదు. అనగా అతడు 
కూడా సకలమును జయించుచున్నాడు. 


86. శ్లో! సువర్ణబిందు రక్షోభ్యః సర్యవాగీశ్వరేశ్వరః 
మహాహ్రదో మహాగర్లో మహాభూతో మహానిధిః ॥ 


ప్రతిపదార్థము :- 1. సువర్ణబిందుః = బంగారపు వర్ణముగల కాంతియొక్క 
బిందువు మరియూ చక్కగా ఉచ్చరింపబడు వర్ధముయొక్క పుట్టుక స్థానము, 
2. అక్షోభ్యః = క్షోభింపచేయుటకు విలుకానివాడు 3. సర్యవా గీశ్వరేశ్వరః 
= వాక్కునకు సంబంధించిన దేవతలందరకు అధిపతియైనవాడు, 4. మహాహ్రద 
= అస్తిత్వము అను గొప్ప సరస్స్ఫుయైనవాడు, 5. మహాగర్తః = గొప్పు అగడ్త 
లేక కందకముగా యున్నవాడు, 6. మహాభూతః = గొప్ప భూతమైనవాడు, 
7. మహానిధిః = గొప్ప సంపద యైనవా 


తాత్పర్యము :- పరమాత్మను బంగారు వర్ణముగల కాంతియొక్క బిందువు 
గనూూ మరియూ त వాక్కుగా నుచ్చరింపబడుటకు కారణమైన బిందువుగనూ 
ధ్యానము చేయుము, ఆయన వాక్కుయను దేవతలకు అధిపతి గనుక, 
క్షోభింప చేయుటకు సాధ్యముకాదు. సృష్టియను సత్తు లేక అఆస్తిత్యముగానున్న 
మహాసరస్సువంటివాడు. భౌతికమగు మహాఅగడ్త లేక కందకము ఆయనయే 
అన్ని భూతములకు కారణమెన మహాభూతము ఆయనయు. అన్ని సంపదలకు 
మూలకారణమెన మహానిధిగా ఆయనయే యున్నాడు. 


268 విష్ణు సహస్ర నామము 


వివరణ :- 1. చోటునందు సూర్యగోళములు పుట్టుటకుముందు సూర్యుడు 
దివి లేక వెలుగుల లోకములందు మొట్టమొదటి వెలుగుగా, అనగా నేనను 
(2 పుట్టుచున్నాడు. ఇదియే హిరణ్మనంమైన వెలుగు. ఇదియే 
జీవులయందుకూడా నేనను ప్రజ్ఞగా పనిచేయుచున్నది. సూర్యుని పుట్టుకకు 
` కారణమైన ఈ వెలుగులను “మరీచి” అని అందురు. ఈ మరీచి యను 
వెలుగు నేనను ప్రజ్ఞనుండి పుట్టుచున్నది. ఈ నేనను ప్రజ్ఞ “ఓం కారమునుండి 
పుట్టుచున్నది. ఈ “ఓం కారమే మొట్టమొదటి శుభమైన శబ్దము లేక 
సువర్ణము. ఈ “ఓం కారము జీవులయందు పుట్టుచోటు సువర్ణబిందు 
అని పలువబడుచున్నది. 


2. క్షోభింపబడుటకు బాహ్యమైన కారణము కావలెను. నారాయణుని 
బాహ్యము, అంతరము రెండునూ తానే గనుక ఆయనను క్రోభింపచేయుట 
సాధ్యముకాదు. ఇతరులున్నపుడు వారి వలన తాను కలతపడుట జరుగును 
ఇతరులయందు కూడా తానే యున్నవానికి కలతపడుట యుండదు. 


3. వాక్కును పుట్టించుటకు అనేక దేవతలు పనిచేయుచున్నారు. వారు 
రాగము తాళము, లయ మున్నగు వాని కధిపతులు, వానినలన చోటునందు 
శబ్దము పుట్టుట, మానవృనియందు వాక్కు పుట్టుట జరుగుచున్నది. ఇట్టి 
దేవతలకందరికి నారాయణుడే అధిపతియై వారి ప్రజ్ఞలను పరిపాలించుచున్నాడు 
గనుక ఆయన అందరు = तई అధిపతియై యున్నాడు. 


4. ఈ విశ్వమంతయూ ఒక మహా సరస్సు వంటిది. దీనియందలి 
జిలములే జీవము లేక ప్రాణశక్తి. సకల జీవరాసులునూ ఈ మహా సరస్సునండు 
చరించుచున్నవారే. అంతేగాక మనస్సు, బుద్ధి నేనను ప్రజ్ఞ అను వివిధ 
స్థెతులన్నియూ ఈ మహా జలములయందే కరగియున్నవి. నీటియందు పంచదార 
కరగి యున్నట్లు ఈ లోకములన్నియూ ఉన్నవి. అట్టి లోకమను మహాసరస్సు 

నారాయణుని రూపమే. 


5. భౌతిక దేహము పరిమితమెనది. అనగా ప్రజ్ఞ, బుద్ది ఇతర శక్తులు 
మనయందు పనిచేయుచున్ననూ, భౌతికముగా వానిని దర్శించుట సాధ్యముకా 
అవి యన్నియూ పరిమితములె భౌతిక స్థితిలోనికి పరిణామము చెందుచున్నవి 


రహస్య ప్రకాశము 269 


కనుక ఈ భౌతికలోకము ఒక అగడ్త లేక కందకము వంటీది.. కందకములోని 
వానికి ఎటుల స్యాతంత్ర్యముండదో అల్లి భౌతికస్థియందు. ప్రజ్ఞ మున్నగు 
వానికీ సాతంత్ర్యముండదు. కాని ఇట్లు అన్నిటిని నియమించు భౌతిక లోకము 
కూడా నారాయణుని రూపమేయగుచున్నది. 


6. సకల భూతములు లేక జీవులు అందరూ విరాట్‌ పురుషులలోని 
వారే. ఆయనయే విశ్వరూపుడని కూడా పిలువబడుచున్నాడు. 


7. సృష్టియందలి సకల సంపదలూ పరమాత్మనుండి పుట్టినవి కనుక 
ఆయననుండి వేరుగానున్న సంపద లేదు. కనుక అన్ని సంపదలకూ 
మూలమయిన మహా సంపద ఈయనయే. అంతేగాక ఆయననుండి కొత్తవి 
సృష్టించుటకు సాధ్యముకాదు. కాని ఇంకొక చిత్రబుమనగా అయన సమస్తమునకు 
మూలము గనుక క్రొత్తవి ఎన్ని వచ్చిననూ ఆయననుండి రావలసినదే. కనుకనే 
ఆయన అన్నిటికి నిధి. యైనవాడు. 


శ్లో| కుముదః కుందరః కుందః పర్డన్యః పావనోఓ౬నిలః 
అమృతాంశో ఓమృతవపుః సర్యజ్ఞః సర్యతోముఖః ॥ 


ప్రతిపదార్థము :- 1. కుముదః = భౌతిక “ఖముు 2. కుందరః = 
(సువాసనలతో కూడిన) పరిమళముగల పూవులను భూమికి తెచ్చువాడు, 3. 
కుందః = మల్లెపువ్వు, 4. పర్ణన్యః = వర్గమునకధిపతి 5. పావనః = 
పవిత్రము చేయువాడు, 6. అనిలః = వాయువు 7. అమృతాంశః = 
"మృత్యువును నశింపచేయు అంశ కలవాడు, మరియూ  అమృతమయమైన 
కిరణములు కలవాడు, 8. అమృతవపుః = అమృతమే తన శరీరముగా 
కలవాడు, 9. సర్వజ్ఞః = అన్నియు తెలిసినవాడు, 10. సరతోముఖః = 
 అన్నిటియందు సామర్థ్యము గలవాడు | 


తాత్సర్యవయు :- పరమాత్మను భౌతిక సుఖములు కలిగించు పరిమళ 
పుప్పుములుగా ముఖ్యముగా మల్లెపువ్యుగా ధ్యానము చేయుము. ఆయన 
'వర్షమున కధిపతియై జీవులకు సౌఖ్యము కలిగించుచున్నాడు. వాయువునందలి | 
వీచు శక్తిగా అన్నిటిని పరిశుద్దము చేయుచున్నాడు. అమృతమయములగ్సు - 
చంద్రకిరణములే ఆయన భౌతిక శరీరము. ఆయన అన్నియూ తెలిసినవాడు, 


270 విష్ణు సనా 3 నామము 
మరియూ అన్నిటియందు సామర్ధ్యము కలవాడు 


వివరణ :- 1. పరిమళముతో కూడిన పుష్పములు నిజమయిన. భౌతిక 
సంపద. అవి నిత్యనూతనములై తమ పరిమళములచే జీవులకు అప్రయత్నముగా 
ठु లోకములయందు మనస్సు నిలుచునట్లు చేయును. పూవులు 
మాతృత్యమునకు చిహ్నములు. ఎందుచేతననగా పూవులు పిందెలై, కాయలై, 
ఫలములై మరల నూతన వృక్షమునకు కావలసిన బీజములను తమయండు 
ధరించును. కుముదమనగా కలువ పువ్వని కూడా అర్థము కలదు. 


2,3. వుంల్లెపువ్వు నారాయణుని పూజలయందుం విశేషముగా 
నుపయోగింపబడును. మల్లెపువ్వు స్వచ్చతకు, పరిశుద్ధ స్థితికి సంకేతము. 
కనుక భగవంతుని అర్చించుటకు మిక్కిలి శ్రేష్టమయినది. 


4. సంవతృరమునందు వర్లాకొలము వృక్ష సంపదకు మూలము. కనుక 
భగవంతుడు మేఘముల కధిపతియై సకాలమున వర్గములు కురిపంచుచున్నాడు. 


5,6. సంవత్సరమునందు వివిధ కాలములలో వీచు వాయువులు, 
గతకాలపు మలినములను ఎప్పటికపుడు తొలగించుచుండును. మరియూ 
మొక్కలు, జంతువులు, మానవులు శాఃాసంచుటవలన వాయువు దేహములను, 
వాతావరణమును శుద్ధిచేసి ప్రకృతిని మరల జీవవంతము చేయుచున్నది. 


7,85. చం|దకిరణవుులు మొక్కుల పరాగ సంపర్శ్కవరున కు 
 అఆంకురమునకు, పెరుగుదలకు కారణమగుచున్నవి. కనుక భగనంతుడే 
చంద్రకీరణములద్యారా దిగివచ్చి, ప్రకృతిని మరల జీవవంతము చేయుచునాడు 
మొక్కలు, వృక్షములు, మరియూ మానవులూ చనిపోవుచున్ననూ మరల. 
పుట్టుచునే యున్నారు. అనగా ఎన్ని మొక్కలు నశి ౦చుచున్ననూ చృక్షజాతి 
భూమిపై వృద్ధిచెందుచునే యున్నది. ఇట్లు ప్రకృతి యందలి వృక్షములకూ, 
జీవులకూ నారాయణుడు అమృతత్వమును కల్పించుచున్నాడు. 


9,10. కనుక. నారాయణుడు సరము తెలిసినవాడు. ఆయన అన్ని 
విషయములయందు సామర్థ్యము కలవాడు. ఎవరికేది కావలయునో నిరయము 
చేయుటయందు నైపుణ్యము కలవాడు. కాలములుగా, వరాదిపతిగా విశ్వము 


రహస్య ప్రకాశము 271 


నందలి ప్రాణశక్తిగా ఆయన తన సామర్థ్యమును ప్రకటించుటయే గాక జీవులకు 
శొవేలసినది_ సమకూర్చుచున్నాడు. 


88. 2 సులభః సువత్రతః సిద్ధః శతుజిత్‌ శత్రుతాపనః 
న్యగ్రోధదుంబరో 2 శ్వత్థశ్చాణూరాంధ్రనిషూదనః ॥ 


ప్రతిపదార్భ్థవయు ०० 4. సులభః ऊ సుఅభమైనవాడు, 2, సుత్రతః ~> ` 
4.2 త్రతమైనవాడు, 3. సిద్ద = సరిపూర్ణుడ్కు 4. శత్రుజిత్‌ = శతృవులను 
జయించినవాడు, 5. శత్రుతాపనః = శతృవులను నశింపచేసినవాడు, 6. 
(6 &ऽ = జమ్మి యను వృక్షము, 7. ఉదుంబరః = మేడి వృక్షమైనవాడు, 
2. ९४९६ = రాబబిట్టు 9. చాణూరాంధ్రనిషూదనః = ఆంధ్రుడయిన 
నాణూరుని చంపినవాడు. 
తాతృర్యవయు :- పరమాత్మను సులభముగా పొందవలెనన్నచో, పవిత్రమైన 
జీవితమును గడుపుచు, వ్రతనియమములాచరించుచూ, छु వృక్షము క్రింద 
జీఏించుచూ మేడి పండును తిని జమ్మి ఆకులు నానబెట్టిన నీటిని 
తాగుచుండవలెను. ఇట్టి నియమముతో కూడిన ధ్యానమును వ్రతముగా 
నాచరించు వానిక్‌ పరమాత్మ వారి అంతశృతృవులను జయించి నిర్మూలించును. 
అయన ఆంధ్రుడైన చాణూరుడను వానిని సంహరించెను. పైన చెప్పిన వృక్షముల 
సాన్నిధ్యమున వ్రత నియమముల నాచరించుచూూ నారాయణుని ధ్యానము 
చేయువానికి అన్ని సిద్ధులునూ లభించును. | | 
వివరణ :- పైన చెప్పిన ప్రకారము జీవించువారికి నారాయణుడు వారి. 
అంతశ్శతృవులను నిర్మూలించును. కామము, క్రోధము, లోభము, మోహము, ` 
మదము, మాత్సర్యము అనునవి మానవుని అంతశ్శతృవులు. నారాయణుడు 
వాటిని నశింపచేసి జీవులకు మోక్షము కలిగించును. - 

89. శ్లో॥ उन्दी సప్తజిహ్యా उक उरः 

అమూర్తిరనఘో ౬చింత్యో భయకృదృయనాశనః ॥ 

పతిపదార్థవయు :- 1. సహస్రార్షిః = వేయి కిరణములు గలవాడు, 2. 
ృప్రజిహ్యా = ఏడు నాలుకలు గలవాడు, 3. సప్రెధాః = ఎడు కట్టెలు. 


272 విష్ణు సహస్ర నామము 


గలవాడు, 4. సప్తవాహనః = ఎడు వాహనములు గలవాడు, 5. అమూర్తిః 
= రూపము లేని వాడు, 6. అనఘః = పాపమంటనివాడు, 7. అచింత్య; 
= మనస్సుకు, ఆలోచనకు ఆందనివాడు, 8. భయకృత్‌ = భయమునకు 
కారణమైనవాడు, 9. భయనాశనః = భయమును నాశనము చేయువాడు. 


తౌతృర్యవచు :- పరమాత్మను వేయి కిరణములు గలవానిగా, ఎడు నాలుకలు 
గలవానిగా, ఎడు సమిధలుగా, మరియూ ఎడు వాహనములు గల వానిగా 
ధ్యానము చేయుము. ఆయనకు రూపము లేదు. మరియూ పాపమంటనివాడు. 
ఆయన మునస్స్ఫుకందడు. ఆయన వాపులకు భయమును కలిగించి, 
పుణ్యాత్ములకు భయమును పోగొట్టును. 
వివరణ :- 1. సూర్యుడు తనవేయి కిరణములతో లోకములను 
వెలిగించుచున్నాడు. అట్టి సూర్యుడు విరాట్‌ పురుషుని యొక్క ప్రతిరూపము. 
ఆ విరాట్‌ పురుషుడు మిక్కిలి ప్రకాశవంతమైనవాడు. అన్ని వెలుగులు ఆయన 
నుండియే పుట్టుచున్నవి 
2. అగ్నికి గల ఏడు విధములైన జ్యాలలే ఏడు నాలుకలు. సూర్యుడు 
తన వేయి కిరణములతో పగటిపూట ప్రకాళశించగా, అగ్నిహోత్రుడు తన ఏడు 
జిహ్యలతో రాత్రిపూట ప్రకాశించును. 


3. ఎడు లోకములే ఏడు సమిధలై ఏడు లోకములను వెలిగించుచున్నవి. 


4. భగవంతుని ఏడు వాహనములు ఏడు దశలలో నున్న ప్రాణులు 
లేక జీవరాశులు 


అవి (1) గ్రద్ద, )2) పాము, (3) ఆకు లేక వృక్షము, (4) మట్టి 
లేక ఖనిజ సంపద, (5) వృక్షజాత్సి (6) పశు జాతి (7) మానవజాతి. 


.. ... దేవాలయములలో రధసప్తమి నాటి ముందు పాడ్యమి మొదలుకొని ఈ 
` ఎడు వాహనములతో దేవుని అర్బింతురు. ఏడవ రోజున రధోత్సవము జరుగును 
ఇందు గ్రద్ద సువర్గునికి ప్రతీక. సుపర్ణ సూక్తమునందు, సుపర్గుడు అవ్యక్త 
_లోకములలోనుండి బాహ్యలోకములలోనికి విస్తరించియున్న పరమాత్మ వెలుగుగా 
_వర్ణింపబడినాడు. అవ్యక్త లోకములు ఒక ठ, బాహ్యలోకములు యింకొక * 


రహస్య ప్రకాశము 273 


రెక్కగనరా, వర్ణింపబడినవి. పాను, దైచప్రజ్ఞ భౌతిక స్థితియందం 
బంగింపబడుటకు చిహ్నము. పాము పుట్టలలోను, రంధ్రములలోను దూరి 
ీకటియుందు నివసించును. అల్లే ప్రకృతియందు బండింపబడన దైవ ప్రజ్ఞ, 
తాను వేరను చీకటియందు నివసించును. మరియూ పాముకుండలిని . శక్తీని 
సూచించును. కుండలిని అనగా జీవునియందు మేల్కొనుచున్న దైవ్రజ్ఞ. 
వృక్షము, దైవప్రజ్ఞ ప్రకృతిగా మేల్కొనుటను సూచించును.  చురియూ 
సృష్టియందలి కార్యకారణ సంబంధమును సూచించును. కారణములే 
విత్తనములు. ఫలములే పనులయొక్క ఫలితములు. ఇట్టి కారణములు, పనులు, 
వాటి ఫలితములు, అను మూడునూ ఒక చక్రముగా నేర్పడి ఈ సృష్టిచక్రమును 
త్రిపుచున్నవి. ఖనిజ్యాతి ప్రకృతియందు నిద్రించుచున్న దైవ ప్రకృతిని 
సూచించును. ఖనిజములుగా, ఆందలి అణువులుగా ప్రజ్ఞ (Consciousness) 
నిద్రించుచున్నది. ఇది పరమాత్మయొక్క తమోగుణ ప్రవృత్తిని సూచించును. 
అనగా = సత్యగుణము, రజోగుణము, తమోగుణము అను మూడిటియందు 
సత్యగుణవేం ప్రధానమైనవనియూ, రజస్తమో గుణములు దైవ ప్రజ్ఞకు 
వ్యతిరేకమైనవనియూ తలచుట భ్రాంతి. ఎట్టిస్థితిలో నున్నవాని उख కోరిక 
లేక ఉపాసించినచో బంధవిముక్తి కలుగును. రాయి భగవంతుని తమోగుణఫ్టితి. 
దానిని విగహముగా వులచుటవలన- చూచువారికి అప్రయత్నముగా భుక్త్‌ని 
కలిగించుచున్నది. దానికది రాయి కావచ్చును గాని చూచువారికి భగవంతుడు. 
వృక్షస్థితిలో నున్న దైవప్రజ్ఞ కలతతో కూడిన నిద్రగా | చెప్పబడినది. అనగా 
"ఒడలు తెలియని నిద్రగాక, కొద్దిపాటి మెలకువతో కూడిన నిద్ర వృక్షమునందు 
ప్రజ్ఞ మేలుకొనుటకు మొట్టమొదటి దశలోనున్నది. జంతుదశలోనున్న ప్రజ్ఞ 
పూర్తి మెలుకువకు ముందున్న స్థితి. మానవజాతి దైవ ప్రజ్ఞ మేల్కొన్న స్థితిని 
సూచించును. మానవ శరీరము రథముతో పొల్చబడినది. అందు దేవుని 
నిగ్రహము ఉంచి ఊరేగించుట. అనగా. మానవదేహము ఒక శధమనియూ 
అందు నివసించువాడు జీవుని రూపముననున్న నారాయణుడనియూ తెలిసిన 
స్థితిని సూచించును. , 





5. ఇన్ని దశలలో యిన్ని రూపములతో చరించుచున్ననూ దైవ ప్రజ్ఞకు, | 
వేరే ఒకరూపము లేదు. అది ఎ రూపమునందున్నదో ఆ రూపమునే ధరించును. 


274 విష్ణు र నామము 


నీరు గ్లాసులో గ్లాసు రూపమున, బిందెలో బిందె రూపమున, తొ ట్ట 
రూపమున వుండునుగాని, దానికి వేరే రూపము లేదు. 


९ 
Gy 
६2 


6. పాపము మనస్సునకు సంబంధించినది. ఒకడు పనిచే దృష్టిపె, 

నికే పాపము సంభవించుట ఆధారపడి యుండును. కోరికలతో పనిచే వానిని 

పాపము బంధించును. ఒకడు ఇంకొకనిని బాదించినచో పాపము వేచ్చునుకాని, 

అతడే ఎదుటివాడు చేసిన తపననుసరించి అధికారియె వానిని కొక్షించినచో 

శిక్రించువానికి పాపము లేదు. నారాయణుడు మనస్సునకు, కోరికలకూ 23.435) 
డు గనుక ఆయనను పిపములంటచ్రు 


7. అల్లే పరమాత్మను గ్రహించుట సాధ్యము కాదు. మనసు, బుది 
(न्न द అనునవి భగవంతుని నుండి దిగివచ్చినని. ఆయన వీటి కతీతుడ్డు. 
కనుక ఆయన ఊహించుటకు, ఆలోచించుటకు 22८9. 


8. తప్పుచేసినవారికి భయము కలుగును. నారాయణుడే వారియందు 
భయయుగా నున్నాడు. తమ తపువలన బాధపడిన వారు తమను మరల 
ఎమి చేయుదురో అనుభయము ఎప్పటికని_వెన్నాడుచుండును. తాము 
త్వరపడితిమని అట్లు చేయకున్నచో బాగుండెడిదని అనిపించును అట్లు నారి 
మనస్సాక్షియే వారికట్టి భావము కలిగించుచుండును. మనయందటి మనసాక్షి గా 
నారాయణుడే నిచేయుచున్నాడు 


9. పాపము చేయని వారికి భయము కలుగదు అటివారు దేనికెనను 
భయపడరు. అతి థెర్యముగా, 24०9 ९०5०0८3 ధైర్యము కలిగించుచున్నవా 
నారాయణుజఉ 


8।॥ అణుర్భృహత్కృశః స్ఫూలో గుణభ్యృన్నిర్గుణోమహాన్‌ 
అధృతః స్వధృతః స్వాస్థ్యః భ్రాగ్వంశోవంశవర్థనః ॥ 


ప్రతిపదార్భము అణుః = అణువు 2. బృహత్‌ = మిక్కిలి పెద్ద 
(విశ్వము) 3 शठः = కృశించినది, 4. సూలః = సూలమెన. 5 (न~ 
= గుణములు ధరించినవాడు, 6 నిర్గుణః = గుణములులేనివా 7. | 
మహాన్‌ మిక్కిలి గొప్పవాడు, 8 అధ్భతః = ధరింపనివాడు, 9 స్యధృతః 


రహస్య ప్రకాశము 275 


= తనని తాను ధరించువాడు, 10. స్యోస్థ్యః = పూర్య్ణష్థితిని పొందుట, 
11. @ ९0७४६ = మన వంశమునకు మొదటివాడు, 12. వంశవర్థనః = 
వంశమును. వర్థిల్ల చేయువాడు 

తాత్సర్యయు :- పరమాత్మను అణువుగా, మరియూ విశ్యముగా, పలుచనివాగిగా, 
మరియూ స్టూలమైనవానిగా, గుణములు గలవానిగా, మరియూ గుణములు 
లేనివానిగా,; ఆయనను ధ్యానము చేయుము. ఆయన తనని తాను 
ధరించుటవలన గొప్పవాడగుచున్నాడు. ఆయనను భరింపగల వారెవ్వరునూ 
లేరు. ఆయనలోనికి సమస్తమునూ చేరి పూర్వపుస్థితిని పాందుచున్నని. ఆయన 
మన వంశములు ప్రారంభమగుటకు ముందే యున్నాడు. మరియూ మన 
వంశములను వర్ధిల్ల చేసినవాడు 

వివరణ :- 1,2. అణువునందునూ విశ్శ్యమునందునూ ఉన్నది ఒక్కటే. 
అణువునందు పరమాణువులు పరిభ్రమించుచుండ గా విశ్ణవయునందు.. 
సూర్య గోళములచుట్టు (గ్రహములు పరిభ్రమించుచున్నవి. ఈ రెండునూ 
నారాయణుని రూపములే. 

3.4. సూలముగా, పలుచగా నుండుట ఒకదానికొకటి విరుద్దములు 
ఇంకొక దానితో పోలినపుడు ఒక వస్తువు మొదటి దానికన్నా పలుచగా 
నున్నదనియూ లేక స్టూలముగా నున్నదనియు చెప్పుదురు. ఇట్లు ॐ) 
రెండునూ నారాయణుని రూపములే గనుక, స్టూలము, సూక్ష్మము ఆనుభేదము 
కూడా నారాయణుడే 

5,6. సత్వము రజను, తమస్సు, అను మూడు గుణములు 
ప్రకృతినుండి పుట్టుచున్నవి. ప్రకృతి పరమాత్మనుండి కలుగుచున్నది అల్లి 
త్రిగుణములవలన సృష్టి ఎర్పడుచున్నది. కనుక గుణములతో కూడిన ఈ 
భౌతిక సృష్టియంతయూ నారాయణుని వ్యక్తరూపమే. కాని ఈ గుణములు. 
నారాయణునియందు పుట్టుచున్ననూ ఆయన వాటియందు చిక్కుకొనక. 
వాటికతీతముగనే యున్నాడు. కనుక నారాయణుడు గుణములు లేనివాడు లేక. 


ని © ణుడు. 


276 విష్ణు సహస్ర నామము 


7,8,9,10. పరమాత్మ ఈ స్ఫృష్టిని సముస్తమునూ తనయందు 
ధరించియున్నాడు. కాని సృష్టి పరమాత్మను ధరించుటలేదు. మనము మనచేత్రిని 
ధరించియున్నాము గాని మనచేయి మన దేహమును ధరించిలేదు కదా! ఇట్లు 
నారాయణుడు సమస్తమును ధరించుటయేగాక द्ध నశించిన తరువాత 
కూడా తానే మిగిలియున్నాడు. ఆనగా సముస్తమునూ పూర్యస్థితిలోనికి 
మార్చుచున్నాడు. 

11,12. ఎన్ని వయములున్ననూూ ఈ వంశములన్నియు పరమాత్మనుండి 
దిగివచ్చినవే. అన్ని వంశములకు మూలపురుషుడు నారాయణుడే. నారాయణుడు 
మొట్టమొదట బ్రహ్మను సృష్టంపగా బ్రహ్మ మనువును సృష్ణంచెను. ఈ మనువు 
మానవుల పుట్టుకకు కారకుడయ్యెను. కనుక నారాయణుడు మానవుల పుట్టుకకు 
వెుదటనుండుటటేం గాక మూానవజాతంలు వృద్దిపొందుంటకు కూడా 
కారణమగుచున్నాడు. 

91. | భారభృత్కధితో యోగీ యోగీశః సర్వకామదః 

ఆశ్రమః శ్రమణః క్రామః त || 

ప్రతిపదార్థము :- 1. భారభ్బత్‌ = భారమును మాయువాడు, 2. కధితః 
= చెప్పబడిన విషయము, 3. యోగీశ = యోగులకు ఈశ్వరుడు, 4. 
యోగీ = యోగమున కధిపతియైనవాడు, 5. సర్వకామదః = అన్ని కోరికలు 
ఫ్రరిష్కరించువాడు, 6. ఆగ్రమః = ఆశ్రమము, పవిత్రస్థలము, 7. శ్రమణః 
= తనపని తానే చేసుకొను సన్యాస, 8. కామః = టిక్కీబోయిన వాడు, 
సుపర్లః = గరుత్మంతుడు, 10. వాయువాహనః = వాయువే వాహనముగా 
కలవాడు. | 

తాత్పర్యము :- పరమాత్మను నీ సమస్త భారమును వహించు వానిగా నీ 
జీవితమునందలి కధలుగా వర్ణింపబడువానిగా ధ్యానము చేయుము. నీలో 
నున్న యోగి అతడే. ఆయన అన్ని సమస్యలనూ పరిష్కరించు యోగీశ్వరుడు. 
ఆయనయే నీకు ఆశ్రమము. మరియూ నీ పనులను నీవే నిర్వర్తించు కొనగల 
సామర్థ్యము విష్ణువే, నీవు ఉపవాసము చేసినచో నీ యందు. కృంగి 
శృశించువాడతడే. ఆయనయే గరుత్మంతుడు. వాయువే వాహనముగా గల. 
అగ్ని ఆయనయే, = ` | | | 


అ హా స (८) కొ నయము 2 7 7 


వివరణ :- 1. యోగ మార్గము ననుసరించి జీవించువానికి జీవితము నండు 


భారము లుండవు. అందరి భారములను ఆయన తానే స్వీకరించును. 


2. అట్లు పరమాత్మకు జీవితమును సమర్పించి జీవించుచున్నచో వాని 
జీవితమునందలి సంఘటనలు, కధలు వానివి కావు. అని పరమాత్మవే. 
ఎందుకనగా అతడం 2० ००5 0८8 = సంఘటన లయంందునూ, 
వ్యకులయందునూ నారాయణునే చూచును. 


3. కనుక అటువంటి నీ జీవితమునందు, నీవు చేయు యోగసాధన 
నీది కాదు. నీ యందు అతడే యోగిగా నుండును. అనగా వాని కరుణవలన 
సీకు అప్రయత్నముగా ఆన్నిటియందునూ సమత్య బుద్ధి నిలుచును. సత్యము 
పలుకుట, తోటివారికి సేవ చేయుట. అందరినీ సమముగా ప్రైమించు 
మున్నగు గుణములు నీ యండప్రయత్నముగా పనిచేయుచుండును. 


4. అట్టి స్థితిలో సీయందున్నవాడు యోగీశ్వరుడనువాడు. ఆయన 
రాగమున కదిపతి. ఆయన జీవులలో సత్కర్మాభిలాసను కలిగింది 
యోగజీవనమునందు రుచి కల్పించి జీవులను యోగులుగా మార్నువాడు 
యోగీశ్వరేశ్వరుడు. ఆయనయే పరమాత్మ నారాయణుడు 


5. కోరికలు మనస్సునందు పుట్టును. ఒకదాని కొర్లై మనస్సు అభిలాష 
పడుచున్నదనగా దానిని మనము ప్రయత్నించి నెరవేర్చు కొన వచ్చును 
ధర్మమునకు. వ్యతిరకముగా కోరికలు కలిగినచో అది తప్పు కాదు. ఆవి 
నెరవేరుట, నెరవేరకపోవుట ఈశ్వర సంకల్పము ననుసరించి యుండును 
నెరవేరలేదని దుఃఖించిననూ, నెరవేరినవని గర్వించిననూ ఆది మూర్థత్వమును 
తెలియచేయును. నిజమేమనగా నెరవేరిన వాటిని భగవంతుని అంగీకారము 
కలదనియు, నెరవేరని వాటికి భగవంతుని అంగీకారము లేదనియు ఆర్థము. 
కనుక జీవులయందలి కోరికలను నారాయణుడే తీర్చుచుచున్నాడు. ఇది 
ఇలిసినవాడు తాను కోరికలను ప్రత్యేకముగా కోరడు. అట్లని తనయందు. 
అప్రయత్నముగా పుట్టిన కోరికలను అబణిచిపెట్టుకొనడు | | 


6. మనలో యిటువంటి ఏతి నిలబడవలెనన్నచో నిరంతరమూ పరమాత్మ : 
యొక్క సాన్నిధ్యము కావలెను. పరమాత్మ సాన్నిధ్యమనగా సకల జీవులలోను 


278 విష్ణు సహస నానుము 


ణి 
జీనికి నిజమైన ఆశ్రమము 


7. అట్టి అశ్రమమునందు నివసించువానికి దినచర్య పరమాత్మయే. త్ర 
€>) 
పని తనదిగా కాక పరమాత్మదిగా నిర్వర్తించును. అట్టి స్థితిలోనున్న యోగీని 
` ` ०6००८ అందురు. 


రి. ఉపవాస దధీక్షలోనున్నవానికి వాని వునస్సునందలి పరమాత్మ 
సాన్నిధ్యము కూడా కృంగి కృశించును. అనగా కటిక ఉపవాసము చేయువానికి 
శాంతి ప్రసన్నత, ఆనందము, అనునవి త గ్గిపోయి వాటి येऽ. చిరాకు, 
ఆందోళన, భయము మున్నగు భావములు అనగా రజస్సు, తమస్సులు 
ప్రవేశించును. తాత్కాలికముగా వానియందలి నారాయణుడు అద్భశ్వ్యుడ గును. 


9. సుపర్ణుడనగా చక్కని విశాలములైన పర్థములు లేక రెక్కలు గలవాడు, 
అతడే ఊపిరితిత్తుల యండుగల శాణించుశక్తి. రెండు ఊపిరితిత్తులూ తనరెండు 
రెక్కలుగా అత డున్నాడు. 


10. జీఏీయందలి నేనను ప్రజ్ఞయే అగ్ని అని పిలువబడినది. ఈ 
అగ్నిక్‌ ప్రాణము, జీవము, అని కూడా పేర్లు కలవు. ఈ అగ్ని శాఃసవలననే 
నిలబడి యున్నది. కనుక శ్వ్యాసయందలి వాయువే ఈ అ 08 వాహన 
మగుచున్నది. అట్టి అగ్నిని మనయందు ధరించి యున్నవాడు నారాయణుడే 
కనుక అయనకు కూడా వాయువే వాహనమగుచున్నది. 


92. శ్లో ధనుర్ధరో ధనుర్వేదో దండోదమయితా దమః 
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః ॥ 

ప్రతిపదార్థము :- 1. ధనుర్ధ్థరః = ధనుస్సును ధరించినవాడు, 2. 
ధనుర్వేదః = విలువిద్య, 3. దండః = దండము, 4. దమయితా = 
దమించువాడు, 5. దవుః = దమించుట, 6. అపరాజితః = ఓడిపోనివాడు, 
7. సర్వసహః = అన్నిటిని సహించివాడు సమస్తమును తన ०८०८० 
కలిగియున్నవాడు, 8. నియంతా = నియమించువాడు, 9. నియమ = 
స|కమముగా' నుండునట్లు చేయువాడు, 10. యము; = క్రమశిక్షణనిచ్చువాడు. 


రహస్య ప్రకాశము 279 


छ) 6०59 : - పరమాత్మను ధనుస్సును ధరించినవానిగా, విలువిద్య తెలిసన 
వానిగా ధానము చేయము. ఇతరులను నియమించి నియమము కలుగునట్లు 
క్షణనిచ్చు న్యాయదండముగా తానేయుండి, మరల తానే ఆ దండమును 
ధరించుచున్నాడు. ఆయన ఎప్పటికీ ఓడిపోవుట లేదు. ఆయన సామర్థ్యము, 
సహనము, అన్నిటిని మించినని. ఆయన జీవులకు నియామకుడు. సక్రమముగా 
తీర్చిదిద్దువాడు మరియూ శిక్షకుడునై యున్నాడు, 


వివరణ :- 1. విల్లు ధరించిన వాడనియూ, ఆయుధము ధరించి ప్రజలను 
న్యాయమార్గమున పాలించు రాజనియు అర్థము. శ్రీరాముడు తన కోదండముతో 
రాక్రసులను శిక్షించి ప్రజలను కాపాడెను. 


2. ధనుర్వేదమనగా కేవలము బాణములు వేయుట మాత్రమే అని 
భమ పడుదురు. అది గొప్పదే యైననూ ఇంకొక రహస్యము కలదు. 
సూర్యుడు తూర్పు నుంచి పడమరకు ప్రయాణము చేయుచుండగా అల్లేర్పడిన 
మార్గమే ధనుస్సు. దీనిని ధ్యానము చేయువానికి, 88, చోటు నందున్న 
అంతర్యామికినీ, వీరిరువురికి సంధానకర్తగా పనిచేయుచున్న సూర్యునికి గల. 
సంబంధము తెలియును. మరియూ ఇంద్రధనుస్సు అందలి వర్ద పష్టోషణము 
మరియొక చిత్రము. ఇది నీరు ఆవిరియై మేఘములగుట్క మేఘములు 
నురల వరించుట అను చక్రమును సూచించును. దీనికి కూడా సూర్యుడే 
సంధానకర్తయగుచున్నాడు | 


| మానవులను శిక్షించి నియమించు విధానము సృష్టికర్త యొక్క. 
అనుగ్రహముచే నేర్పడినది దీనినే ధర్మమందురు ఇట్టి ధర్మము సూర్యుని 
నుండి జీవులకు దిగివచ్చినది. సూర్యుడు సకల జీవులనూ ప్రాణులనూ 
నియమించుచున్నాడు. వాని క్రరణములే వానికి బాణములు లేక ఆయుధములు 
అట్లి సూర్యుని కీర ణఇములనుండి వాని అంశతొ భూమిపె జీవులను నియమించి 
క్రమశిక్షణతో పరిపాలించు రాజవంశ క్రమ మొకటి ఏర్పడినది. యిదియే 
సూర్యవంశము. ఆ సూర్యవంశమునందలి రాజుగా శ్రీరాముడవతరించిి, తన 
ధనుస్సుతోను, బా ణఇములతోను మానవులను నియమించి పాలించెను. ఇట్ట 
వరుసక్రమముగా ధర్మమే దిగివచ్చుచున్నది. ఆనగా సూర్యవంశమే ధర్మదండము. 





280 పష ©5> (> उ ०53०433 


లేక రాజ దండము. అంతేకాక ప్రజలందరి యందునూ ఇట్టి ధర్మమే 
మేల్కొని వారికి సరియైన రాజూలను ఇచ్చును. ప్రజాక్షేవుము కోరి 
సమర్ధవంతముగా పరిపాలించు రాజూ ఎవరైనను ఎ దేశము వాడెనను వానియందు 
సూర్యుని అంశయే పరిపాలించును. కనుక అట్టి సూర్యుని అంశయే నిజమైన 


రాజదండము. 


4. భగవంతుడు నియమించుట యనగా ఇతరులనేగాక తనను తాను 
దమించుకొను లేక నియమించుకొను మూరమును జీవులకిచ్చువాడు. ఇతరులను 
దమించుట తేలిక. తనను తాను డమించుకొనుట కషము. అటి శక్తి నారాయణుని 
వలననే కలుగుచున్నది. 


5. అట్లు తనను తాను దమించుకొనుట కొరకు సరియైన శిక్షణ 
కొవలెను. శిక్షణవలన మనస్సూ, యిండ్రియములు, క్రమశిక్షణ పొంది పరిశుద్ధి 
యగును. కనుక అట్టి క్రమశిక్షణ కూడా నారాయణుని అంశయే. 


6,7. నారాయణుడు జీవల మనస్సునకు సంఘ ధర్మమునకు, 
శాసనమునకు అధిపతియై యున్నాడు. జీవులందరి మానసిక ప్రవృత్తులు 
ఆయన యధీనము. అనగా ఇందరి మనస్సులలోను ఒక్కటిగా పనిచేయుచున్న 
సంఘధర్మవ నారాయణుడు. కనుక ఆయన ఈ సంఘ ధర్మమును ఎవరునూ 
తప్పించుకొగలేతు. అందరునూ తప్పని సరిగా బద్భులెయుందురు. కనుక 
ఆయన సనుస్తమును భరించగల శక్తి సామర్థ్యములు గలవాడు. 


రి. ప్రభు తము, అధికారము, చటము, శాసనము మున్నగునవి 
మానవులు ఎర్పరుచుకొ ని జీవించుచున్నారు. అట్లు ఎర్సరుచుకొ నిన మానవుల 
మనస్సులద్యారా నారాయణుడే సంకల్పించుచున్నాడు కనుక నారాయణుడే 
జీవులను శాసించుచున్నాడు 


౩9. దీనిని గమనించగా నారాయణుడు సర నియామకుడనియూ ఎ 
పరుతోనెననూ జీవులను నియమించు చున్నాడనియూ తెలియుచున్నది 


10. ఇట్లు పనిచేయుచున్న మహాప్రజై వలన జీవులు ఒకరి దుష్టత్వమును = 
ఇంకొకరు ఎదిరించుచున్నారు. ఇట్లు ఎచ్చట అన్యాయము జరిగిననూ 


రహస్య ప్రకాశము 281 


ఎదిరించువారు ఎప్పుడునూ ఉందురు. జీవులయందున్న ఇట్టి క్రమశిక్షణను 
కలిగించువాడు యముడు. అట్టి యముడు నారాయణుని రూపము. 


93. శ్లో సత్త్వవాన్‌ సాత్తికః సత్యః సత్యధర్మపరాయణః 
అభిప్రాయః ప్రియార్లో౭_ర్లకిప్రియకృత్రీతివర్ణనః ॥ 


ప్రతిపదార్థముు :- 1. సత్త్వవాన్‌ = సత్వస్థితియందుండువాడు, 2. సాత్తికః 
= మనస్సు, స్వభావము మున్నగునవన్నియూ సత్వస్థితి యందున్నవాడు, 3. 
సత్యః. = సత్యమయినవాడు, 4. సత్యధర్మపరాయణః = సత్యమునకునూ, 
ధర్మమునకునూ అంకిళమైనవాడు, 5. అభిప్రాయః = కోరదగిన మానసిక 
స్థితి, 6. ప్రియార్లః = అర్చింపబడుటకు యిష్టమైనవాడు, 7. € = 
పూజింపబడువాడు, 8. ప్రియకృత్‌ = ఇష్టమైన పనులను చేయువాడు, 9. 
ప్రీతివర్ణనః = ప్రీతిని వృద్ధి పొందించువాడు 


తాత్సర్యవుు :- పరమాత్మను సత్యస్థితిగా మరియూ మనస్సు స్వభావమూ 
= సత్యముగా, సత్యధర్మముల కంకితమెనవానిగా, మనయందు 
ప్రియముగల అభిప్రాయముగా, ధ్యానము చేయవలెను. ఆయనను అలట్టి 
 అభిప్రాయముగానే అర్చన చేయవలెను. ఆయన అర్చనగనే తెలియబడుచున్నాడు 
ఆయనకు అర్చన వలననే జీవులపై ప్రతి కలుగుచున్నది అంతేగాక ఇతరులకు 
తనయందు ప్రీతి కలుగుచున్నది. మరియు ఇతరులకు తనయందు అతిని 
కలిగించి దానిని వృద్దిపొందించుచున్నాడు 


వివరణ : 1. సత్వమనగా రజస్సు, తమస్సుల సామ్యము 
2. సాత్తికమనగా ఇతర బిషయములయందు ఆసక్తి నశించి భగవంతుని 
విషయములయందు ఆసక్షి పెరుగుచున్నదని భావము అట్టి వారికి మిగిలిన 


వానిపె లక్ష్యముండదు. ఇతరులు తనను గౌరవించుట, నిందించుట అను 
నిషయముల యందు ఆసక్తి యుండదు | 


3. ఇట్టి సాత్త్విక స్థితిని సాధన చేయువానికీ సత్యత్యము కలుగును 
సత్యత్యమనగా సత్యముగానుండంటి అందరి జీవులయందలి _ సత్యము 
నారాయణుడే. దీనినుపాసన చేయువారికి సత్వస్థితి అప్రయత్నముగా కలుగును 


282 విష్ణు సహస్ర నామము 


4. సత్యమును, ధర్మమును ఆచరించుటవలన జీవులలో" ధర్మము 
స్థాపంపబడుచున్నది. ఇట్లు ధర్మమును అప్రయత్నముగా ఆచరించుచూ జీవితము 
నంకితము చేసినవా రాయణునితో సమానులు. ఎందుకనగా సత్యము, 
ధర్మము అను పర నారాయణుడే యున్నాడు. 


5. ప్రపంచమున జీవులెందరు గలరో అభిప్రాయములన్నిగలవు. ఏ 
ఇద్దరి అభిప్రాయములూ పూర్తిగా కలువవు. అట్లే ప్రతివారికి ఎవనికి వానికి 
అసంఖ్యాకములైన అభిప్రాయములున్నవి. సత్యమునకు యివి యన్నియూ 
అసత్యములు. అనగా పునాదిలేని మేడలవంటివి. మనమొకరిని గూర్చి ఒక 
అభిప్రాయముకలిగి యున్నామనగా అది అతనిని గూర్చిన మన అభిప్రాయమే 
యగునుకాని వానియందు సత్యముకాదు. వానియందలి అంతర్యామి యొక్కడే 
సత్యముకాని మిగిలినవన్ని అసత్యములు. అట్ట అంతర్యామిని గూర్చిన 
అభిప్రాయమొక్కటే సత్యమైన అభిప్రాయము. ఈ అభిప్రాయము మాత్రము 
జీవులందర కొక్కటే. 


6. పరమాత్మకు పూజయన్నచో మిక్కిలి ప్రాణము. ఆయన తనను 
పూజించువారియందు ప్రీతి కలిగి యుండును. భగవంతుని పూజించుచున్న 
సవుథంములందు భక్తుడు నారాయణుని కల్యాణగుణవుుల గరార్సి 
చింతించుచుండును. మనస్సు దేనిని భావన చేయుచుండునో హృదయము 
దానియందు లగ్నమగును. కనుక పరమాత్మను కీర్తించుచున్నంతసేపు భక్తుడు 
భగవంతుడుగా నుండును. కనుకనే పూజ మిక్కిలి ఆవశ్యకము. పూజయనగా 
స్తోత్రములు చదువుట మాత్రమే గాక, సంకీర్తనములు చేయుట. పాటల 
> ०९, _ 3 (९०८०००९० చదువుట పూజ యందలి భాగములే, ఆయా 
సమయములందు తాను వేరుగానుండక భక్తుడు నారాయణునియందే 
నారాయణునిగా నండును 


7. అట్లు ఆర్బన చేయుటవలన జీవులకు పరమాత్మ సాన్నిధ్యము 
నద్ధించుచున్నది. కాని ఈ అర్చన యన్నది కూడా నారాయణుని వలననే 
కలిగినది కనుక నారాయణుడే అర్చనగా దిగివచ్చెను. . నిజమునకు. అర్చన 
యనగా సమీకరణము. పటము, పూజా ద్రవ్యములు, స్తోత్రము చేయుట 


రహస్య ప్రకాశము 283 


మున్నగునవాని సమీకరణమువలన అర్చన జరుగుచున్నది. పూజ యనగా 
అయా వస్తువులు కూర్చుట గాక అట్లు కూర్చుచున్నప్పుడు మన మనస్సున్నట్ట్‌ 
సత తాను భగవంతుని అర్చించున్నానన్న భావమే పరమాత్మ సాన్నిధ్యమును 
నునస్ఫునకు కల్పించుచున్నది. ఎందుచేతననగా ఈ పటము, పూలు, పండ్లు 
మున్నగునవి దుకాణములో నున్నను, ఆ దుకాణమువానికి మనస్సులో అమ్మకము, 
దానివలన కలుగు లాభమే యుండును కాని భగవంతుడుండడు.... 
అట్లమ్మునప్పుడు కూడా అతడు భగవంతుని పేరు చెప్పి వాని యర్చనకే 
యివి యన్నియూ కొన్నచో మీకు త్వరగా ముక్తి కలుగునని హోమి 
యిచ్చుచుండును. కాని వానికి మూత్రము మనస్సులో పూజలేదు. భక్తునకు 
మనస్సులో పూజయున్నది కనుక నారాయణుడుండును. 


8,9. అట్లు పరమాత్మ సాన్నిధ్యమును బాందిన మనస్సు ప్రసన్నమై 
ఉల్లాసమగును. ఇట్లు ఉల్లాసముగానుండుట్ల అభ్యాసమైన కొలది ఇష్టత 
అయిషత అనునవి క్షీణించును. అన్నియూ ఇష్టమైనవే యగును. ఇతరులతో 
మధురముగా సంభాషంచుట్క. వారి మగస్సు నొచ్చుక్‌ నకుండంనట్లు గా 
ప్రవర్తించుట, వారియందలి నారాయణుని చూచి వారిని సేవించుట, సహజ 
లక్షణములగును. దీనినే మధుర _భక్తియందురు. 


94. శ్లో॥ విహాయసగతి ర్ట్వోతిః సురుచిర్దుతభుగ్విభుః 
0806४ సూర్యః సవితా రవిలోచన 

'ప్రతిపదార్థము :-. 1. విహాయసగతిః = వాయువే తన మూర్గమైనవాడు 
2. జ్యోతిః = కాంతి 3. సురుచిః = చక్కని వెల్నుగెనవాడు, 4 హుతభుక్‌ 
హవిస్సును భుజించువాడు, 5. విభుః = తన శతేజస్సుచే నియమించువాడు 
6. రవిః = విశ్యమునందలి కాంతియే తన ఉచ్చారణగా నున్నవాడు, 7. 
నిరోచనః = సమస్తమును చూచు నేత్రము, 8. సూర్యః = సమస్తమును 
ధారణ చేయువాడు లేక ప్రేరణ చేయువాడు, 9. సవితా = సమస్తమును 
సృష్టించువాడు, 10 రవిలోచనః = 'కాంతియే నేత్రముగా' కలవాడు 


తాత్సర్యవయు :- పరమాత్మను కాంతితో కూడిన. వాయు మూర్గముగా 
తేజోవంతునిగా, తనకాంతిచే సమస్తమును నియమించువానిగా, హవిస్సును 


284 విష్ణు సహస్ర నామము 


९६ రించువానిగా ధ్యానము చేయుము ఉచ్చరింపబడిన వాక్కే తేన కాంతిగా 
సమస్తమును దర్శించి ధరించువానిగా, మరియూ సబ్బం నిగా నున్నాడు. 
సూర్యుడి తన సత్రముగా కలిగియున్నాడు. 


వివరణ :- 1. ఈ సృష్టి సమస్తమూ అణువులుగా పరమాణువులుగా 
మరియూ గ్రహ్రగోళములుగా వర్తించుచున్నది. ఇవి యన్నియూ చోటులో 
నిరాధారముగా తేలుచున్నవి. తేలుచూ పరిభ్రమణము చేయుచున్నవి. అణువృ 
మొదలు జీవులూ, సౌరముండలము వరకు అందరు యిటే తేలుచూ 
ప్రయాణించుచున్నారు. కనుక గాలిలో తేలుచున్నారనియూ పక్షులువలై 
పరి బభ్రమించుచున్నారనియూ చెపబడనది. 


2. సౌర మండలమునందలి సమస్తమూ సూర్యుని వలననే కలుగుచున్నది, 
అనగా సూర్యుని వాక్కుగా సృష్టి జరుగుచున్నది. కనుక పరమాత్మయను 
వెలుగు సూర్యుని ద్యారా వ్యక్తమగుచున్నది. 


3. ఆ వెలుగే మనయందు ప్రాణశక్తిగా పనిచేసి కంటికి చూపుగా 
పని చేయుచున్నది. అనగా సూర్యుని వలననే మనయందు ప్రాణశక్తి మరియూ 
చూపు ఎర్పడుచున్నవి. కనుక అవి చక్కని శుభప్రదమైన వెలుగుగా 
దర్శింపబడినవి. | 


4. ఇట్లు సమస్తమూ సూర్యుని వలన కలుగుచూ మరల సూర్యుని 
యందే లీనమగుచున్నవి. అనగా అణువుల సముదాయము వలన ఎర్పడు 
భౌతిక ద్రవ్యము మరల అణువులుగనూ, అణువులు శక్తిగనూ విడిపోయి శకి 
చోటునందంతర్లీనమగుచున్నది. ఇట్లు సమస్తమునూ తనలోనికి స్వీకరించువాడు 
గనుక పరమాత్మ హుతభుక్‌ అని వర్ణింపేబడినాడు. ఇదియే ప్రభయమగును. 
సూర్యుడు . ప్రళయకారకుడగు శివుడుగనూ వర్థింపబడుచున్నాడు. 


5,6. రవి అనగా రవము తేక శబ్దము చేయువాడు. సూర్యుడు తన 
వాక్కుగా వెలుగును ఉచ్భరించుచున్నాడు గనుక రవి అని పిలువబడినా 
అనగా సూర్యుడు సమస్త గ్రహములనూ ప్రాణకోటిని తన వా క్కుగా ఉచ్చరించుచు 
తనకిరణములచే నియమించుచున్నాడు ~^ | _ 


రహస్య ప్రకాశము 285 


7. కనుక ఈ భౌతిక సృష్టియందలి ప్రతిరేణువు సూర్యని 
ప్రతిబింబించుచున్నది. అనగా ప్రతి పదార్థమునందునూ ఆయా గుణములుగా 
గర్మములుగా సూర్యుడే ప్రకాశించుచున్నాడు గనుక సమస్తమునూ చూచుశ్శక్తీగా 
వర్జింపబడినాడు. 

8. సూర్యుడనగా ధరించువాడు. లెక గర్భధారణ చేయువాడు. 
)జమునకు ఈ సౌరమండలవమంతయూ సూర్యుని గర్భమే. ఇందు ఆయన 
సవంస్త జీవులనూ, (గహవుులనూరా. ధరించంచంన్నాడఎ. అనగా 
నిష్ణువుగానగుచున్నాడు విష్ణువు ఈ లోకములన్నింటిని సౌరమండలములతో 
సహో తన గర్భమున ధరించియున్నాడు. ఈ విశ్వమే ఆయన గర్భము. కనుక 
సూర్యునిగా విష్ణువే పని చేయుచున్నాడు. 


9. సవితుడనగా ఇచ్చువాడు లేక సృష్టించువాడు. సూర్యుడు సమస్తమును 
పృషంచుచున్నాడు గనుక >) గూడానగుచున్నాడు 


10. సూర్యుడు అంతర్యామి యొక్క ఒక భౌతిక వ్యక్త రూపమేగాని. 
అయనయే పరమాత్మ కాదు. పరమాత్మ సమస్త సృష్టికి అతీతముగానుండి 
కనలో నొక భాగముగా ఈ విశ్వమును ధరించి యున్నాడు. అట్టి ఈ 
०९००००८९ అనేక కోట్ల మంది సూర్యులలో మన సూర్యుడొకడు. అట్లని 
ఘార్యుడు వేరు, అంతర్యామి లేక పరమాత్మ వేరు కాదు. పరమాత్మకు 
ఘార్వుడు ఒక కన్నుగా పనిచేయుచున్నాడు. పురుష సూక్తమునందు పరమాత్మ 
“సహస్రాక్షః సహస్రపాత్‌ ' అని వర్ణింపబడినాడు. అనగా వేలాది కన్నులు. 
గలవాడని అర్గము. మన సూర్యుడు పరమాత్మకు గల అనేక కన్నులలో యొక. 


కన్ను. 


95. శ్లో అనంత హుతభుగ్భోక్తా సుఖదోనెకజో 2గ్రజః 
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ణాన మద్భుతః 1. 
ప్రతిపదార్థము :- 1. అనంతః = ంతులేనివాడు, 2. హుతభుగ్‌ =. 
హవిస్సును తినువాడు, 3. భోక్తా = భుజించువాడు 4. సుఖదః =. 
ఖము నిచ్చువాడు, 5. నైకజః = అనేకముగా పుట్టువాడు, 6 ఆగ్రజః.. 
= మొటమొదట పుట్లువాడు లేక సృష్టియందందరికి అన్నయైనవాడు, 7 


286 


€८९&£ = సంభమము పొందనివాడు, 8. సదా = ఎల్లపుడూ, 9. 
అమర్షి = ద్వేషము లేనివాడు, 10. లొకాధిష్ట్థానమ్‌ = అన్ని లోకములను 
అధిష్టించి యున్నవాడు, 11. అద్భుతః'= ఇంతకుముందు ఎప్పుడూ లేనిది 
లేక జరుగనిది. 


తాతృర్యవయు :- పరమాత్మను అంతులేనివానిగా, నిరంతరమూ తినువానిగా, 
హవిస్సును భుజించువానిగా, సుఖము నిచ్చువానిగా, సృష్టి సమస్తమునకూ 
పద్ద నోదరునివంటి వానిగా ధ్యానము చేయుము. ఆయనకు సం|భమము 
లేదు. ద్వేషము లేదు. ఆయన సమస్త లోకములకూ నివాసమై యున్నాడు, 
అది అద్భుతమై యున్నది. 


००548 :- 1. సృష్టయందలి జీవులకు మరియూ సృష్బకి ప్రారంభము, 
అంతము ఉన్నది. సృష్టికి ప్రారంభము కలదు. కనుక అంతము క్రూడ్తా 
నుండును. కనుక అందలి జీవులకు కూడా యిది వర్తించును. కానీ సృష్టిగా 
దిగివచ్చిన పరమాత్మకు ప్రారంభము, చివర అనునవి లేవు. మనకు మన 
ఊహ ఎట్టిదో భగవంతునికి సృష్టి యట్టిది. మనయూహయందలి సత్యత్యమును 
గమనింపలేము గనుక ఊహకు భౌతికమైన ఆస్తిత్య్వముండదు. కాని పరమాత్మ 
తన యందలి వెలుగుగా తానేయుండి, దానియందలి సత్యత్వమును గుర్తించును 
గనుక ఆయన సృష్టి భౌతిక రూపము దాల్చును. అనగా ఆయన సృష్టి 
ఆయనకు తన నుండి వేరెనదికాదు కాని మనక్షు సృష్టి వేరు గనుక 
భౌతికము. మనయూహయందు పరమాత్మ యున్నాడు గనుక వానికిగూడా 
మరల భౌతికమే యగుచున్నది. అనగా సత్యము అసత్యము అను రెండు 
స్థితులుగా ఈ సృష్టి పరమాత్మ యందున్నది. 

2,3,4. సుఖమనునది ఎవరి అభిప్రాయము ననుసరించి వారికి 
కలుగుచున్నది. ఆత్మయొక్క సాన్నిధ్యము వ్యక్తులకు అనేక జన్మల వెంబడి 
క్రమేణా కలుగుచున్నది. తానేది చేసిననూ సుఖపడుటకొరకే యనునది. 
తెలియుటకు అనేక జన్మలు పట్టును. మరల ఆ సుఖమును సాధించుకొనుట 
కొరకు జీవితమంతుమూ సంఘర్షణయై సుఖము లోపించును. క్రనుక్ర నిజమైన | 
సుఖమును భౌతిక విషయములయందు మాత్రమే పొందుట ఎండమావులయందు. 


రహస్య ప్రకాశము 287 


దాహము తీర్వుకొనుటగా యోగసాధకుడు గుర్తించును. అనగా భౌతిక. | 
నిషయములద్వారా తాను సుఖపడుటకు ప్రయత్నిం చుచున్నాననియూ " అవి 
అక్కరలేకయే సుఖమును పొందవచ్చుననియూ తెలియును. అట్లని భౌతిక 
 నిషయములను పరిహరించుటకు యత్నించు వాడు తనకు తెలియకయే వానిని 
ద్యేషించుచున్నాడు. కనుక మరల సుఖము లోపించును. ఆట్లుగాక భౌతిక 
నిషయములతో సంబంధము లేకయే ఆనందముగా నుండుట అభ్యసించువానికి 
సుఖ సంతోషములు తరుగని సంపదలగును. ఒక దేవాలయమున నొక 
గాయకుడు భగవంతుని సంకీర్తనము చేయుటకు జీతమిచ్చి నియమింపబడినచో 
వానికి భగవంతుని సంకీర్తనము, జీవనమార్గము రెండునూ అప్రయత్నముగా 
సిద్ధించుచున్నవి. ఇట్లే తన కర్తవ్యమును యితరుల యందలి పరమాత్మకు 
సమర్పణముగా నాచరించువానికి భౌతిక సంపద, సుఖము, ఆనందము అనునవి 
వెంటవచ్చును. ఇట్లు కారణవుక్కరలేని సంతోషమునే భగవంతుడని 
పలుచుచున్నారు. । | | 

5. జీవులందరూ పరమాత్మయొక్క రూపములే యైననూ జీవుల దృష్టిలో 
ఎవరి రూపముల వారివి. ఇది ఇట్లుండుటకు కారణము మాయ. మాయయే 
జీవులను ఎవరికి వారు వేరుగానున్నట్లు కళ్ఫొంచుచున్నది. తల్లి బిడ్డను 
పమించుట్క భార్యా భర్తలు ఒకరి నొకరు [ఐమించుకొనుట్క ఇతరులకు 
సేవచేసి సంతోషపడుట మున్నగునవి సృష్టియందలి మాయవలననే కలుగుచున్ననూ 
అవి జీవుల యానందమునకే కారణములగుచున్నవి 


6. జీవులు పుట్టుచున్ననూ ప్రతివానికన్నా ముందు పుట్టినవారున్నారు 
అంతేకాక ఎవరు పుట్టిననూ సృష్టి యందంతర్యామిగా నున్న పరమాత్మ 
యందే పుట్టవలెను. తాను పుట్టుటకు ముందుగా పరమాత్మ యున్నాడు గనుక 
అతడు మొదటివాడు అగుచున్నాడు. కనుక జీవులందరికి భగవంతుడు 
మొదటివాడగుచున్నాడు. 

7. సంభ్రమము చెందుట, గందరగోళపడుట అనునవి మనస్సునకు 
సంబంధించిన ప్రవృత్తులు. భగవంతుడు మనస్సున కతీతమైనవాడు. మనస్సు 
ఆయనలో భాగము మాత్రమే కనుక మనస్సునందలి వికారములు ఆయనపై 


<< విష్ణు సహస్ర నామము 


వర్తించవు. కనుక పరమాత్మను ధ్యానము చేయువారికి మనసునందు వికారము 
అప్రయత్నముగా నశించును. 


8,9. ద్వేషము పరమాత్మకు లేదు. తనని మించిన వారిని చూచినచో 
మానవునికి ద్యేషము కలుగును. పర్షమాత్మకు మించువారు లేరు, ఇతరులునూ 
లేరు, కనుక ద్వేషము లేదు. ఇతరులయందు తామే. యునామని గుర్తించువానికి 

ద్వేషముండదు. | 


10. భగవంతుడు లోకములన్నియు తనే అధిష్టించియున్నాడు 
లోకములన్నియు భగవంతునియందే యున్నవి గనుక ఆయనయే అన్నిటికి 
అధ్యక్షుడు 


11. ఆశ్చర్యమనగా మనకంతకుముందు ఊహయందు లేదని యరము 
తౌాననుకున్నట్లుగాక మరియొక సంఘటన అకస్మాత్తుగా జరిగినచి మనస్సు పని 
చేయుట ఆగిపోవును. భగవంతుడు మనస్సున కతీతుడు గనుక ఆయన 
నాన్నిధ్యము మనస్సున కతీతము. అనగా మనస్సు లీనమయిన తరువాతనే 
భగవంతుని సాన్నిధ్యము కలుగును పరమాత్మ అనుభవము చేతనే తెలియదగిన | 
వాడుకాని మనస్సు చేత తెలియదగిన వాడు కాదు. భగవదీతలో కృష్ణుడు 
 యిట్టిస్థితిని గూర్చి “దీనిని ఒకరు ఆశ్చర్యముగా చూచుచున్నారు. మరియొకరు 
ఆశ్చర్యముగా వినుచున్నారు' @ చె ను. కంటిచూపు కన్ను చూడబడు 
వస్తువు ఈ యమూడిటివలన చూచుట జరుగుచున్నది. అనగా చూచుట్కృ దాని 
వలన కలుగు అనుభూతి పెన చెబున మూడిటి యందు లేదు ప్రకృతి 
దృశ్యమును చూచి యొకడు సంతోషపడినచో, అక్కడ ప్రకృతియందు కాని 
కంటియందు కాని చూచు శక్తియందు కాని లేని క్రొత్త విషయము మనస్సునకు 
ఆనందముగా లభించుచున్నది. అనగా ఈ మూడిటి సమీకరణమున కలుగునది 
కనుక దీనియందు మనస్సు పని చేయదు. ఇటుల మనస్సునకతీతమయిన 
బషయయము మనస్సునందు అనుభవమును పేర ప్రతిబింబించుచున్నది ఈ 
అనుభవము మనస్సునకు నూతనము కనుక ఆశ్చర్యము. ఇట్లు ఎన్నిసార్లు 
జరిగిననూ. మనస్సు. ఆశ్చర్యపడుచునే యుండును. అనగా ఆ 56 సేపు 


మనస్సుయొక్క - ప్రవృత్తి నిలిచిపోవును. కనుక నారాయణుడు ఆద్భుతః అని. 
వర్ణింపబడినాడు. = ` 


రహస్య ప్రకాశము 289 
96. శll సనాతృనాతనతమః కపిలః కపిరవ్యయః 
స్వస్తిదః స్వస్తికృత్‌ గబ స్వస్రిభుక్‌ స్వస్తి దక్షిణః ॥ 


ప్రతిపదాడ్థము. :- 1. సనాత్‌ = కుమారసర్గము (సనకుడు, సనందుడు 
సనత్కుమారుడు, సనత్సు 22०९९८६3} 2. సనాతన ముక = ఆంద రికన్నా 


4 


పూర్వీకుడు, 3. కపిలః = సృృష్టయందలి ర్లత్వము మరియు ప్రకృతి 
०००८९ సాంఖ్యమున 56:38, 4. కపిః = నీటిని త్రాగువాడు (నీటిని 
అవరిగా మార్చి పరికుద్ధి చేయువాడు), 5. అవ్యయః = వ్యయము కానివాడు, 
6. స్వస్తిదః = అందరికి శుభము నిచ్చువాడు, 7. స్వస్తికృత్‌ = అందరికి 
శుభము కలిగించువాడు, 8 ०९९2६ = శుభము 9 ०९०) > = శుభము 
పొందువాడు, 10. (2८३8 9४ = సత్కర్మాచరణము తరువాత జీవులకు 
శుభము కలిగించువాడు 


తాత్పర్యము :- పరమాత్మను మిక్కిలి పూర్వీకునిగా, బ్రహ్మ కుమార సర్గముల 
కన్నా ముందున్న వానిగా, మరియూ కపిలావతారముగా, సృష్టయందలి సాంఖ్య 
శాస్త్రమున కధిపతిగా ధ్యానము చేయుము. అతడు భూమి యందలి నీటిని 
ఆవిరి చేసి పరిశుద్ధ మొనరించు సూర్యునిగా, ఆఅవ్యయునిగా లేక తరిగిపోని 
వానిగా, శుభమును కలిగించువానిగా మరియూ తానే సుభమెనవానిగా నున్నాడు. 
మరియూ శుభమును అనుభవించువానిగా, సత్కర్మాచరణ చేసినవానికి శుభమును 
పంచిపెట్టువానిగా ధ్యానము చేయుము 


వివరణ :- 1,2. చతుర్ముఖ బ్రహ్మ సృజ్ఞకర్తగా పరమాత్మ. నుండి దిగివచ్చెను 
ఆయన మనస్సు నుండి నలుగురు కుమారులు పుట్లిరి వారే' సనకుడు 
సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు ఆను. పుత్రులు. వీరు |బ్రహ్మ 
యుక్క నాలుగు ముఖములుగా సృష్టియందు పనిచేయుచున్నారు. బ్రహ్మ 
సృజషయందలి జీవులకు వారి జీవత్వము తొలగించి పరిపూర్ణత్య్వము కలిగించి 
మరల అంతర్యామియందు లీనమగునట్లు చేయుటయే వారి పని. వారట్లు 
చేయగలుగుచున్నారనగా వారియందలి పరమాత్మయే దీనికి కారణము. లేనిచో. 
సృషయందలి ప్రజ్ఞులుగా నున్నవారికి ఆంతర్యానమిని గూర్చి భావన కలుగుట్క 
ఇతరులకు కలిగించుట ఎట్టు సాధ్యము. అనగా వారియందలి పరమాత్మయే 


290 విష్ణు సహస్ర నామము 


వారి భావనయందు పనిచేసి వారి మనస్సుగా తానే యుండి, కర్తవ్యమును 
వారి సంకల్పములుగా తానే ఉపదేశించి, నడుపుచున్నాడని అర్ధము. కనుక 
నారాయణుడే అందరికన్నా పూర్వీకుడు. 


3 నుండ 10 వరకు : ఇతరులకు శుభమును కలిగించు ०५०९9, 
మార్గములు, ఎవి యైననూ అనియన్నియూ పరమాత్మ యొక్క మార్గములే. 
నిజమునకు ఎ పని యైననూ స్వార్థబుద్ధి లేక ఇతరుల క్షేమము దృష్టిలో 
నుంచుకొని ఆచరించినచో అది భగవంతున కంగీకారమే యగును. మనము 
చేయు నిత్యకృత్యములే ९ భావనతో చేసినచో భగవంతుడు మనద్వ్యారా 
పనిచేయుటకు సందేహము లేదు. అది మనయొక్క గొ ప్ప తనమును బట్టి 
కాక పనియొక్క మంచిపై ఆధారపడియున్నది. దుష్టబుద్ధి కలవాడైననూ మంచి 
పని చేయుచున్నచో భగవంతుని కంగీకారమేయగును. అనగా వాని దుష్ట్రబుద్ధిని 
తొలగించి మంచి 95:39 యిచ్చు భారము నారాయణుడు చూచుకొనును. 
ఇదియే నారాయణునివలన జీవులకు కలుగు నిజమయిన శుభము. అంతేకాక 
భౌతీక సుఖమును, శాంతిని కూడా సత్మ్కర్మాచరణకు వరములుగా నిచ్చును, 
ఇచ్చట సత్కర్మాచరణమే ప్రధానము గాని మంచి బుద్ది తప్పనిసరి కాదు. 
ఐందుచేతననగా ఇతరులకు సుఖమును, క్షేమమును కలిగించుటకు ఒకడు. 
పాటుపడుచున్నాడనగా అతడు యితరుల రూపమున కలిగించునది భగవంతునికే 
కదా ! అతనికి ఆ దృష్టి లేకున్ననూ చేయునది వానికే గనుక భగవంతుడే 
వాని మనస్సును వాని సేవకు ప్రతిఫలముగా మార్చుచున్నాడు. ఎ దృష్టితో 
చేసిననూ స్వీకరించి జీవుని రక్షించుటయే పరమాత్మ సంకల్సము. ఆయనకు 
దుష్టబుద్ధి, మంచిబుద్ది అను భేదము లేదు. ఆచరించుట యొక్కటే భేదము 
ఆచరించువాడు తనవాడగుచున్నాడు. మంచిపేరు సంపాదించుట కొరకు చేసిననూ. 
ఆ సంకల్పము దుష్టము కాదు గనుక ఆ వంచి పేరుపె వానికిగల 
వ్యామోహమును తొలగించి మంచిపనులు సహజముగానే నిర్వర్తించు మంచి. 
మనస్సు వానికి దక్షిణగా యిచ్చుచున్నాడు. అనగా దుష్టుడైనను, పనియందు 
దుష్టసంకల్పము లేనిచో వానిని నారాయణుడు రక్షించును. 2.8 ముక్కోపి 


రహస్య ప్రకాశము 291 


అన్నదానము చేయుచున్నచో పరమాత్మ వాని సేవకు ఫలితముగా, వాని 
కోపమును పోగొట్టును. 


97. 2॥ అరౌ ద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్ణిత శాసనః 
శేబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః || 


ప్రతిపదార్థము :- 1. ఆరౌద్రః = భయంకరము కానివాడు, 2. కుండలీ 
= చుట్టలుగా చుట్టుకొని యుండువాడు, 3. చక్రీ = చక్రమును ధరించినవాడు, 
4. విక్రమీ = జయించి ఆక్రమించువాడు, 5. ఊర్టితశాసనః = తన వాక్కు 
శాసనమైనవాడు, 6. శబ్బాతిగః = వాక్కునకు, శబ్దమునకు అతీతమయినవాడు, 
7. శబ్దసహః = శబ్దమును సహించువాడు లేక శబ్దమును పుట్టించువాడు, 
6. 58५8 = చల్లనివాడు 9. శర్యరీకరః = రాత్రిని కలిగించువాడు. 


తాతృర్యము :- పరమాత్మను భయంకరము కానివానిగా, చుట్టలుగా చుట్టుకొని 
యున్నవానిగా; చక్రమును ధరించినవానిగా, ధ్యానము చేయుము. ఆయన 
సమస్తమునూ జయించి ఆక్రమించును. ఆయన వాక్కు శాసనము. ఆయన 
తనవాక్కుకతీతముగా నుండి తానుచ్చరించిన ప్రపంచమును తన యందే 
ధరించును. చల్లదనము, మరియు రాత్రి కూడా ఆయన రూపములే 


వివరణ :-1. రుద్రులు పదకొండు మంది. వారు అయిదు జ్ఞానేంద్రియములు 
అయిదు కర్మేంద్రియములు, ఒక మనస్సుతో కూడి పదకొండు ఇంద్రియ 
ప్రజ్ఞలకు అధిపతులగుచున్నారు. తవు ప్రవృత్తులకు లేక పనులకు 
ఆటంకమేర్పడినచో వారు దేహమునందుండి గొప్ప శబ్దము చేయుదురు. ఆ 
శబ్దమే మనము ఎడుపుగా పిలిచెదము. సంస్కృతమున దీనిని రోదనము | 
అందురు. రుద్రులవలన పుట్టుచున్నది గనుక రోదనము పిలువబడుచున్నది. = 
ఇచ్చట పరమాత్మ రౌద్రుడు కానివానిగా చెప్పబడినాడు అనగా రోదనమనునది 
ఆయన రౌద్రము లేక భయంకర రూపము కాని సత్యము కాదు. కాని 
జీవులు దానినే సత్యముగా చూచుచున్నారు | . 

2. కుండలము లేక ఆవర్తనమనగా సుడిగుండమువంటిది. తన చుట్లు 


తాను తిరుగుట వలన అపారమయిన శక్తి అచ్చట వ్యక్తమగుచున్నది. కాలమ్కు == 
దేశము లేక చోటు అను రెండిటివలన చోటునందు కుండలములు లేక. 


, 292 విష్ణు సహస్ర నామము 


3. చక్రము ఆగనగా ప్రకృతివలన కలుగు మరియొక నిర్మాణ ప్రక్రియ. 
దీని వలన గ్రహము లేరృడుటయు అందు జీవులేరృడు¢ జరుగును. 


5. అయన సృఖయందలి ధర్మమును తన. శాసనముగా కలవాడు 


ఎదియెననూ తన ధ ర్శము తక్రమించకిదు. కనుక సమస్త భ ర్మములుగా 


४५ 


^ 


టికీ 0८94 695 
అగ్నివలె దహింపలేదు. అనగా భగవంతుని శాసనమును ఆతిక్రమించలేదని 
అర్థము. 


పరమాత్మయ సృష్టిని శాసించుచున్నా గ్గ 


6. భగవంతుడు “ఓం” కారమునుచారింపగా జీవులుగా అందుండి 
పుట్టిరి. మనము గమనించు ఈ సమస్త జగత్తంతయు “ ఓం” కారముయొక్క 
భౌతిక వ్యక్తరూపము. నారాయణుడు ఇందలి భాగమేయైనను దాని కతీతముగా 
కూడా నున్నాడు 

7 అట్లుచ్చరించుచున్న సృృల్షని పరమాత్మ మరల తానే ధరించుచున్నాడు | 
గనుక సమస్తమునకూ మొదలు, చివర కూడా ఆయనయే 


8,9. చల్లదనము మరియు రాకత్రి అను రెండునూ स) నశించి 
ప్రళయస్థితిలో నుండుటను గూర్సి తెలుపును. ఇదియే అసత్‌ అనియు 
నిద్రయనియు చెప్పబడినది. సృష్టి ఎ స్థితిలోనున్ననూ ప్రళయమే అన్ని టికి 
దివరిస్థితి. అదియే చల్లదనముగా, రాత్రిగా ०602456. భగవంతుడు ఆ 
రెండంటియందునూ తానే యుండి జీవులకు (७०९०००२ కల్పించుచున్నాడు. 


98. 2 అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్రమిణాం వరః 
విద్వత్తమో వీతభయః పుణ్యగశ్రవణ కీర్తనః ॥ 


ప్రతిపదార్థము :- 1. అక్రూరః = క్రూరుడు కానివాడు, 2. పేశలః = 
మృదువుగా మధురముగా నుండువాడు, 3. దక్షః = సామర్థ్యము కలవాడు 
4. దక్షిణః = యజ్ఞమునందు పంచిపెట్టబడు దక్షిణ 5 క్షమిణాంవరః 

క్షమించు వారియందు శ్రేష్టుడు, 6. విద్యత్తమః = తెలిసినవారిలో గొ 
వాడు,. 7. వీతభయః = భయమును పోగొట్టువాడు, 8. పుణ్యశ్రవణ కీర్తనః ` 


రహస్య ప్రకాశము 293 


= తనను స్తోత్రము చేయువారిని లేక ఆ స్తోత్రమును వినువారిని పవిత్రము 
చేయువాడు. 


తాత్సర్యము :- భగవంతుని క్రూరత్వము తొలగించువానిగా, మధురమైనవానిగా, 
మృదువైనవానిగా ధ్యానము చేయుము. ఆయన అందరికన్నా మించిన 
సామర్థ్యము కలవాడు. యజ్ఞము చివర పంచి పెట్టబడు దక్షిణగా తానే 
యున్నాడు. క్షమించు వారియందు ఉత్తముడు. తెలిసినవారియందు అనగా 
జ్ఞానులయందు శ్రేష్టుడు. ఆయన భయమును తొలగించి తనను గూర్చి 
స్తోత్రము చేయువారిని మరియూ ఆ స్తోత్రములను వినువారిని పవిత్ర 
మొనర్చుచున్నాడు. 


వివరణ :- 1. భగవత్తత్వము నుండి మరుగుపడినవారికి క్రూరత్వము 
కలుగును. కనుక క్రూరత్యము నశింపవలెనన్నచో పరమాత్మను ధ్యానము 
చేయవలెను. క్రూరత్వము చూచువారి దృష్టి యందున్నది కాని పనియందు 
లేదు. ఒకనిని ఆహారము లేకుండా నుంచినచో చూచువారికి అది క్రూరత్యము, 
అదియే తప్పనిసరి కారణములవలన ఒకనిని భోజనమునకు పోనీయక ఆపినచో 
అది క్రూరత్వఃముకాదు. ఆట్లే భగవంతుని దృష్టిలో తప్పనిసరియగు 
కారణములవలన మనము క్రూరముగా వ్యాఖ్యానించునట్టి సంఘటనలు 
జరుగును, కానీ ఈ సంఘటనల వలన బాధపడువాని మనస్సు పరిశుద్ధమగును. 
కనుక అంతర్యామి దృష్టిలో ఇది ఆవశ్యకము కావచ్చును. మరియూ జీవునియందు 
इण తొలగవలెనన్నచో దానివలన కలుగు బాధలు అతనికి తెలియవలెను. 
ఆహారములేక బాధపడిన వానికి మనసు పరిశుద్ధమై తరువాత జన్మలలో 
ఆహారము లేకుండా బాధపడు ఇతరులను చూచినచో వీనికప్రయత్నముగా 
జాలి కలుగును. ఈ జీవి పూర్వజన్మయందలి సంఘటనలు జ్ఞాపకము వచ్చుటచే 
గాక, <€ బాధపడుట వలన తనయందేర్చడిన € ఎదుటివాని 
బాధను - గుర్తింపగలుగుం సామర్థ్యము కలుగును. ఇట్టు గుర్తించుట 
మనస్సుచేతగాక, హృదయము చేత అనుభవముగా గుర్తింపబడును. ఇదియే. 
జాలియనియూ, సానుభూతి యనియూ పిలువబడినది. కనుక జీవులకు ఇట్టి 
సామర్థ్యము కలుగవలెనన్నచో ముందరి జున్మల అనుభవములు ఆవశ్యకములు. 
దీనిని తెలిసిన వానికి సంఘటనలు అన్నియు జీవులకు శిక్షణములే యగుచున్నవి. 


| 294 విస్టు సహస్ర నామము 
| ॐ 


2. భగవంతుడు కళలద్యారా తెలియబడుచున్నాడు. లలితకళలు 
భగవంతుని సులభముగా చేరుటకు మార్గములు. వానివలన మనస్సు లలితమై 
మధురముగా నగును. ఇట్లు సున్నితత్వము మనస్సునకు నారాయణుడే 

కలిగించుచున్నాడు. 


3,4. ఇంతకు ముందు చెప్పబడినవి. 


5,6,7,8. క్షమించుట దెవలక్షణము. విషయములను తెలియుట 
వలన పండితుడు కావచ్చును కాని భగవంతుని చేరుటకు అది చాలదు. 
క్షమించువాడు తనయందు అపచారము చేసినవారిని (ప్రేమగా చూచుచున్నాడు 
గనుక భగవంతునితో సమానమగుచున్నాడు. పండితులు ఈర్ష్య, అసూయ, 
ఇతర పండితులను ద్వేషించుట, క్రోధము పొందుట, మొదలగు వికారములకు 
లోనగుచున్నారు గాన్ని క్షమాగుణము గలిగిన సజ్జనుడు అట్టి వికారములకు 
లోనుగాడు. అట్టి .సజ్ఞనులు నిరంతరము ఆ నారయణుని కీరించి స్తోత్రము 
చేయుదురు... అట్లు స్తోత్రములు చేయుటవలన వారి మనస్సు అప్రయత్నముగా 
నారాయణుని యందుండును. అంతేగాక ఆ స్తోత్రములను విను వారికి 
సబాతము జ & అనుభవమును కలిగించుచున్నారు. నారాయణుడు తన 
నామముగా కూడా నున్నాడు గనుక ఆ శబ్దమునుచ్చరించిన వారియందును 
మరియు వీనువారియందును శబ్దస్వరూపుడుగా నున్నాడు. అట్లు తన స్వరూపము 
జీవులయందు కఫిపించును గనుక వారికి భయయము తొలగిపోవుచున్నది 


99. శ జఉత్తారణో దుష్బృతిహా పుణ్యో దుస్స్వష్ననాశనః 
అంబో రక్షణ స్సంతో జీవన పర్వవసితః || 


ప్రతిపదార్థము :- ఉత్తారణః = జీవులను మోక్ష పితిలోనికి ఉదరించువాడు 
2. దుష్బృతిహాః = చెడు పనులను నశింపచేయువాడు. 3 పుణ్యః = మంచి 
పనుల రూపమయినవాడు, 4 దుస్ఫాష్న నాశనః = చెడుకలలను నాశనము 
చేయువాడు, 5. వీరహాః = వీరులను చంపువాడు, 6. రక్షణః = రక్షణ 
కలిగించువాడు, 7. సంత? = సజ్జనుల. కొరకు 8. జీవనః = జీవనము, 
9. పరి అవస్థితః = చిట్టచివరకు జరిగినది. 


రహస్థ్టూ (పకాశము 295 


తాతృర్యవరు. :- పరమాత్మ బెడ్డ. పనులను తన మంచి పనుల రూపమున 
నశింప చేయుచూ జీవులను మోక్ష స్థితిలోనికి పంపువాడు. చెడు పనులను 
నశింపచేసి రాక్షసవీరులను సంహరించి సత్కర్మ ఫలితములను మరియూ 
సత్సురుషులను రక్షించువానిగా, జీవనమే తానైనవానిగా ఇతరుల ఆలోచనలకు, 
పనులకు ఫలితముగా వారికీచ్చు జీవనము తానేయైనవానిగా, ధ్యానము 
చేయుము. 


వివరణ :- 1. సంసారమనునది ఒక పెద్ద సముద్రమువంటిది. మన 
కోరికలు మరియూ అభిప్రాయములే పెద్ద కెరటములై నావలను అందలి 
వరానవులనూా ముంచివే వంగలిగిభయుండుంను. దీనినుండి వరాన వుని 
రక్షింపగలిగినవాడు నారాయణుడొక్కడే. అతడు జీవునికి ఆత్మ వికాసము 
కలిగించి ఉద్దరించును. 


2. చెడ్డ పనులు చేయుటయనునది సంసారమున బిక్కు కొనుటవలన 
కల్పింపబడుచున్నది. అట్టి బుద్ది పోవలెనన్నచో జీవునియుందు వాని 
సంకల్ఫ్సమునందు నారాయణుడు దిగిరావలెను. అనగా నారాయణుని సంకల్పము 
మనయందు వాని స్మరణగా మేల్కొనును. ఒకసారి పుట్టిన తరువాత వ్యాపించుట 
దాని లక్షణము. నారాయణుని స్మరణ మనస్సునందు బస్తరించుచున్నకొలది 
దుష్టబుద్ద దమింపబడుచుండును. ఇటుల తన యందలి దుష గుణములు 
దమింపబడుట వలన జీవుడు చెడ్డపనులను చేయుటకు కారణములను 
నశింపచేసుకొనుచున్నాడు | 


3. అట్లు మనస్సునందు నారాయణుని స్మరణ మేల్కొనినవారికి 
అప్రయత్నముగా మంచి పని చేయవలెనని బుద్ది పుట్టును. క్రమేణా అట్టి 
మంచి పనులు ఎ ప్రతిఫలము అక్కరలేక చేయు స్థితి వచ్చును. 


4. చెడ్డ కలలు చెడు తలంపులు కోరికల వలన కలుగును. భగవంతుని 
స్మరణ కలిగిన వారికి అట్టి తలంపులుండవు గనుక చెడు కలలురావు 

5. దుర్మార్గులైనవారు ఒక్కొక్కసారి బలమైన వారిగా వీరులుగా నుందురు. 
ఇది ఇతరులలోనున్న సద్గుణములను తీర్చిదిద్దుటకే. దుష్టులైనవారు వీరులై 
విజృంభించినచో బలహీనులైన సజ్జనులు తప్పని సరియై భగవంతుని తలచెదరు. 


296 విష్ణు సహస నామము 


వారిలో రావలున మార్పులు వచ్చిన తరువాత నారాయణుడు వీరులైన 
దుష్టులను సంహరించును 


6. రక్షణ యనునది ఊహయేకాని సత్యము కాదు. ఎవరికెపుడు ఏది" 
జరుగవలెన క్రమము ననుసరించి జరుగుచునే యుండును. అవియే కర్మ 
ఫలితములు దుష్మ్కర్శ్మలాచరించుట మూని సత్మ్కర్శ్మలాచరించువారికి వారి సత్మర్శయే 
నిజమైన రక్షణ. కనుక మనము చేయు మంచిపనుల రూపమున నారాయణుడే 
మనకు రక్షణ కల్పించుచున్నాడు. 


7,5. ముంచివారి జీవనము వారికి సంకల్సవయు లేకుండ గనే 
నద్దించుచున్నది. అనగా వారికి జీవించుట సంకల్పము గాక సత్మర్మయే 
సంకల్పము. అట్టివారు సత్కర్మ కొరకు జీవించుదురు. సత్కర్మ భగవంతుని 
స్వరూపము కనుక వారి జీవనమే నారాయణుని రూపము. 


9. నారాయణుడు కర్మ ఫలితములుగా జీవులలోనికి అవతరించును. 
పనులు వాటి ఫలితములు జీవుని మనస్సు పరిశుద్దము చేసి పవిత్రము 
చేయును మనస్సునందలి దుష్టలక్షణములు తొలగి సత్మర్మయందు అభిలా 
కలిగించును. అట్టి అభిలాషగా భగవంతుడే జీవుల మనస్సులలోనికి 
దిగివచ్చుచున్నాడు కనుక పనులు వాటి ఫలితములు మున్నగు వాని రూపమున 
నారాయణుడే యున్నాడు 


100. క్ల అనంత రూపో2నంత శ్రీర్ణితమన్యుర్భయాపహః 
చతురశ్రోగభీరాత్మా విదిశో వ్యాదిశోదిశః ॥ 


ప్రతిపదార్థము ~ 1. అనంతరూపః = అనంతమయిన రూపములు ` 
కలవాడు, 2. అనంతశ్రీః== అనంతమయిన వెభవము కలవాడు. 3 జితమన్యుః ` 
కోపమును జయించినవాడు, 4 భయాపహః = భయమును పోగొటువాడు 
5. చతురస్రః = చతురస్రము, 6 గభీరాత్మా = గంభీరమయిన ఆత్మ 
కలవాడు, 7. విదిశ = దిశలయందలి అంతర్జిశలు, 8. వ్యాదిశః = 
అనేకదిక్కులుగా ' వ్యాపించినవాడు, ' 9. దిశః = దిక్కులు. = 


రహస్య ప్రకాశము 297 


తొత్సర్యము :- నారాయణుని అసంఖ్యాకమైన రూపములుగా, వైభవము 
గలవానిగా, జీవులలోగల కోపమును జయించినవానిగా ధ్యానము చేయుము. 
చతురస్రమై, భయమును పోగొట్టు లోతైన ఆత్మ గలిగి, అన్ని దిశలయందు 
వ్యాపించి, అన్ని దిశలయందు, అంతర్జిశలయందు వ్యాపించుటయే గాక, 
అన్ని దిక్కులకు తానే దిక్కుగా నుండువాడు. 


వివరణ :- 1. సృష్టియందు ప్రారంభమునుండి అంతము వరకూ అనేక 
రూపములు పుట్టి నశించుచున్నవి. ఈ రూపములు ఒక రూపమును హోలి 
మరియొక రూపముండదు, అనగా రూపములన్నియూ ఎన్ని పుట్టుచున్ననూ 
దేనికది రెండవదానినుండి వేరుగా నున్నది. ఈ రూపములన్నియూ పరమాత్మ 
యొక్క వ్యక్త రూపములె. 


2. అట్లే సృష్టియందు సంపదలు, వైభవములు అనంతములు అనగా 
తరుగనివి. పాడి, పంట, ఫలములు మున్నగునవి జీవులకు సంతోషముకలిగించు 
నిజమైన సంపద. ఈ సంపదల రూపమున, వెభవముల రూపమున భగవంత్తుడే. 
యున్నాడు. | | 

3. కోపము అసురలక్షణము. అనగా జీవునియందు అహంకారముగా 
పనిచేయుచుండును. జీవప్రజై నీచలోకములలో నున్నప్పుడు కోపము మున్నగునవి 
కలుగును. అంతర్యామిని తనకు. కోపము కలిగించు కారణమునందు స్మరించినచో 
కోపము తొలగిపోయి పరమాత్మ నిలుచును 


4. అట్లు స్మరణ అంతర్యామియందు నిలిచినవారికీ కోపముతో బా 
భయము కూడా తొలగిపోవును. అనగా భయపడవలసిన కారణము కనిపంచదు 


5. చతురస్రము (Square) ధ్యానము చేసినవారికి అభయము, రక్షణ | 
కలుగును. మనస్సును నాలుగు వాక్కులుగా. ధ్యానము చేయుటకు ఇదియే 
సాధనము. అవి పర, పశ్యంతి, మధ్యమ, మరియు వైఖరీ వాక్కులు. అవి 


ఈ २७०८ (<> మూలలపై నిలిచియున్న విధముగా ధ్యానము చేయవలెను 
Square standing on one of its corners with. its . diagonals 


j0ined.ఇదిటేం ఇంద్రుని వజ్రాయుధముగా చెప్పబడినది పురాతన 
దేవాలయములపై అనేక చిత్రమైన రీతులలో ఇది చెక్కబడి భక్తులకు అభయము 


298 విష్ణు సహస్రనామము . 


రక్షణ, కలిగించినది. కొన్ని దేవాలయుముల పునాదుల ०५००८६०, 
దేవతావిగ్రహముల ప్రాణప్రతిష్టయందు ఈ యంత్రము స్థాపన చేయబడును. 
అట్టి దేవాలయములను దర్శించువారికి అభయము, రక్షణ కలుగును. 


6. జీవునియందు లోతైన అంతరము గలదు. ఈ అంతరమే జ్ర 
అ్రజ్ఞ. ఈ జీవ ప్రజ్ఞయందు మిక్కిలి లోతుగా లేక సూక్ష్మముగా అంతర్యామి 
యున్నాడు. ఈ అంతర్యామి అంశయే జీవునికి బ్రహ్మాండమునందలి 
అంతర్యామితో అనుసంధానము కలిగించుచున్నది. 


7,8,9. హృదయమున తానను కేంద్రమునుండి తూర్సు దిశగా 
తిరిగియుండి, ముందు వెనుకలు, ఎడము, కుడి అను జంటలను కలుపుచూ 
చోటులోనికి వ్యాపించిన అనంతమైన రెండు రేఖలను ఊహించుకొనవతెను, 
అవి రెండునూ హృదయమునందు ఒకదానినొకటి ఖండించుకొనును. అట్లు 
ఖండించుకొనునప్పుడు అక్కడ నాలుగు సమాన కోణము లేర్పడుచున్నవి. 
They form as cross, cutting at least and streatching into four 
directions of East and West, and North and South ఈ నాలుగు 
సమకోణములలో ఒక్కొక్క దానిని రెండు సమభాగములుగా ఖండంచుచున్న 
మరిరెండు అనంతమైన రేఖలను ఊహించుకొనవలెను. అవి ఈశాన్యము, 
వైబుతి అట్లే వాయువ్యము, ఆగ్నేయములను కలుపుచున్న అనంతమైన రేఖలు. 
ఇవి కూడా హృదయమునందే మొదటి రెండు ఖండించుకొను బిందువునందే 
ఖండంచుకొనును. ఇట్లుతనచుట్టూ నున్న చోటును ఎనిమిది సమభాగములుగా 
విభజించిన ఊహారేఖలను దిశలు, విదిశలు అందురు. మిట్టమధ్యాహ్నము = 
నడినెత్తిపై సూర్యుడుండు బిందువు నుండి అర్థరాత్రి 12 గం భూమి క్రింద 
సూర్యుడుండు బిందువు వరకూ ఒక అనంతమైన రేఖను ఊహి ౦చుకొన్నచో 
అది కూడా తన హృదయమునందు మొదట చెప్పబడిన న్మానమునందే 


kt 


ఖండించుకోొనును. A vertical line: passing through centre of head, 
through least and joining centre of earth and extend infinitely. 
< రేఖలను వ్యాదిశలందురు. ఈ యం త్రమును, లేక రేఖల రూపమును 
కన ` హృదయమునుండి ` అనంతమైన విశ్వములోనికి వ్యాపించు విధమును 
ध ॐ అప్రయత్నముగా అంతర్యామి ప్రజ్ఞయందు మనస్సు ' 


రహస్య ప్రకాశము 299 


నిలచును. ధారణ, ధ్యానము, సమాధి అను మూడింటివలన ఈ స్థితి 
జీవులకు సాధ్యమగుచున్నది. 


101. 8॥ అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః 
జననో జనజన్మాది ర్భీమో భీమ పరాక్రమః ॥ 


ప్రతిపదార్థము :- 1. అనాది? = ప్రారంభము లేనివాడు, 2. భూర్‌భువః 
= మొదటి రెండు లోకములు, 3. ©&)६ = లక్ష్మీదేవి 4. సువీరః = 
గొప్పవీరుడు, $5. రుచిరాంగదః = కాంతివంతమైన, ఆభరణములు 
ధరించినవాడు, 6. 2०8 = పుట్టుక 7. జనః = జనులు 8. జన్మాది 
= భూతముల పుట్టుకకు మొదలు, 9. భీమః = భయము కలిగించువాడు, 
10. భీమ పరాక్రమః = భయము కలిగించుకార్యము కలవాడు. 


తాత్పర్యము :-. పరమాత్మను అన్ని భూతముల పుట్టుకకూ ప్రారంభకునిగా, 
తనకు తాను ప్రారంభము లేనివానిగా లక్ష్మిగా; సయముగా ప్రకాశించు 
ఆభరణములు ధరించిన గొప్ప వీరునిగా, సమస్తమునకు మొట్టమొదట వానిగా, 
మరియు పుట్టుకలకు కారణమైనవానిగా ధ్యానము చేయుము. ఆయన రూపము 
భయము కలిగించును. ఆయన భయంకరమైన పరాక్రమము కలవాడు. 


వివరణ :- 1. ప్రారంభమగుట, అంతమగుట అనునవి సృష్టియందలి 
విషయములు, నారాయణునకు ఇవి రెండునూ లేవు. 

2, ముల్లోకములలో మొదటి రెండు లోకములు భౌతిక, శక్తిమయ 
లోకములు ఇవి రెండునూ పరమాత్మ వైభవమును భౌతికముగా వ్యక్తము 
చేయును. భౌతిక సృష్టి మార్పులు చెందుచూ ఆస్థిరముగా నుండును. ప్రతి 
క్షణముననూ కణములయందు, అణువులయందు అనేకమయిన మార్పులు 
సంభవించుచున్నని. ఈ చూర్చులవలన ప్రకృతి వుంనోహరవుుగా, 
శోభాయమానముగా నుండి జీవులకు ఆహ్లాదము కలిగించుచున్నది. ఇదియే 
పరమాత్మ యొక్క మహిమ. మొక్క పూవుగా వికసించి పరిమళము వెదజల్లి 
०5०८००4 దినము రాలిపోవుచుండగా, - మురల మురియొక : పుష్పము 
వికసించుచున్నది. ఇట్లు క్షణక్షణమునకూ అనేక మార్పులు జరుగుచున్నను 
ప్రకృతి సౌందర్యము చెడక అట్లే నిలిచి భగవంతుని మహిమను చాటుచున్నది. 


300 విష్ణు సహస్ర నామము 


६ 


ర నుండ 5 వరకు :- ఇట్లు ప్రకృతివలన మనకు ऊ 6०६०९८६ 
భగవంతుని అస్తిత్యమే లక్ష్మియని చెప్పబడినది. లక్ష్మియనగా ధనము, నగలు, 
ఆస్తులు మున్నగునవికాదు. బంగారము, నగలు, ఆభరణములు అనునవి 
లక్ష్మీ స్వరూపములని భావింతురు. అవియాభరణములగుట సత్యమే 
` కొవచ్చునుగాని ఆయాభరణములు భౌతికములు మాత్రమే. నిజమయిన 
ఆభరణములు మంచివాని సద్గుణములు. అవి వాని పరోక్రమున కూడా 
ప్రకాశించుచుండును, కనుకనే నారాయణ కవచమునందు “భూషణాయుధ 
లింగాఖ్యాధత్తే శక్తీ! స్వమాయయా” (పరమాత్మ భూషణములు, ఆయుధములను 
బర తన మాయచేత తన శక్తినే ధరించుచున్నాడు) అని కీర్తింపబడినది. 


6. సమస్తమూ నారాయణునినుండి పుట్లుచుండుట వలన ఆయన 
జగత్తునందు పుట్టుట యను ధర్మముగా మేల్కొని యున్నాడు 


7,56. జననమూ మరియూ దానికి కారణము అను రెండునూ 
బ్రహ్మలోకములనుండి గర్భథధారణము వరకూ పనిచేయుచున్నవి. అనగా బ్రహ్మ 
ఎట్లు సృష్టించుచున్నాడో, అట్లే భౌతిక तदै కూడా జరుగుచున్నది. కాని 
బ్రహ్మకు తాను సృష్టించుచున్నానన్న భావము లేదు 


9. నారాయణుడు భౌతిక లోకములయందు మాత్రమే నివసించువారికి 
భయము కలిగించుచున్నాడు. అనగా జీవులు నిత్య జీవితమునందలి 
నంఘుటనలను గూర్చి, వానికి కారణములు పెలోకములలో నున్నవని తెల 
తమ జీవితమును తదనుగుణముగా మలచుకొననిచో వారికి ఆ సంఘటనలు 
భయకారణములగును. | 


10. అట్లు తన జీవితము క్రమశిక్షణతో సరిదిద్దుకొననివానిని 
నారాయణుడు తన పరాక్రమముతో శిక్షించి సరిదిద్దును. 
102. $l ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః 
__ ఊర్థ్యగః సతృథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 
ప్రతిపదార్థము :- 1. ఆధారనిలయః = 'ఆధారమే < నిలయముగా | 
గలవాడు, 2. ధాతా = సృష్టికర్త 3. పుప్పహాసః = పుష్పముల వికాసమే 


రహస్య ప్రకాశము 301 


తన చిరునవ్వుగా గలవాడు, 4. ప్రజాగరః = సమస్తమునందు ఎల్లపుడూ 
మేల్కొని యుండువాడు, 5. ఊర్థ్వగః = పైకి ప్రయాణము చేయవాడు, 
6. సత్పధాచారః = మంచి మార్గమే తన ఆచారముగా గలవాడు, 7. 
ప్రాణదః = ప్రాణశక్రి నిచ్చువాడు, 8. ప్రణవః = ఓంకారము, 9. పణః 
= మూల్యయు. 


తౌత్పర్యవయు :- నారాయణుని, ఈ సృష్టి ఆధారమే తన నివాసమైన వానిగా, 
మరియూ అన్ని లోకములకూ ఆధారముగా; ధ్యానము చేయుము. పుష్పము 
నికగించుటవంటి తన చిరునవ్వుతొ సృష్టిని భౌతిక లోకముల లోనికి 
వ్యక్తీకరించువాడు. అన్నిటియుందు నిరంతరమూ మేల్కొని యుండువాడు. 
జీవులలో మంచిపనులు చేయు ఆచారమే తన మార్గముగా పైకి ప్రయాణము 
చేయువాడు. ప్రాణశక్తి నిచ్చువాడు. శ్యాసను, వాక్కును సృష్టియొక్క మూల్యమును 
కూడా నిచ్చువాడునై యున్నాడు. 


వివరణ :- 1. జీవునికి వెన్నెముక చివరనున్న వూలాధారమే 

ఆధారమైయున్నది. అణువునందునూ, కణములయందునూ వాటి కేంద్రమే 

(న్యూక్లియస్‌) ఆధారమై పనిచేయుచున్నది. సూర్యుడు ఈ సౌర మండలమునకు 

ఆధారము. మన పాలపుంత యందలి తారలకు మూలా నక్షత్రమే ఆధారము. 

ఈ సృష్టి మొత్తమునకు మూలప్రకృతి ఆధారమై యున్నది. ఇవి యన్నియూ 

పరమాత్మకు ఆధారములు. అనగా నారాయణుడే ఇవి యన్నియూ వ్యక్తమగుటకు 
రమై యున్నాడు . 


23 పూవు వికసించుట సృష్టికి మూలముగా పురాణములయందు 
వర్ణింపబడినది. బ్రహ్మ పద్మమునుండి పుట్టినాడు. ఆ పద్మమునకు మూలము 
నారాయణుడు. అనగా పూవువికసించుటయే (బ్రహ్మయొక్క తత్వము. పూలు 
నికసించుట, గింజ మొలకెత్తుట మున్నగునవి గమనించినచో, విశ్వమునందు 
బ్రహ్మ నిర్వహించు కార్యక్రమము తెలియును. ఈ ప్రజ్ఞయే విశ్వమునందు 
"తారలు గుంపులు గుంపులుగా పుటి వెలుగుటకు కారణమగుచున్నది. కనుకనే 
తారల గుంపులు, మరియూ జీవుని వెన్నెముక యందలి కేంద్రములు 
పద్మములుగా వర్ణింపబడినవి 


302 విష్ణు = = నామము 


4. నిద్ర భౌతిక, మూనసిక మరియు ఇంద్రియముల సితులకు 
వర్తించును. కాని జీనిలోనున్న అంతర్యామికి నిద్రలేదు. నిజమునకు నిద్రయనగా 
పై మూడును జీవునిలో కరగి ఆత్మగా మాత్రమే మేల్కొని యుండు స్థితి. 
కనుక నారాయణుడు జీవులు నిద్రించుచున్ననూ తాను వారి యందు మెల్కొనియే 
యున్నాడు. 

5. అణువులయందు, కణములయందు అంతర్లీనమై యున్న దైవ ప్రజ్ఞ 
చైతన్యము పొంది పశువులుగా, మానవులుగా, మేల్కొనుట్లకై చేయు ప్రయాణమే 
ఊర్ధ్వగమనము. మానవునియందు ఇది కాలక్రమమున మేల్కొని పైకి ప్రయాణము 
చేయును. ఇట్లు అణువులనుండి పరమాత్మ వరకూ ప్రజ్ఞచేయు ప్రయాణమే 
ఊర్థ్వ గమనము లేక ఉత్తరాయణము పరమాత్మ నుండి సృష్టిగా దిగివచ్చు 
ప్రయాణమే అధోగమనము లేక దక్షిణాయనము. ఆ రెండును కలిపినచో ఒక 
అయనమగును. ఇదియే పరమాత్మయొక్క ప్రయాణము. అనగా జలములుగా 
నున్న ప్రజ్ఞచేయు ప్రయాణము గనుక నారముయొక్క ఆయనము అని 
చెప్పబడినది. ఇట్లు ప్రయాణము చేయు ప్రజ్ఞటేం నారాయణుడు. 
నారాయణుడు, ప్రజ్ఞయొక్క ప్రత్యేకతలు నశించి అంతయు ఒకే అనుభూతిగా 
కరిగియున్న మహాప్రజ్ఞ గనుక, జలస్థితిలో నున్న ప్రజ్ఞగా వర్ణింపబడినాడు 
ఆ నీటియందు తేలుచున్న పెద్దవి చిన్నవి మరియు అనేక రూపములుగా 
నున్నవియగు మంచు ముక్కలే జీవులు. వీరు మరల పరమాత్మలోనికి జలములుగా | 
కరగిపోయి తమ ప్రత్యేకతలు అంతర్యామియందు కరగించుకొను ప్రయాణమే. 
ఊర్థ్వగమనము. అట్లు జీవులుగా ప్రయాణము చేయుచున్నవాడు నారాయణుడు 


6. మంచిపనులనగా మనస్సును వికసింపచేసి క్రమశిక్షణలో నుంచునవి 
సూర్యోదయమునకు పూర్వమే లేచి స్నానముచేసి దెవ ప్రార్థన చేయుటవలన 
మనస్సు దినమంతయూ ప్రసన్నముగా నుండును. ఉద్వేగములకు లోనగుట 
తగ్గును. మరియూ ఉదయముననే కొంతసేపు సదధ్ధంధపఠనము చేయుటవలన 
మనస్సు ఉల్లాసమై దినమునందు తన కర్తవ్యమును నిర్వహించుటలో శ్రమ 
తెలియకుండా ఆనందముగా పనిచేసుకొన గలుగు సౌలభ్యము మనస్సు. 
కలవడును.. సాయంత్రము మరల ఇట్టి కార్యక్రమమే నిర్వహించుట వలన 
దినమునందలి పన్గుల భారముచే ఉత్సాహము తగ్గిన మనస్సు మరల తేజోవంతమై 


రహస్య ప్రకాశము 303 


సన్నమగును. దాని వలన రాత్రి నిద్రపట్టకుండుట, కలతనిద్ర భయముగన 
కలిగించు కలలు మున్నగునవి తొలగిపోయి చక్కని సుఖనిద్ర కలుగును. అద్దే 
పూజు ఆహారము నియమిత వేళకు తీసుకొనుట, ఆరోగ్యవంతమైన ఆహారము 
తీసుకొనుట, ప్రతిదినము నియమిత వేళకు నిద్రలేచుట మరియూ పరుండుట 
అనువానివలన భౌతికదేహము ఆరోగ్యవంతమై నిలచును. యోగసాధనకు ఈ 
రెండును అత్యావశ్యకములే. భౌతిక ఆరోగ్యములేని వానికి మానసికముగా ఎంత 
ఉల్లాసముగా నున్ననూ అనారోగ్యము మనస్సును చికాకుపరచి క్రీందికు 
దిగలాగుచుండును. యివియే పతంజలిచే యమము, నియచుము అను 
మొదటి రెండు అంగములుగా చెప్పబడినవి కనుక యిట్టి క్రమశిక్షణతో 
కూడిన కార్యక్రమమును సదాచారము అందురు. భారతీయ జీవిత విధానము 
ఇట్టి సదాచారములతో కూర్పు చేయబడి యోగ సాధన అందరిక్‌ 
అప్రయత్నముగా జరుగునట్లు ఎర్పాటు చేయబడినది. కలి దోషము సోకిన 
కొందరు ప్రబుద్ధులు కొన్ని దురాచారములను వినియందు చొప్పించుట, 
దురాకాఖ్యానములు చేయుట సంభవించెను. కాని విజ్ఞాలైన వారు చురల 
ప్రమాణ గ్రంధములైన వేదములను, పురాణములను, జఉపనిషత్తులనూ 
ఆశ్రయించి, తమ వివేకమునుపయోగించి ఎప్పటికపుడు ముళ్ళ తీగెల వంటి 
దురాచారములను ఖండించి, మరల సదాచారములతో కూడిన పూల బాటను 
నిర్మించుకొనవలసియుండును. ఇట్టి సదాచారములతో కూడిన మంచి మార్గమే 
నారాయణుడు | | 


7. ప్రాణశక్తి వలన మనలో ఉచ్చాాస నిశ్వాసములు ఎర్చడుచున్నవి 
మనలో శ్యాసగా తెలియబడుచున్న స్పందనమును ధ్యానము చేయు మనస్సు 
ప్రాణశక్తిగా పని చేయుచున్న అంతర్యామి యందు  లీనమగును. ఆయన 
వలననే జీవులకు శ్యాస ఎర్పడుచున్నది | 


8. అట్లు ప్రాణశక్తిని శ్యాసగా ధ్యానము చేయునప్పుడు “సోహం 
అను మంత్రము శ్యాసయందు పుట్టును. శ్వ్యాసయందు ఈ మంత్రము 
అంతర్లీనముగా పని చేయుచున్నది. శ్వాసలోపలికి తీసుకొనునప్పుడు 
ఊపిరియందు “సో అను శబ్దము ఆజ్ఞాతముగా పుట్టును అల్లే శ్వాస | 
బయటకు విడచునప్పుడు “హం” అను శబ్ధము అజ్ఞాతముగా పుట్టుచున్నది. 


304 విష్ణు సహస్ర నామము 


59 


ఈ రెండింటిని కలిపినచో “సోహం' అను మంత్రము మన యందు 
మేల్కొనుచున్నది. ఈ “సోహం” అను మంత్రమే తండ్రి నుండి కుమారునకు 
ఉపదేశింపబడి కుమారుని యందు మేల్కొనుచున్నది. ఈ ఉపదేశమునకు 
తల్లియే ద్యారమగుచున్నది. ఈ మంత్రమునందు “సి కారము పురుషబీజము. 
హ కారము స్త్రీ బీజము. ఈ రెండిటి యందు ఇమిడి యున్న “ ఓం” 
కారము తల్లీ దండ్రుల దాంపత్యము యొక అనుభూతియై కుమారునిగా దిగి 
వచ్చుచున్నది. ఒక జీవినుంచి మరియొక జీవి దిగివచ్చుటకు ఈ “ ఓం” 
కారమే మూలకారణమగుచున్నది. మండుచున్న ఒక పుల్ల మరియొక పుల్లను 
వెలిగించుచున్నపుడు జరుగు పోషమును గమనించినచో తండ్రి తేజస్సు 
నుండి కుమారుని తేజస్సు పుట్టుట యందలి రహస్యము తెలియును. ఇట్లు 
ఒక. వెలుగు నుండి ఇంకొక వెలుగు" వెలిగింపబడుటకు మూలకారణముగా 
పని చేయుచున్న నిజమైన వెలుగే “ ఓం” కారము. ఇది అన్ని జీవుల 
యందునూ ప్రాణుల యందునూ, అణువులయందునూ వేరువేరంగా 
ప్రకాశించుచున్ననూ అవ్యక్తముగా అంతయూ ఒకే మహా తే జస్సుగా వెలుగు 
చున్నది. అట్లు చోటు నందు అంతర్హీనముగా ఉచ్చరింపబడు “ ఓం” 
కారమే జీవులందరి యందునూ వేరువేరుగా ప్రతిధ్యనించుచుండుట వలన 
అనేకములైన “ఓం” కారములుగా, తేక “నే నను ప్రజ్ఞలుగా 
భాసించుచున్నది. 


9. మూల్యము అనునది ఒక వస్తువు యొక్క ప్రయోజనముపై నాధారపడి 
యుండును. అనగా అది కలిగించు సుఖశాంతులు లేక భౌతిక అవసరములైన 
ఆకలి దప్పులు మున్నగునవి నివారించుటపై దాని విలువ ఆధారపడి యుండును. 
కానీ ఈ ప్రయోజనములు మున్నగునవి వస్తువుల యందు పరమాత్మచే 
కల్పింపబడుచున్నని కనుక అన్నిటీకిని నిజమైన మూల్యము భగవంతుడే అనగా 


అన్ని వస్తువులునూ అంతర్యామితో సమానమైన విలువ కలిగినవియే అగుచున్నవి. 


103. 21|| ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్రాణజీవనః 
. తత్తంతత్త్య విదేకాత్మా జన్మ మృుత్యుజరాతిగః ॥ 


రహస్య ప్రకాశము 305 


>~ ==> :- 1. ప్రమాణం = సరియైన కొలత, 2. ప్రాణనిలయః 
= ప్రాణస్సందనకు స్థానము, 3. బ్రాణభ్ళృత్‌ = ప్రాణ సృందనము భరించువాడు, 
4. ధ్రాణజీవనః = ప్రాణస్ప్సందనమే జీవనమైనవాడు, 5. ९० = అది 
అని పిలువబడునది, 6. తత్త(విత్‌ = అన్నిటియందలి అది అని పిలువబడు 

దానిని తెలిసినవాడు, 7. +) = ఒక్కటియైన ఆత్మగలవాడు, 8. జన్మ 
మృత్యుజరాతిగః = పుట్టుక, చావు మరియు ముసలితనము అను వాటిని 
దాటినవాడు. 


లౌత్సర్యవరు :- భగవంతుని సరియైన కొలతగా, ప్రాణస్పందనకు స్థానముగా 
ధ్యానము చేయుము. ఆయన వున యందలి ప్రాణస్పందనముగా ఆ 
స్పందనమును భరించువానిగా వురియలూ ఆ స్పందనమునందలి 
అంతరాత్మగానున్నాడు. ఆయన “అది” అని పిలువబడునదిగా చరియూ 
“అది” అని పిలువబడు వాని నన్నింటిని తెలుసుకొనిన వానిగా నున్నాడు. 
కనుక పుట్టుకను చావు మరియూ ముసలితనమునూ దాటుచున్నాడు. 


వివరణ :- 1. నిజమయిన ప్రమాణము లేక కొలత ఎ వస్తువు నైనను 
కొలువగలిగియుండును. అనగా సృష్టి యందలి సమస్త వస్తువులనూ దానిలో 
ఇమిడి పోవలసియుండును. అట్టి కొలత ఈ సృష్టిని భావన చేయగలిగిన 
మహా మనస్సు. దానినే “బ్రహ్మ అని కూడా పిలుతురు. బ్రహ్మ యనగా 
సృష్టిని భావించువాడు. బ్రహ్మనుండి భౌతిక సృష్టి వ్యక్తమైనది కనుక ఆయన 
ఈ సృష్టికి కొలత లేక ప్రమాణము. అల్లే ప్రతివాడునూ తన మనస్సునందలి 
విషయములకు ప్రమాణమగుచున్నాడు. ఇందరి రూపమున నిజమైన ప్రమాణము 
వీటన్నిటిలో నున్న నారాయణుడే. 


2. జీవము “ఓం” కారము నుండి పుట్టును. ప్రాణశక్తి “సోహం 
నుండి పుట్టును. ప్రాణస్పందనమనగా ` ఓం” కారముగా నున్న తేజస్సు. 
అనగా తేజస్సు భౌతిక శక్తిగా వ్యక్తమగుచుండగా “ఓంకారము మాత్రము 
నిశ్చలమై, స్పందనలకు అఆతీతమై యుండును. అనగా అన్ని శక్తులు ˆ“ &0 ` 
కారము నుండి పుట్టునేకాని “ఓం” కారమునకివి ०६००९०9. దీనియందున్న 
అన్ని వర్ణములు, శక్తులు కలిసిపోయి నిశ్చలత్వము నందును. అక్కడ సమస్తము 


306 । విష్ణు సహస్ర నామము 


కలిగియుండి పరిపూర్ణముగా నుండును. దీనినే పూర్ణమందురు. నారాయణుడు 
యిట్టి లోకమందు ఉండునని చెప్పబడెను. 


3. కనుక, ప్రాణశక్తి యనగా “ ఓం” కారమే తన శక్తిగా మన 
శ్యాసయందు మేల్కొనుచున్న మహాశక్తి. దీని వలననే “సోహం” అను మంత్రము 
మనయందు పుట్టి మనచే శ్వాస తీయించుచూ మనలను చైతన్యవంతులుగా 
చేయుచున్నది. కనుక ఈ ప్రాణశక్షిగానున్న భగవరితుడే మన శరీరమును 
భరించియున్నాడు. 


4. మనయందు జీవించువాడు అహంకార రూపుడైన జీవుడు. అట్టి 
జీవుడుగా నున్నది ఆత్మ. ఈ జీవితము, అందు జీవించువాడు అను రెండునూ 
సముద్రవు కొరటములవంటివి. అనగా సముద్రమున్నంత కాలము 
కెరటములుండును. నారాయణుడున్నాడు కనుక సృష్ట యుండును. జీవులందరు 
००50८०८०, మరల పుట్టుట అనునవి ఒకదాని వెనుక నొకటి మార్చిమార్చి 
సంభవించుచునే యుండును. కనుకనే సముద్రము నందలి కెరటములుగా 
సృష్టి చెప్పబడినది. నిజమునకు అవి రెండునూ ఒక్కటియే కదా ! కానీ 
రెండుగా కనిపించుట చిత్రము. అదియే. పరమాత్మ సృష్టి. ఇవి రెండునూ 
ఒకటి శాశ్వతము రెండవది దాని ప్రతిబింబము. ఒకటి సత్యము లేక సత్తము 
రెండవది దాని చెదరుబాటయిన రజః తమస్సులు. 

5. మనచే “అది” అని పిలువబడునది, చెప్పబడునదంతయూ 
నారాయణుడే. మనచుట్టూ నున్న వాటిని అదియని, ఇదియని ఫలానా వస్తువని 
చెప్పుదుము. ఇవియన్నియూ పేర్లే తప్ప వస్తువు మాత్రము ఒక్కటే. 

6. అట్లు మనయందు ధ్యానము చేసి “అది, ఇది” అని 


ఎలువబడుచున్న సమస్తమూ  తానేయని తెలుసుకొనువాడు జీవునియందలి 
పరమాత్మ 


7. ఇన్నిటియందునూ నేనే యున్నానని తెలుసుకొనుట వలన 
నారాయణుని సాన్నిధ్యము కలుగుచున్నది 


రి. పుట్టుక, ముసలితనము మృత్యువు అనునవి జీవునికి పరమాత్మ 
వలననే కలుగుచున్నవి. నారాయణుని సంకల్పము లేనిదే ఇవిలేవు. అనగా 


రహస్య ప్రకాశము 307 


లు 


కూడా ఇవియన్నియూ సహజ పరిణామములే. మనకు శిరస్సు, పాదములు, 
ఎట్‌ జీవితమునకు చావు పుట్టుకలట్టిని. శిరస్సులేనిదే పాదములు లేవు. छन्त 
ప్రారంభము లేనిదే అంతములేదు. ఈ రెండునూ తెలిసిన వానికి అన్నియు 
ఒకే విషయమునందలి భాగములుగా గోచరించును. 


సృష్టియే లేదు. సృష్టికి పుట్టుక ఎట్లో అంతము కూడా నట్టే. మానవునిక 


104. | భూర్భువస్సువస్తరుస్తారః సవితా ప్రపితామహః 
యజ్ఞో యజ్ఞపతిర్యజ్యా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ 


` ప్రతిపదార్థము:- 1. భూర్భువస్సువః భూ భువ, సువర్ల్ణోకములు, 
భౌతిక, 28, ప్రజ్ఞా లోకములు, 2. తరుః సృష్టయను మహావృక్షము,. 3. 
తారః = తరింపచేయువాడు, 4. సవితా = సృష్టికర్త, 5. ప్రపితామహః 
= ముత్తాత, 6. యజ్ఞః = యజ్ఞము, 7. యజ్ఞపతిః = యజ్ఞమునకు 
అధిపతి 8. యజ్యా = యజ్ఞము చేయువాడు 9. యజ్ఞాంగః = 
యజ్ఞములో భాగము, 10. యజ్ఞవాహనః= యజ్ఞమునకు వాహనము 


తాత్పర్యవయు :- పరమాత్మను భౌతికము, శక్తి, ప్రజ్ఞాలోకములుగా ధ్యానము 
చేయుము. ఆయన సృష్టి వృక్షముగా, తరింపచేయువానిగా మరియూ సృష్టికర్తగా 
నున్నాడు. ఆయన అందరికి ముత్తాతవంటివాడు. ఆయనయే యజ్ఞము, 
యజ్ఞమును రక్షించువాడు, యజ్ఞమును చేయువాడు. మరియూ యజ్ఞమునకు 
ప్రతిబింబము. ఆయన ఈ సమస్త యజ్ఞమున కంతటికి వాహనము వంటివాడు. 


వివరణ :- 1. ఈ సృష్టి మొత్తము స్టూలముగా మూడు లోకములుగా 
నున్నవి. అవి ద్రవ్యము, శక్తి, మరియూ ప్రజ్ఞాత్మకములు. | 

2. ఈ మూడు లోకములు సృష్టియను మహావృక్షమునకు కొమ్మలు 

బోదె మరియు వ్రేళ్ళుగా నున్నవి. అందు భౌతిక జగత్తు కొమ్మల క్రింది 

బాగమున నున్నది. ప్రాణశక్తి చెట్టు బోదెగా ఎర్పడియున్నది ప్రజ్ఞాలోకము 

కారణము మరియు వ్రేళ్ళుగా నేర్పడియుండును. మన పాదముల క్రీందనున్న 


భూమి భౌతిక జగత్తు. మనచుట్ల్టు నున్నచోటు ప్రాణమయ జగత్తు. మన. 
శిరసూపెన సూర్యుడు ప్రజ్ఞాలోకమునకు కారకుడు. ఇట్లు సృష్టిగా దిగివచ్చిన 


308 విష్ణు సహస్ర నామము 


మహావృక్షము పెకి వ్రేళ్ళు, క్రిందకు కొమ్మలు, ఆకులు కలిగియున్నది. 
భగవద్గీతలో పదిహినవ అధ్యాయములో పరుషోత్తమ @ యోగమునందు 
ఈ సృష్ట వృక్షమును గురించి చక్కగా వివరింపబడియున్నది. (ఊర్థ్య 
మూలమధశ్ళాఖం అక్వద్ధం ప్రాహురవ్యయం) 


3. పరమాత్మ జీవులయందు తానను ప్రజ్ఞగా మేల్కొని > మూడు 
లోకములనూ నాటించుచున్నాడు, అనగా వానియందలి అంతర్యామిత్వము 
నందు మేల్కొనుటవలన జీవులకు మిగిలిన లోకములన్నియు నశించుచున్నవి. 


4. సూర్యుడు తాను కీరణములద్వారా సృష్టిని కల్పించుచున్నాడు. 
ఆయన తానను ప్రజ్ఞగా జీవుల నేర్చరచి వారిని సూర్యమండలమునందు వారి 
వారి స్థితులలో నిలుపుచున్నాడు. ఒక మహా అగ్నిజ్యాలనుండి అనేక చిన్న 
చిన్న జ్వాలలు, రవ్వలు పుట్టుచున్నట్లు సూర్యునినుండి జీవులు పుట్టుచున్నారు. 
కనుక నారాయుణుడం సూర్యుని రూపముగా సౌొరవుండ లమునందు 
సృష్టంచుచున్నాడు. 


5. అట్లు సృష్టింపబడుచున్న జీవులు భౌతిక దేహమును ధరించి 
మరల జీవుల శరీరములు పుట్టుటకు కారణమగుచున్నారు. ఇట్లు జీవులు 
ఒకరికొకరు మనుమలు, మునిమనుమలగుచుండగా రీరికందరకూ నారాయణుడే 
పెద్ద ముత్తాత యగుచున్నాడు. 


6,7. సృష్ట భగవంతునినుండి పుట్టి చురల ఆయన ई 
లినమగుచున్నది. ఈ సృష్టికి ప్రయోజనమేమికలదు? నిజమునకు ఏమియు 
లేదనియే చెప్పవలయును. అందుచేతనే సృష్టించుట భగవంతుని క్రీడగా 
చెప్పబడనది. ఆడుకొనుచున్న పిల్లవానిని పిలచి, ఆడుకొనుటలో నీకు గల 
ప్రయోజనమేమిటి? అని అడిగినచో, పిల్లవాడు తెలివి గలవాడెనచో 
ఆడుకొనుటయే నా ప్రయోజనము, అని చెప్పును చెప్పలేని వాడైనచో చిరునవ్వు 
నవ్వి మరల పోయి ఆడుకొనును. భగవంతుడు సృష్టిని ఇట్టే సృష్టించెను 
ఆయన జీవులను సృష్టించుచూ ఆడుకొనుచున్నాడు. జీవులు కూడా భగవంతునితో 
నాడుకొనుచున్నారు. గాని వారికది తెలియదు ఇట్లు సృష్టి ०) ఒక్కరినీ. 
ఉద్దేశించిగాక దేనికదే ప్రయోజనమె నడుచుచున్నది. జీవులు కాని, పరమాత 


రహస్య ప్రకాశము 309 


కాని ఈ సృష్ట ప్రయోజనమునకు బాధ్యులు కారు. సృష్ట యండలి జీవులకు 
తాత్మాలికములుగా చిన్నచిన్న ప్రయోజనము లున్ననూ సృష్టి మొత్తమునకు వేరే 
ప్రయోజన మనునది లేదు. అంతర్యామియందే ఈ సృష్టి జరుగుచున్నది. 
గనుక వానికది వినోదమేగాని, వానికి ప్రయోజనము లేదు. ©< 
ప్రయోజునమునకు మించిన పరమూర్ధమునే యజ్ఞమని అందురు. 


by 
చి 


०: భగవంతుడు సృష్టికతీతుడై సృష్టిని నడుపుచున్నాడు. ఆయన 
యజ్ఞమునకు అధిపతియైయున్నాడు. మరియు సృష్ణయందు సమస్తమునూ 
నిర్వహించు వాడు కూడా తానే. జీవులుగానూ, (గ్రహములుగానూ, దివ్య 
శక్తులుగానూ, తానే వర్తించుచున్నాడు. 


9,10. సృష్టియందలి సమస్త భాగములు పరమాత్మయందలి భాగములు. 
కనుకనే ఈ సృష్టియను యజ్ఞము భగవంతుని శరీరభాగములనుండి. దిగి 
వచ్చినది. సూర్యుడు కన్నులుగను, మనస్సు చంద్రుడుగనూ, నోరు ఇంద్రుడుగను, 
మరియు అగ్నిగాను మున్నగు విధములుగా “పురుష సూక్తము” నందు 
వర్ణింపబడినది. ఆయన శ్యాసయే సృష్టి, కనుకనే సుపర్టుడు తన రెక్కలపై 


सि మోసుకుని వచ్చుచున్నట్లు సుపర్హసూక్రము లందు వర్ణింపబడినది. 
పరమాత్మ యొక్క एष నిశ్యాసములే వాని రెక్కలు. 


105. శ్లో॥| యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్జీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః 
యజ్ఞాంత కృద్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ ॥ 


ప్రతిపదార్థము :- 1. యజ్ఞభృత్‌ = యజ్ఞమును భరించువాడు,. 2. 
యజ్ఞకృత్‌ = యజ్ఞమును చేయువాడు, 3. యజ్జీ = యూము కలవాడు 
4. యజ్ఞభుక్‌ = యజ్ఞమును అనుభవించువాడు, 5. యజ్ఞసాధనః = 
యజ్ఞమును సాధించువాడు, 6. యజ్ఞాంతక్ళత్‌ = యజ్ఞము పూర్తి చేయువాడు, 
7. యుజ్ఞగుహ్యం=యజ్ఞమునందు రహస్యముగా నున్నవాడు, 8. అన్నం = 
తినబడువాడు, 9. అన్నాదః ఎవచ= మరియు అన్నమును భుజించువాడు. 
తాత్పర్యము :~ నారాయణుని యజ్ఞము భరించువానిగా కర్తగా, యజమానిగా, 
మరియు అనుభవించువానిగా ధ్యానము చేయుము. ఆయన సృష్టికి 
లయకారకుడుగా నున్నాడు. ఆహారము తినువారియందు, తినబడు ఆహారము 


310 విష్ణు సహస్ర నామము 
5०८०5०१, తానే యజ్ఞ స్వరూపుడై దాగియున్నాడు. 


వివరణ :- 1. భగవంతుడు ఈ సృష్బకంతకూ సర్వాంతర్యామిగా నుండి 
నడుపుచున్నాడు కనుక సృష్టి నిలిచి యున్నది. కనుక ఆయన సృష్టిని 
భరించుచున్నాడు. 


2. స్ఫష్టని పరవూత్మ పుట్టంచుచున్నాడం కనుక ఆట్‌ంన 
కర్తయంగంచున్నాడం. కాని సృష్ణపుట్టకముందం ఆయన కర్తకాడు. 
వాక్కునుచ్చరించునపుడు నీవు నుచ్చరించువాడి వగుచున్నావు. అనగా इदु. 
ఉచ్చరించుటకు ముందు నీవు సీ వాక్కునకు కర్తవు కావు. అల్లే నారాయణుడు 
తన వాక్కుగా ఈ సృష్టి యజ్ఞమును నిర్వబాంచుచున్నాడు. 


3. సృష్టి వ్యక్తమయిన పిదప నారాయణుడు దీనికి యజమానిగా 
నున్నాడు. అనగా ‰ శరీరభాగములకు, నీకేశములకు నీవెట్లు యజమానిగా. 
నున్నావో అల్లే తననుండి పుట్టిన ఈ సృష్టికి పరమాత్మ తానే యజమాని. 


4. అట్లే ఈ సృష్టిని అనుభవించువాడు నారాయణుడే యగుచున్నాడు. 
కవి తాను రచించిన పద్యమును తానే చదువుకొని సంతోషపడునట్లు నారాయణుడు 
తన సృష్టిని తానే అనుభవించును 


5. మునయందలి భావములను వాక్యములు, మాటలుగా, మనము 
సాధించుకొనునటు నారాయణుడు ఈ సృష్బని , సాధించుచున్నాడు. 


6. మనము చెప్పదలుచుకొన్న విషయమును చెప్పి పూర్తి చేయునట్లు 
యణుడు సృష్టిని పూర్తిచేసి అయమును కల్పించును. | 


7. నీవు ఉచ్చరించిన విషయముకన్నా నీవు వేరుగా నున్నావు. అనగా 
నారాయణుడు సృష్టియందే తాను. వేరుగా. దాగియున్నాడు. 


8,9. సృష్టియందు ఒకదానికొకటి ఆహారము లగుచు సృష్టిని 
నడుపుచున్నని. మొక్కలు జంతువులక్కూ మానవులకు ఆహారమగుచున్నవి 
అనగా. సృష్బయందు. కొంతభాగము మిగిలిన భాగములకు ` ఆహారముగుచుండగా | 


ఈ. సృష్టి నడచి పోవుచున్నది. కనుక ఈ సృష్టి యందు . నారాయణుడే. 
ఒతినుచున్నాడు. తినబడుచునా డు 





రహ స్య ప్రకాశము 311 


106. 2॥ ఆత్మయోనిః స్వయంజాతో వెఖానస్పామగాయన; 
దేవకీ నందనః सनन క్రితీశః పాపనాశనః ॥ 


ప్రతిపదార్థము :- 1. ఆత్మయోనిః = తనయందు తానే పుట్టుక గలవాడు, 
2. స్వయం జాతః = తననుండి తానే పుట్టినవాడు 3. వైఖానః = 
తననుండి తనను త్రవ్యుకొనువాడు, 4. సామగాయనః = తన పాటను తానే 
నాడువాడు, 5. దేవకీనందనః = దేవకీదేవి నందనుడు, 6. స్రష్టా = 
సృష్టంచువాడు, 7. క్రీతీశ = ఈ భూమికి ఆధిపతియైనవాడు మరియు 
భూమి నించుటకు కారణముగా నున్నవాడు, 8. పాపనాశనః = వొపమును 
నశింప చేయువా 


తాతృర్యము :- నారాయణుని తనయండే తాను పుట్టుక గలవానిగా, మరియూ 
తనకు తానే పుట్టువానిగా తనను తాను తనలోనుండి త్రవ్యుకొనువానిగా, తన 
గానముగా తనను సృష్టించుకొనుచున్న వానిగా ధ్యానము చేయుము. ఆయన 
& లోకములన్నిటికి సృష్బకర్త, అధిపతి, రక్షించువాడు వురియు 
నశింపచేయువాడు, ఆయన పాపములను నశింపచేయు దేవకీదేవి కుమారుడు. 


ఏవరణ :- 1. ఈ సృష్టికి మూలముగా అంతర్యామి యున్నాడు. ఆయనే 
ఈ సృష్టిని పుట్టించుచున్నాడు. కనుక తనకుతానే పుట్టుకయైయున్నాడు. అనగా 
పుట్టుక యనునది కూడా ఆయననుండి పుట్టినదే. 

2,3,4. కనుక నారాయణుడు తననుండి తానే పుట్టుచున్నాడు 
చోటునందలి తరంగములవలన అణువులు ఎర్పడి వానినుండి ఆన్ని వస్తువులు 
తయారగుచున్నవి. కనుక నారాయణుడు తనను తానే త్రవ్వ్యుకొని వ్యక్తము 
చేయుచున్నాడు. అట్లు చేయుటలో ఈ సృష్టియంతయూ ఒక్కటే ప్రణాళికగా 
తన వైభవములను తానే గానము చేయుచున్నాడు. 

5. శ్రీకృష్ణుడు అన్ని లోకములయందు సమముగా వ్యక్తమగుచున్నాడు. 
కనుక భీష్ముడు శ్రీకృష్ణునే నారాయణునిగా స్తుతించెను. 

6. నారాయణుడు సృష్టికర్తకూడా. ఆయన మహాభారత యుద్దమునకు 
పూర్వము రాజొూలందరి విషయములను, . వారి సంబంధ బాంధవ్యములను 
సృబ్బంచినవాడు | 


312 విష్ణు సహస్ర నామము 


౬ 


7. అనేకమంది రాజులు ఈ భూమిని పరిపాలించి మృతి చెందిరి 
వారందరూ యుద్దములలోనే గాక సామాన్యముగా కూడా చనిపోయిరి. కనుక 
ఆయన అందరి కధలను తానే కల్సించువాడు. 


8. పరమాత్మ | యుద్ధమునకు మరియు నాశనమునకు కారణముగా 
నున్నాడు. అనగా తనవలన అని జరుగుచుండగా తాను నిజమునకు 
కారణమగుట లేదు. ఎందుచేతననగా తనకు వాటియందు ఇవి ఇట్లు 
జరగవలెనను సంకల్సము లేదు. ఆయన చూచుచుండగా జరుగుటయేగాని, 
జరిగించుటగానిి ఆపుటగాని యుండదు. కనుకనే ఆయన నారాయణుడయ్యెను. 
అంతేగాక తనను వేయి లోకముల యందుండు శక్తిగా ధ్యానము చేయువారు 
కలరు. అట్టివారి పాపములను తానే పోగొట్టి వారిని రక్షించుచున్నాడు. 


107. छरा శంఖభృన్నందకీ చక్రీ శార్భధన్యా గదా ధరః 
రథాంగపాణి రక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ 


ప్రతిపదార్థము :- 1. శంఖభ్యృత్‌ = శంఖమును ధరించువాడు, 2. నందకీ 
= నందకమను పేరుగల ఖడ్గము కలవాడు, 3. చక్రీ = చక్రమును 
ధరించినవాడు, 4. శారధన్వా = శార్గమను ధనుస్సును ధరించినవాడు, 5. 
గదాధరః := గదరు ధరించినవాడు, 6. రధాంగపాణిః = తన చేతియందు 
రధచక్రమును ధరించినవాడు, 7. అక్షోభ్యః = క్షోభింపచేయుటకు సాధ్యము 
కానివాడు 8. సర్వప్రహరణాయుధః = సరిగా కొట్టగలిగిన సమస్త 
ఆయుధములను ఢరించినవాడు. 


తాత్పర్యము :- పరమాత్మను, శంఖమును, ఖడ్గమును చక్రమును, ధనుస్సును 
గదను ధరించినవానిగా ధ్యానము చేయుము. ఆయన రధచక్రమును చేత 
ధరించుటచే క్షోభింప చేయుటకు అలవికానివాశిగా యున్నాడు. ఆయన తన 
ఆయుధములతో చక్కగా. కొట్లగలిగినవాడె యున్నాడు 


వివరణ :- .1. నారాయణుని శంఖము పేరు పాంచజన్యము. అనగా ఐదు 
విధములుగా శబముల నుచ్చరించు జీవాత్మ. ఈ ఐదు పంచేంద్రియములు 


ఐదు పవిత్రమయిన సాధకములుగా శరీరమునందలి అంతర్యామికి - లోబడి 
పనిచేయుచున్నవి 


(ना Way స gy ४ ५८” ము 
(१५ "५५, (५५ ५.०. 
॥ ॥) 


2. నందకము నారాయుణుని ఖడ్గము. _ ఖడ్గము చీల్చును అనగా 
సత్సురుషునికి వివేకము ఖత్గముగా పనిచేయును. చిక్కు సమస్యలను తీర్చి 


మౌ 0 wa ర" జో 
మార్గము చూపును. 


3. నారాయణుని చక్రము పేరు సుదర్శనము. అనగా చక్కని దర్శనము. 
ఇది శిరస్ఫునందలి గ్రహణ శక్తికీ సంకేతము ह 


. 4. శారము భగవంతుని ధనుస్సు కనుబొమ్మలే వింటి వంపులు 
దీనిని ధ్యానము చేయువానిక్‌ వానిలో అంతఃకరణము మేలుకొనును 


5. శిరస్సు, వెన్నుపాము క్రల్రినచో అది నారాయణునికి గదయగుచున్నది 
దీని నుపయోగించి భగవంతుడు శతృవులను నశింపచేయుచున్నాడు 


6. చున శరీరమే రధము. అందలి ప్రతి భాగము భగవంతునకు 
ఆయుధమే. ప్రతి దినము, నెల, మరియూ సంవత్సరము, జీవితర ధమునకు 
చక్రములు అందలి ఆకులు. 


7 8. ఈ రధము భగవంతుడు తానే నడుపుచున్నాడు. గనుక ఆయన 
- క్రోభింపబడడు. కనుక ఈ పంచేంద్రియములతో కూడిన రథమే ఆయనకు 
అయిదు గుజ్ఞ్జములు పూన్నిన జీవిత రధము. ఇందు ఆయనే ప్రయాణము 
చేయుశూ గురి తప్పని తన ఆయుధములతో శతృవులను క్‌ ట్టుచున్నాడు 


108. इ, వనమాలీ గదీశారీ శంఖీ చక్రీ చ నందకీ 
హాన్నాః రాయణో విష్ణుర్యాసుదేవో భిరక్రతు ॥ 





ప్రతిపదార్థవయ :- ఇ వనమాలీ = వనపుప్పములతో కూడిన మాలను 
ధరించినవాడు, 2. గదీ = గదను ధరించినవాడు, 3. శా हि, 
ధరించినవాడు, 4. శంఖీ = क ధరించిన వాడు, 5 
చక్రమును ధరించిన వాటు, 6. ० = నందకమను శక్తిని ధరి | 
7. శ్రీమాన్నారాయణః = జలములే తీష మార్గముగా 12 
కూడినవాడు, రి., విబ్జుః = ఆంతటనూ వాగుంటెక్టుండువాడ్ము' 9 
. = వసుదేవుని కుమారుడు 10. అభిరక్షతు సొ 
రక్షించుగాక [वि 









514 విష్ణు సహస్ర నామము 


ట్ర 
తాత్ప్సర్యవయు :- నారాయణుని వన-* పుష్పములతో కూడిన మాలను 
ధరించినవానిగా, గదను, బల్లును, శంఖమును, చక్రమును, ఖడ్గమును, 
ధరించి తన వెభవమును లేక మహినులను వెదజట్టువానిగా, జీవశక్తి యను 
८२९००००० ९> $ అధిపతియైన వానిగా, ००००८९०८) అను శక్తికధిపతిగా, మనయందు 
వాసుదేవుడను పేర నివసించువానిగా ధ్యానము చేసినచో అతడు అన్ని 
వెపులనుండ మనలను రక్షించును. 


వివరణ :- 1 > ఐదు ఆయుధములు ధరించి నారాయుణుడ్డు 
వేలనావంములు గలవానిగా, ధ్యానించుటవలన ఆయంన రక్షించును. 
పంచేందిధయుములే ఈ అయిదు ఆయుధములు. అనగా మనమేంది 
తెలుసుకొన్ననూ పంచేంద్రియుముల ८९० తెలుసుకొనవలసియుండును. 
పంచేంద్రియములు లేనిదే భౌతిక సృష్టి లేదు. కనుకనే ప్రపంచమని పేరు 
వచ్చినది. అనగా పంచేంద్రియములవలన తెలియబడునది అని అర్థము. తన 
ప్రజ్ఞను నారాయణునికి సమర్పణ చేసినవారికి ప్రపంచవముంతయూ ఆ 
నారాయణుని రూపముగా గోచరించును. జీవుల నామములే వాని నామములుగా 
ధ్యానము చేయువానికి “ప్రత్యేకముగా ధ్యానము చేయుట అక్కరలేదు. 
ఇరవైనాలుగు గంటలూ వానికి ధ్యాన సమయమే. ప్రపంచమే ధ్యాన ०००८ द, 
కనులు మూసుకున్ననూ తెరచిననూ ఒక్కటే. వానికి నిరంతరము నారాయణుని 
నాన్నిధ్యముండును. అనగా వ్యక్తిగత జీవితము ఆ నారాణశహోపాసనగా 
మారివోవును. కనుక వానిని నారాయణుడే రక్షించును. అంతైగ్‌క వాని సమస్త 
బాధ్యతలు తానే స్వీకరించును. ఈ చివరి మంఖమ్‌నందు మరియొక 
రహస్యమున్నది. ఇంతవరకు విష్ణువు నామమ్ములీను చెప్పి ఇప్పుడు ఈ 
శోకమునందు అభిరక్షతు అని ॐ 0 చేయుతీవ్‌లన ఈ నామములు గలవాడు 
ధ్యానము చేయువారిని లోపలన కొటనుండి కూడా రక్షించునని అర్థము. 
తేక ము  అభిరక్షతు అని చేర్చి కూడ ధ్యానము 
६० అభిరక్షతు (విశ్యముగానున్న పరమాత్మ 
సును) गः क (విష్ణువుగా నున్న పరమాత్మ రక్షించును) 
“వేయి నామవత్రీలినూ విడి విడిగా ధ్యానము చేయుట వలన సృష్టియందలి 
మూ బీకషములుగా. వ్యక్రమగు పరమాత్మను ధ్యానము చేసి సిద్రింప 






























| © 
9 


రహస్య ప్రకాశము 


చేసుకొనవచ్చును. అట్లే ఇంకొక విథానముగా కూడా చేయవచూను. “వాసుడేవః 


99 శ ళ్ళ [9 య 
అభిరక్షతు అను మంత్రమునకు ఒక్కొక్క నామముతకు. ८6 


నౌామముగల ००७०३००९} వ్యక్తమె రక్షించుగాక యని అర్థ न. 
వాసుదేవో అభిరక్షతు' విశ్వముగా నున్న పరమాత్మ వాసుదేవుడై 


జీవలరూపమున నున్న పరమాత్మయై నన్ను రక్షించుగాక యని అరగ్గము. ఇ € 


नतरः వాసుదేవో అభిరక్షతు, వషట్కారో వాసుదేవ; అభిరక్షతు ఆని 


వేయినౌమములను కూడా ధ్యానము చేయవచ్చును. 


చిటచివరగా ఇంకొక పోకోషమునొది. నారదుడు వేదవాంసునికి 


28 


"^ "+ బల్ల గలి అ | ८, न्नः र) bss 0. र 
రహస్యమునుప ८89 todd यः bw BOLI न्न ney జ ధి అ | SEAN १८५ an A 9 ध्‌ अ 


నారాయణుని చూచి ఆయా జీవులు తరించుటకు సూటయైన, 


మార్గము పశదముయ్యను. అట్లు విశదచుగుటకు కారణము నారదుడు 


ఉపదేశించినది మూడు నామములతో కూడీన ఉపాసన. @ ॐ 
విష్ణూపాసన, రెండు వాసుదేవొపాసన, మూడు నారాయణ్‌వాసచ 
విష్ణాపాసన సృష్టయండలి సకల జీవ్చులలోను, పరిసరములలోను 
చూచి వానికి సమరణముగా జీవించుట యగును. అన్ని వస్తువులు, 
ప్రాణులు విష్ణుని రూపములే యగును. ఇణట్టువాసించువానిక్‌ 


ఇతరుయగు వస్తువులుండవు. జీవితము విష్ణాపాసనగా నడచును. 


సమస్తమున.. అధిపతిగా నుండును. 


విష్ణువును 


జీవులు, 
తేనది, 


విష్ణువే 


వాసుదేవో ఇ్యయనగా జీవుల ప్రవర్తన రూపమున వ్యక్తమగు పరమాత్మ 


అనగా తనను २०८५ > యందు మెచ్చుకొనువారి యందు వా 


సుదేవుని 


చూచుట. అట్లు చూచి फ సరిపెటుకొనుటగాక నారాయణుడే తనను 
నిందించువారి రూపమున పరక ` (02 తెలియవలెను. ఆయన మన 


గద్యేషములను 
క్ర ఈ ఉపాసన మనస 

నగాని సాధ్యం 
సమౌ 
నమ్ముకొని యున్నవారికి, తాను హే 


మనస్సునందలి రా 
చూపించును. కను 


జీవుల రూపమున వర్తించుచూ తనతో పరిహా 


హృదయపూర్వకముగా 


1०042९49, బయటకు లాగి మనకే 
ర్జి చెప్పుకొనుట వల్లగాని 
ను ` వాసుదేవుడే ఆయా 
ఇడని తెలుసుకొని 
గియైనప్పుడు 


316 ` ~स సహస నౌమయము 


छ ल म అ १ 5 १८८ రా mg Fen తో 
ఎదుటి వారెటుల న ०2) చూ 54 € ५७९० € ९2.535 అట్ల వారితొ కలిపి 


4 ९ చ్చు an € < भ) బ్రా न) oy ణ్‌ 8 ~ ८ "५ ५ 
వినోదించగలిగి యుండవలెను. ఇదియే నిజమైన వాసుదేవోపాసన 


నారాయణోపాసన యనగా ఈ సమస్త సృష్టిని నారాయణుడను 
మహాచెతన్యము లెక ఆనందము యొక్క సృర్శగా అనుభవించుట. ఆనందమను 
మహాసముద్రము నుండి పైకి లేచిన కెరటమే భౌతిక సృష్టి. ఆ సృష్టియందు 
తానం వేరుగా నున్నానను భావము నశించి నారాయుణుని 
ఆనందమయలోకమునందు నిరంతరమూ ఎ కారణమక్కర లేకయే నివసించువారికి 
పైన చెప్పబడిన ఉపాసన అన్నియూ లీనమై, జీవిత మాధుర్యమను దివ్య 
సంస్పర్శయందు మనస్సు నిలిచి ఆ మాధుర్యమే నిరంతర అనుభవముగా 
నిలచి వోవును. అనగా వారికి వ్యూక్తిగత జీనితము, ఉపాసనలు, సాధనలు 
నారాయణుడు. విష్ణువు మున్నగు అనేకస్థితులు వుండవు. తుదకు తాను 
కూడా నుండడు. అంతయూ ఆనందమను ఒకే స్టితిలో కరగి యుండును 
తేనకు తాను ఆనందముగా నుండుటయేగాని వేరుగా తెలియుట యుండదు. 
భేదములు మరియు లోకములు లేని ఒకే అనుభవముగా తెలియుచుండును. 
ఆనందించుచుండుటయే నిలిచిపోవును. 


८० & పిడూరు జగన్మోహన రావు గారిచే రచింపబడిన ఇతర 


4. 


గంథముల వివరములు 


ముహానారాయణోపనిషత్తు (మొదటి భాగము) 

సాధారణ ప్రతి 58/- 
మేలు ప్రతి 85/- 
ఇందలీ మంత్రములు పెక్కు భాగము © జీవితము నందు ఎక్కువ 
ఉపయోగపడగలవు. యోగసా ధనకు సంబంధించిన ©< 
మంత్రములు, ధ్యాన పద్దతులే కాక న్నానము, భోజనము, జలపానము, 
వ్యవహారము మున్నగు సమయముల యందు తానుండవలపిన బధానముల 
గూర్చియూ, అందలి దోషములను తొలగించు విధానములు మొదలగు 
విషయాలు ఈ మంత్రముల యందు కలవు. అన్నింటికీ సమగ్రమైన వ్యాక్య 
కూర్పు చేయడమైనది. | 


०००005० ०९ (రెండవ భాగము ) - (అచూలో 
నున్నది) 


పతంజలి 03०0 సూత్రములు - ప్రథమ సంపుటము -15/ 


యోగసాథన గూర్చి మిక్కిలి సమగ్రమైన వివరణ నిత్యజీవితమున మరియు 
నేటి నవ నాగరిక ప్రపంచమున. జీవించుచునే యోగసాధన ఎట్లు 
కొనవలయునో ఈ సూత్రముల వ్యాఖ్యానము నందు వివరింపబడినది 


పతం యెరాగ సూత్రములు - ద్వితీయ సంపుటము - 15/ 


ప్రథమ సంపు 
సమగ్ర వ్యాఖ్య. 
25० ८5 వము 


నందున్నవి కాక మరికొన్ని ముఖ్య సూత్రములకు 


नि ద్రణ అచ్చులో నున్నది 
లీ అనుకూలమెన సమయము 


పన్నెండు పూర్ణిమలలోనూ ధ్యానము చేసుకోవలసిన మంత్రములు, ఉపాసన 
చేసుకోవలసిన విషయములు, యోగవిద్యా రహస్యములు వివరింపబడినవి. 


ప్రజ్ఞా విలాసము 

సాధారణ ప్రతి | 4 5 ८ - 

మేలు ప్రతి | 55/- 
మానవ దేహకోశముల యందలి ప్రజ్ఞాకేంద్రములను గూర్చి చక్కని వివరణ, 
షష్ట్రక్రములు, సహస్రారము, వాటి అదిష్టాన దేవతలు మొన్నగునవియే కాక 
యోగసాధన జరుగునప్పుడు ఏయే స్థితులలో యోగికీ ఎయే కేంద్రములు 
బికంచి పని చేయునో మిక్కిలి సులభ్ఞశైలిలో వ్రాయబడినది. 


MEDITATION OF SUN IN HEART 
(ADITYA HRIDAYAM) 


What is a SUN? ls it a mere inert globe of flames or a 
Spiritual Personality? 

What is the most easy way of practical meditation? 
What is the relation between the SUN and the Heart? 


| 8 lucid commentary on the text of "Aditya Hridayam" an कतार 
{rom Ramayana in Sanskrit, the author answers the above Questir 
besides explaining various Sanskrit termes involved. 


_ Many startling facts about the birth of SUN and his activ” Space 
are revealed in this book. 


Deluxe Edition : 35/- 
Ordinary Edition : 25/- 


